ఠఅంగనాథ - ఏకోజీ రామాయణములు 
తులగాత్తక పరిశీలన 
సిద్దాంత గ్రంథము 












తిరుమల తిరుపతి దేవస్తానం వారి ' 
ఆర్దిక సహాయంతో ముద్రించబడినది. 


ఉ|| ఎం. పద్మకుమారి, ఎంఐ... పిహెచ్‌.డి. 
తెలుగు ఉపన్యాసకులు 
పె.వి.పె. ప్రాచ్యకళాశాల, కామారెడ్డి, 
నిజామాబాద్‌ జిల్లా - ఆం.ప్ర. 


ప్రథమ ముద్రణ - సెపెంబర్‌ - 1999... 


ను 





డా॥ సం పద్మకుమారి 
ఇ.నెం.1-58, వాటర్‌ ట్యాంక్‌ దగ్గర, 
కర్మన్‌ఘాట్‌ (రంగారెడ్డి జిల్లా). 
హైదరాబాద్‌ - 500 963. 


నరదయ బుక్‌ హస్‌ 
ఆర్యసమాజ్‌ మందిర్‌ ఎదురుగా, 
కాచిగూడ, హైదరాబాడ్‌ - 27. 






[| srl ౪౯% CATESWARA | 
ce NTF ab LIBTSRY ర, 
| సజవడన | Pere CENTBE.: 












AEE | 
Date.. ug 
. Tur AT 


కర్తక్‌ జ్‌ ప్రింటర్స్‌ 
విద్యానగర్‌, హైదరాబాద్‌ - 500 044. 
ఫోన్‌ : 7618261 





కలియుగ ప్రత్యక్షదైవము 
కరుణాకటాక్ష రూపము 
అనన్య సామాన్య వైభవోపేతము 
పరమపురుషార్ధసాధకమునగు 
శ్రీ వేంకటేశ్వర దైవతము పాదపద్మములకు 
నా ప్రథమ కృతి కుసుమము 
భక్తి వినమ్రతలతో అంకితము. 





కం॥ అంకితమొనర్హునాకృతి 
పంకజనాభునకు విభుకు పద్మాపతికిన్‌ | 
సంకటహరునకు మొక్కుచు 
వేంకటనాథునకు నాదువేడుక మిరన్‌ | 


తిట్నయినుంచిక 


అంకితం, ఆశీస్సులు, అభినందన, శుభాకాంక్షలు, ఆశీస్సులు, 
మంగళాశాసనములు, పరిశోధన దర్పణం, అభిరామము, 


ఆశీరభినందనలు, నివేదన, స్వపరిచయం... వ. 
(ఉథమ అకరణలయు 
తెలుగులో రామాయణములు న IRs 1-6 
[1 [టం రాాయణ పముతు. ఆజం పనుల 7-14 
DOS DFO. న. 15-16 
హూ =F రారు లిబలరం WO టాటా 9 
భూగఎత ఆషుటపఠతట రకమా యము. st sans 18-21 
రత సడి WWD WISTS 22-25 
దస Reyer te Se TEE 25-27. 
న న. 27 
TTT TTT టల! 28-30 
reas సుంట శ్రర 
హరికథలు - బుర్రకథలు - రామాయణ గేయెతి వృత్తములు .............. 31-32 
“జానపద. వాజ్మయ రామా యణములు "అ తుము 32-34 
బ్వృతీయ (ఉకరణము 
తలంగుల ఏల et dele 35-54 
తృతీయ (ప్రకరణము 


రంగనాథ రామాయణము-ఏకోజీరామాయణములనాటి సాంఘిక, మత, రాజకీయ 


పరిస్థితులు టం ర లల నునన తనల 55 


వనవాస సందర్భమున తై లన టం లత 90-91 
సుమంతుడు కైకేయిని ధిక్కరించుట- 
దశరథుడు కైకేయి మనసును మళ్ళించుటకు ప్రయత్నించుట  .......... 91 





శ్రీరాముడు కైక సంశయమును దీర్చుటు.. 2.222222 92 


శ్రీరాముడు భరతునకు పట్టము గట్టుమని దశరథునికి చెప్పుట. __............ 92 
కౌసల్య దుఃఖించుట, శ్రీరాముని పురజనులు వెంబడించుట.......... 93-94 
SOO TOS అతా యలు 94 
విభీషణుడు రావణునకు నీతి చెప్పుట, రావణుడు విభీషణుని తన్సుట, హనుమంతుని 
పడికిలి దట్‌ రురు రలు నుల 95-96 
కుంభకర్ణుడు రావణునకు హితవు చుటు త 96-97 
విభీషణుడు రావణ మరణరహస్యమును తెలియచేయుట._...................... 97 
ఎంచు (కరణము 
సమకాలికాంశముల (ప్రతిఫలనము  _ ........ లలల లలల 98-102 
స్వతంత్రములు లేదా అమూలకములు ........... లలల లలల 103-104 
అన్యథాకరణములు పాలలా లపల 105-106 
GMI, AILS 106-111 
షష్ట ప్రకరణము 
రంగనాథ రామాతుణము రచనా ధ్యాయము... ఆహుతి 112-115 
ఎరోజరామాతుటము రచన రు... అ 115-117 
అట్పమ (కరణము 
రెండు రామాయణాల్లో పురాణ, కావ్య, లక్షణసమన్వయము.................. 118 
పురాణ వివరణ, నిఘంటవుల యందు పురాణ శబ్ద SOE ERR 118-126 
రంగనాధ రామాయణము కొద్వవిషయమం.. ప 126-127 
సలసల 5 SOI IIE 127-128 


రన ఎ కొపంరానాయులనను. కు 128-133 


ఖుష్టమ (కఠకరణము 


మై త్ర లతుతనాత లత జంప 134-136 
పటము (ప్రకరణము 
వేస్టే త న ళల. కక న లం 137-140 
అవరబు అకరణబు 
వర్ణనా వైదగ్గ్ష్యము సట న Dt et తతా 153-157 
వర్షాకాల వర్ణనము యు లత 157-158 
శరత్కాల, సాయం, సంధ్యా వర్ణనము చ తే ల 158-159 
ఏకోజీ రామాయణము - వర్షాకాల వర్ణనము శరత్కాల వర్గనము............... 159-166 
లు ఠి 
ఏకాదశ [ప్రకరణము 
ప్రాచినాంధ్ర సాహిత్యములో రెండు రామాయణముల స్థానము రంగనాథ 
త్ర నన యం ల లట టం మ్‌ 167-174 
ఎకోజీ రామాయణమునకు గల SHAR tO 174-179 
lest TE te OCR OTE PR 180-183 
SOM UN NEC 184-190 


Dr. 5. Viswanatha Sharma Ph : 7561508 {R; 

M.A., Ph.D., (514) & M.A. (Tel.) (Retd) రా 

Dean, Faculty of Oriental Languages, 

Osmania University, Hyderabad - 500 007. 
AND 





Principal 
A.K.LR. Govt. Andhra Oriental College (Eve.) 
Nallakunta, Hyderabad - 500 044. 


ఆశిస్సులు 


“విద్యాదదాతి వినయమ్‌” అన్నట్లు చి॥ శ్రీమతి డా॥ ఎం. పద్మకుమారి విద్యతోపాటు 
దానికి తగిన చక్కటి వినయాన్ని కూడ అలవరచుకొన్న వ్యక్తి. ఆమె మొదటి నుండియును 
ఐద్యాభ్యాసమునందాసక్తి, పట్టుదల, పెద్దలయెడ వినయవిధేయతలు కలిగిన ఉత్తమ విడ్యార్తిని 


నో 
“i 


ఆమె నమతతో నమస్కరించి నపుడు “ పెద్దలవాడగన్న ఖనన కెవడిచేరి నముప్సుకుల్‌ ల్‌ 


ఆమె అనతికాలంలోనే ఎం.ఎ (ఎల "తెలుగు వరకు చదువు పూర్తి చేసి, ఉపన్యాసక పదవి 
నలంకరించి, అంతటితో తన విద్యావ్యాసంగమునాపక “రంగనా శ కోజీ రామాయణములు 


తులనాత్మక పరిశీలన” అను అంశముపై చక్కని విమర్శగావించి, సిద్దాంత వ్యాసమును 
సమర్పించి, పిహెచ్‌.డి పట్టము నందుకొనగలిగినది. అంతేగాక వెనువెంటనే ప్రయతించి తన 
సిద్ధాంత వ్యాసము ముద్రణము కూడా చేయించి సాహితీ లోకానికి అందించినది. గ్ర 
రచనమొక యెత్తు దాని ముద్రణ మరియొక యెత్తు. అది ద్రవ్య వ్యయ ప్రయాసలతో కూడి 
పని. అలనాడు పెద్దన “ఊరక కృతుల్‌ రచియింపుమటన్న శక్యమే” అన్నాడు. కానీ యీనాడు 
దాన్ని “ఊరక కృతుల్‌ ప్రచురించుటయన్న శక్యమే” అని అంటె బాగుండేదేమో? అనిపిస్తుంది. 


విద్య యందుగల శ్రద్ద గురుభక్తి శుశూషానురక్తి. అ 


“అభివాదన శీలస్య నిత్యం వృద్దోపసేవినః। 

చత్వారితస్య వర్థంతే ఆయుర్విద్యాయశోబలమ్‌॥ 

అని శ్రీమద్రామాయణమున వాల్మీకి మహర్షి వర్ణించినాడు. ఆ సూక్తి పద్మకుమారి 
యెడ సార్థకమైనది. 


ఇక శ్రీమతి పద్మకుమారి తన పిహెచ్‌.డి పరిశోధనకయి ఎన్నుకున్న విషయము 
కూడ పరమ పవిత్రమగు “రంగనాథ-ఏకోజీ రామాయణ కథాంశము.” 


“చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం | 
ఎకైక మక్షరం ప్రోక్తం మహాపాతక నాశనమ్‌” - అన్నారు. ఆదికవి వాల్మీకి 
మహర్షి రచించిన ఆదికావ్యమగు శ్రీమద్రామాయణము నందలి ఇతివృత్తమును ఆధారముగా 
సికొని అనేకమంది మహాకవులు అనేక రామాయణముల రచించి కీర్తి ప్రతిష్టల నొందినారు. 
వాల్మీకుల వారి రామాయణ కథనే తీసికొని ఇంత మంది కవృులు తమ రామాయణ రచనలను 
సాగించడము ఎంతవరకు సమంజసమని గ్రంధాదిన శంకించి చంపూ రామాయణ ప్రబంధకర్త 4 
యగు భోజమహారాజు ఇలా సమాధానం చెప్పుకున్నారు. 


“వాల్మీకి గీతరఘుపుంగవ కీర్తి లేశ్రైః తృప్రింకరోమి కథమప్యధునాబుధానాం 
గంగాజలైర్భువిభగీరథ యత్న లబ్ద్జెః కింతర్పణం నవిధధాతి జనఃపిత్తూణామ్‌” 


వాల్మీకి మహర్షి రచించిన రామాయణమునందలి కథను గ్రహించి ఎంత మంది 
కవులు ఎన్ని విధాలుగా నె నెన్ని రామాయణములనైన రచించి తరించవచ్చును. భగీరథుడు తన 
పితృదేవతలను ప్పనీతుల సేయుటకు నింగి నుండి నేలకు అవతరింపచేసిన గంగానదీజలములతో 
నెంత మంది తర్పణాలు చేసితమ పితృదేవతలను తృప్తి పరచుకొనటలేదు అంటాడు. అట్లు 
రామాయణకథాధారముగా రచింపబడిన రామాయణాలలో నన్యతమములు రంగనాథ - ఏకోజీ 
రామాయణములు. 


గోనబుద్దారెడ్డి రచించిన రంగనాథ ద్విపద రామాయణము ఏకోజీ రచించిన ద్విపద 
రామాయణము ఈ రెండును మిక్కిలి సామ్యము గలవి. శ్రీమతి పద్మకుమారి వీటి యందు 
గల పోలికలను, భేదములను వాని యందలి జెచిత్యములను ఇంకెన్నియో యితర విషయములను 
తన బుద్ధిమంథానమున మధించి చక్కని తులనాత్మక పరిశీలన గావించి పండితుల మెప్పువడసినది. 
ఆమె యీకృషి అత్యంత ప్రశంసనీయము. భారతదేశమున రామా యణమునకున్న ప్రఖ్యాతి 
యేయితర గ్రంథములకు లేదన్నను నతిశయోక్తికాదు. దానికి మూల కారణము శ్రీ మహావిష్ణువు 
యొక్క సంపూర్ణావతారమగు శ్రీరాముని గుణగణాలను చరిత్రను అది వివరించుటయే 


“ప్రబంధానాం ప్రబంధ్యాణామపి కీర్తి ప్రతిష్టయోః। 
మూలం విషయభూతస్యనేతుర్లుణ నిరూపణమ్‌॥ 


అని ప్రతాపరుద్రీయమున విద్యానాథకవి వచించియున్నాడు. 


శ్రీమతి పద్మకుమారి యీ విమర్శ గ్రంథమున కేవలము తన విషయానికి సంబంధించిన 
రంగనాథై కోజీరామాయణాల వివరణ యొసంగుటేకాక అనేక మంది మహాకవులు తెలుగున 


{a 


క 


వివిధ సాహిత్య ప్రక్రియలలో అనగా పద్యగద్య హరికథా యక్షగాన ద్విపదాది రూపములలో 
రచించిన ఇతర రామాయణాల నెన్నింటినో ఉదాహరణకు భాస్కర రామాయణము, నిర్వచనోత్తర 
రామాయణము అచ్చతెనుగు రామాయణము అధ్యాత్మ రామాయణము, మొల్ల రామాయణము 
రామాయణ కల్పవృక్షము మొదలగు వానిని సంగ్రహముగా పరిచయము గావించినారు. ఇది 


ఆమె ప్రతిభకు తెలుగు సాహిత్య పరిజ్ఞానమునకు నిదర్శనము. రంగనాథ - ఏకోజీ రామాయణముల 


తులనాత్మక పరిశీలనము కూడ తన గ్రంథమున నామె క్షుణ్ణముగా గావించినది. ఈ రెండు 
రామాయణాల రచనా కాలములు, నాటి సాంఘిక మత రాజకీయపరిస్థితులు, కథాంశములలోని 
వేదములు, అవాల్మికాంశములు వీటిలోని పురాణ కావ్య లక్షణములు, పాత్ర చిత్రణ కల్పనా 
చాతుర్యము, వర్ణనా వై చిత్రము, ప్రాచీనాంధ్ర సాహిత్యమున వీటికి గల స్థానము మున్నగునెన్నియో 
విషయాలను శ్రీమతి పద్మకుమారి తులనాత్మకముగా తన సిద్దాంత గ్రంథమున విడమరిచి 
ప్రదర్శించుట ఆమెకుగల విమర్శనా పటిమకు గీటురాయి. ఇట్టి గ్రంథ రచనకు తగిన 
సూచనలనొసంగిన పర్యవేక్షకులగు ఆచార్య ఎన్‌. గోపాల్‌, ఉపాధ్యక్షులు తెలుగు విశ్వవిద్యాలయం, 
హైదరాబాద్‌ గారి కృషి కూడా మిక్కిలి శాఘనీయము. 


ఈ “రంగనాథ-ఎకోజీ రామాయణముల తులనాత్మక పరిశీలన” అను గ్రంథము 
సాహితీ పిపాసులకు రామకథా రసికులకును అత్యంతోపయోగకరమయి యావదాంధ్రదేశమున 
ప్రఖ్యాతి నొందవలెనని గ్రంథ రచయిత్రి చిరంజీవిని శ్రీమతి డా-యం. పద్మకుమారి ఇతోధికాభివృద్ది 
గొంచి మునుముందు కూడ తన రచనా వ్యాసంగమును సాగించుచూ ఆయురారో గ్రైశ్వర్యముల 
నొంది వర్దిల్లుగావుతమని ఆశీర్యదించుచున్నాను. 


శో రంగనాథ కవింద్రస్య చైకోజీసుకవెస్తథా। 
రామాయణ సౌతులయన్‌ పద్మాగ్రంథో విరాజతామ్‌॥ 


డౌొ॥ శివునూరి విశ్వనాథ శర్మ 
విశాంత ప్రధానాచార్యులు మరియు 
డీన్‌, ఉస్మానియా విశ్వవిద్యాలయం, 
శ్రీ గణేశనిలయము హైదరాబాద్‌. 
2.2.1132/4/ఎ 
కొత్తనల్లకుంట 
హైదరాబాద్‌ - 44. ఫోన్‌ : 7561508 
తేది : 6-9-1999. 


Ill 


Principal 

Osmania University College 
for Women (Autonomus) 
Osmania University, Koti, 
Hyderabad - 500 195. A.P. 


Ph : 4045210 (R) 
4657813 (0) 
4657085 (0) 





ఆశీస్సులు 


వాల్మీకి రామాయణం మూలాధారంగా, భాస్కర, మొల్ల, రంగనాథ, ఏకోజీ 
రామాయణం మొదలైన పెక్కురామాయణాలు మనందరికీ సుపరిచితాలు. ఎన్నిసార్లు 
చదివినా ప్రతిసారి ఏదో కొత్తదనం కనిపింపచేసి ఆలోచింపచేసే గ్రంథాలు మన పురాణ 
గ్రంథాలు. తరువాత వచ్చిన రామాయణాల్లో మూల గ్రంథంలో లేని కొన్ని విషయాలు . 
చోటు చేసుకొన్నాయి. దేశకాల పరిస్టితులననుసరించి ఈ మార్పులు, చేర్పులు 
సహజం. అయితే ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న తలెత్తక మానదు. అలాంటి ప్రశ్నలకు 
దీటైన సమాధానం రాబట్టే ప్రయత్నమే పరిశోధన. రామాయణ మహాభారతాలపై పెక్కు 


పరిశోధనా గ్రంథాలు వెలువడ్డాయి. 


డా. ఎం. పద్మకుమారి పరిశోధనా గ్రంథం రంగనాథ ఏకోజీ రామాయణముల 
తులనాత్మక పరిశీలన కూడా ఆ కోవలోనిదే. రచయిత్రి ఈ గ్రంథంలో తానెంచుకున్న 
రెందురామాయణాలలో అవాల్షీకాంశాలను ఎత్తిచూపి సమన్వయము చూపించినరీతి 
గమనార్హం. అలాగే పాత్ర చిత్రణ, కథా సంవిధానం వర్ణనాంశాలు సరళ భాషలో చెప్పిన 
రీతి అంతగా చదువుకోని వారికి కూడా అర్హమయ్యే విధంగా ఉన్నాయి. రచయిత్రి 
ఎంచుకున్న పరిశోధనారంగం పురాణేతిహాసాలతో పరిచయమున్న వారెవరికీ 
కొత్తదికాదు. అయినా “ఏం వ్రాశారో” అనిపించి చదివింపచేసే 'ఈ గ్రంథాలు 
అభినందనీయం. పరిశోధనా రంగంపై వున్న ఆసక్తి వీడకుండా మరిన్ని మంచి గ్రంథాలు 
అందించాలని ఆశీర్వదిస్తూ..... 

ఆచార్యా పి. ప్రమదాదేవి 
ప్రిన్సిపాల్‌ 


Tel: Office : 7016186 
7018951/249 
Res. : 7530728 


ఆచార్య ఎస్వీ రామారావు 
క్‌ ఫాకల్చి ఆఫ్‌ ఆర్ట్స్‌ 
ఉస్మానియా విశ్వవిద్యాలయం 





చుభంకా౦క్రలు 


ఆధునిక పరిశోధనారంగంలో తులనాత్మక పరిశీలనకు ప్రత్యేకమైన స్థానం 
వుంది. విభిన్న భాషా సాహిత్యాలలోని ఎకసూత్రతను, వైవిధ్యాన్ని అవగాహన 
చేసుకోవడానికి అది ఎంతగానో ఉపకరిస్తుంది. ఒకే భాషలోని భిన్న యుగాల, భిన్న 
ప్రక్రియల రచనలలోని తారతమ్య పరిశీలనకు కూడా దోహదం చేస్తుంది. ప్రస్తుత 
సిద్దాంత వ్యాసం ఈ రెండో కోవలో చేరుతుంది. 


13వ శతాబ్ది వాడైన గోనబుద్దారెడ్డి రంగనాథ రామాయణం, 18వ శతాబ్టి 
వాడైన ఎకోజీ రామాయణంలోని మూలకథకు మార్పు చేర్పుల గురించి వివేచించింది. 
డా! ఎం. పద్మకుమారి పరిశోధనా గ్రంథం. సందర్భానుగుణంగా సాంఘిక పరిస్థితులు, 
వర్ణనలు మొ॥ అంశాలు ఇందు ప్రస్తావితమైనాయి. 


ఎమైనా వేర్వేరు యుగాలకు చెందిన ఇద్దరు ద్విపద రామాయణ కర్తల 
తులనాత్మక వివేచనకు పూనుకొన్న పరిశోధకురాలికి నా శుభాకాంక్షలు. 


హైదరాబాద్‌, డా॥ ఎస్వీ. రామారావు 
తేది : 15-9-1999 


Lalitha Kala Kshetram 
Public Gardens, 
Hyderabad - 500 004. (A.P.) 


Prof. N. Gopi 
MA. PhD. 
Vice-Chancellor 





అభని౦దని 


డా.ఎం. పద్మకుమారి రచించిన 'రంగనాథ-ఏకోజీ రామాయణములు - 
తులనాత్మక పరిశీలన' నా పర్యవేక్షణలో పిహెచ్‌.డి పట్టా పొందిన గ్రంథం. 
తంజావూరాం ధ్ర సాహిత్యయుగం పట్ల నాకున్న ప్రత్యేకమైన అభినివేశం వలన నేను 
ఈ పర్యవేక్షణను స్వీకరించడమైనది. రంగనాథ - ఎకోజీ రామాయణాలు ఒకరకంగా 
జానపదాంశం వున్న రామాయణాలు. తులనాత్మక పరిశోధన వివిధ భాషల మధ్యేకాక 
ఒక వురాణేతిహాసం గురించిన వివిధ గ్రంథాల మధ్య, వివిధ ప్రక్రియల మధ్య 
కూడా వుంటుందనటానికి ఈ గ్రంథం నిదర్శనం. 


ఈ గ్రంథ రచన ఆసాంతం గ్రాంథిక భాషలో జరిగింది. డా.పద్మకుమారి 
ఇప్పటికే ఓరియంటల్‌ కళాశాలలో తెలుగు అధ్యాపనంలో కృషి చేస్తున్నది. తన 
బోధనానుభవంతో, నిరంతర అధ్యయన శీలంతో మరింత పదునైన సాహిత్య 
వ్యాసంగనం చేసి ఉజ్వల భవిష్యత్తును పొందాలని ఆశీర్వదిస్తున్నాను. 


మి 
ఎన్‌. గోపి 


VI 


ఇం.నం. !-8-702/32/39 
పద్మాకాలని 

శంకరమరం వెనుక 

నల్లకుంట, హైదరాబాద్‌ - 44. 


Tenn ఫోన్‌ : 76156357 


ఆచార్య ఎం. కులశేఖరరావు 
తెలుగు శాఖాధ్యక్షులు (రిటైర్డ్‌) 
ఉస్మానియా విశ్వవిద్యాలయం, 
హైదరాబాద్‌ - 7 





రంగనాథరామాయణము ఏకోజీరామాయణము అనే విషయం మీద వెలువడిన 
ఈ సిద్ధాంత గ్రంథాన్ని ఆసక్తితో చదివినాను. తెలుగు సాహిత్యంలో గోనబుద్దారెడ్డి 
రచన వచ్చిన తరువాత రామకథకు చాల ప్రాచుర్యం వచ్చినది. ద్విపద వంటి సరళగేయ 
సన్నిహిత ఛందాన్ని ఆ కవి గ్రహించడం ఊర్మిళా నిద్ర, హత పాతాళ హోమం 
వంటి కథా విశేషాలను కూర్చడం ఈ ప్రచారానికి కారణం కావచ్చు. జానపద రూపాలైన 
హరికథలు, భాగవతాలు ఈ గాథలకు కారణం కావచ్చు అనేవారున్నారు. కాని బుద్దారెడ్డి 
కల్పనా ప్రతిభ కల్గిన వాడని ఈ కథలు ఆయన బుద్ది జనితాలని, అవే తరువాత 
జానపదుల్లోకి వెళ్ళిపోయినాయి - అనుకుంటే సముచితంగా ఉంటుందని నా భావం. 


ఏకోజీ రామాయణం ద్విపద రామాయణాల్లో అనంతర ప్రబంధ యుగంలో 
బుద్దారెడ్డి ప్రభావంతో ఎంత చక్కగా వెలువడిందో మా పద్మకుమారి ఈ గ్రంథంలో 
వివరించింది. రచయిత మహారాషుడైనా తెలుగు భాష అందులోను ద్విపద 
గానయోగ్యంగా ఉంటుందని ఈ మహారాజు ఈ రామాయణాన్ని రూపకల్పన చేసినాడు. 
తమిళ దేశంలో మహారాష్ట్ర పండితుడు, రాజు తెలుగు భాషలో ఈ రామాయణాన్ని 
వ్రాయడం ఒక అపూర్వ సంఘటన. ఇది తెలుగు భాషకు ఒక పతాక. శరభోజ సరస్వతీ 
మహల్‌ గ్రంథాలయంలో మహారాష్ట్ర (దేవనాగరి) లిపెలో ఇంకా ఇటువంటి మహారాష్ట్రల 
తెలుగు కావ్యాలున్నాయని డా! ధనపాల్‌వార్‌ అంటున్నాడు. ఆ భాషా - ఈ భాషా 
తెలిసిన వారు ఆ తాళపత్ర సంపుటాల్లో ప్రవేశిస్తే ఎన్ని కావ్య ఖనులు లభిస్తాయో 
తెలియదు. చిరంజీవిని పద్మకుమారి ఇంకా చిన్నవయస్సులోనే ఉన్నది కాబట్టి ఈ పనికి 
పూనుకోవలెనని నా కోరిక. ఇటువంటి కృషిలో పద్మకుమారి కృతార్దురాలవుతుందని 
కూడా నా నిశ్వాసం ఎందుచేత నంటే పరిశోధన అనేది ఒక చోట ఆగేది కాదు. 
నిరంతర కృషి పరిశోధనకు వూటబావి. అమృతోపమానమైన చల్లని నీరు లభిస్తే, 
వ. దాహం తీరుతుంది. లోకానికి మేలు సమకూరుతుంది. 


చిరంజీవిని పద్మకుమారి వ్రాసిన ఈ పరిశోధన గ్రంథానికి తగిన పరిగణన 
లభించవలెనని నా ఆకాంక్ష మంగళాశాసనములు. 


తేది : 10-9-1999 ఆచార్య ఎం. కులశేఖరరావు 


Vi 


డో కసిరెడ్డి వెంకటరెడ్డి 

అసోసియేట్‌ ప్రాఫెసర్‌, తెలుగుశాఖ 

కార్యదర్శి, జాతీయ సాహిత్య పరిషత్‌, ఆం.ప్ర 
ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైద్రాబాద్‌ - 7. 


Ph : 4657813 (0) 
4657085 (0) 
7017207 (R) 





పరిశోధన దర్పణం 


శ్రీమద్రామాయణం పరిపూర్ణ మానవుణ్ణి నిర్మాణం చేసే ఉత్తమ గ్రంథం; ఆది 


కావ్యం; వాల్మీకి మహర్షికృతం. 

దాని తర్వాత ఎన్ని గ్రంథాలు వచ్చినా దానిని దాటి పోలేదు. అందుకే సాహిత్య 
ప్రపంచంలో అదే ఈనాటికీ ఉదాహరణ ప్రాయంగా నిలిచింది. దానిని మించిన మరొక 
వక వస్తుందనే నమ్మకం లేదు. అది ఎప్పటికీ నిలిచి ఉండే కావ్యం. ఇప్పటికీ పం 
సాహిత్య వికాసానికి దోహదం చేసే కావ్యం. 


శ్లో; యావత్‌ స్టాస్యన్సి గిరయః - సరితశ్చమహీతలే। 
తావత్‌ రామాయణ కథా - లోకేషు ప్రచరిష్యతి॥ 


- ఈభూమ్మీదఎంతవరకు గిరులూ- రురులూ (నదులు) ఉంటాయో అంతవరకు 
ఈ రామాయణ కథ లోకంలో జీవించే ఉంటుంది. (నడుస్తూనే ఉంటుంది) 


._అలాంటికథ ప్రపంచంలోని అన్ని భాషల్లోకి వచ్చింది. ముఖ్యంగా భారతీయ 
భాషల్లోని సమస్త సాహిత్య ప్రక్రియల్లో అది ప్రచలితమయ్యింది. వందల-వేల-లక్షల 
పర్యాయములు ఆ కథ ఆడబడింది - పాడబడింది. ఆ కథ అపూర్వంగా ఈ లోకంలో 
అవతరించి ఆడబడి - పాడబడి ఆదరణీయమయింది. ఆచరణీయమయింది. 


వాల్మీకి చేసిన ఈ సృష్టి వల్ల లోకం ఆయనను బ్రహ్మగానే భావించింది. ఆయన 
కవిబ్రహ్మ. బ్రహ్మ సృష్టీ శాశ్వతమే; వాల్మీకి కవిబ్రహ్మ ణ్‌ సృష్టీ శాశ్వతమే. 


బ్రహ్మాత్మకంబుగా 

బ్రహ్మలోకము నందు 

శతకోటి విస్తరంబగుచూ - నమరులకు 

నతులొనర్పంగ బట్టగుచూ, నున్నట్టి 

రామకథ మానవ క్షేమార్దమై - ధరా 

సేమలకు పారింప చింతించి పరమేష్టి 
Vii 


తనయొకానొక యంశ 

మున తనువు సేకొనుచు 

వాల్మీకియై యవతరించీ - భక్త్యమృత 
వాహినుల తపము పండించీ, శ్రీరామ 

రామ శ్రీరామ యను నామంబు తన నిష్ట 
గా, మహిత సెద్దిగా కడువింత బుషియగుచు 


వంకలను వాగులను 

వనములను ఘనములను 

శ్రీరామ నామంబె వినుచూ - నా నంద 
శిథిలితంబుగ హృదయమగుచూ, ప్రతి నిమే 
షమ్ము రోమాంచమ్ము సొమ్ముగా మేనునకు 
బ్రహ్మస్వరూపుడై భాసిల్లు వాల్షీకి...... 


- ఈ పై షట్పదులు జనప్రియ రామాయణ కర్త సరస్వతీపుత్ర డాక్టరు పుట్టపర్తి 
నారాయణాచార్యుల వారివి. అవును బ్రహ్మస్వరూపుడై భాసిల్లు వాల్మీకుల సృష్టి ఇది. 


ఇది గీర్వాణంలో వచ్చింది. దేశభాషల్లో ప్రవేశించింది. జనహృదయంలో 
తిష్టవేసుకొంది. గాలిలా - గాలిలోని పరీమళంలా వ్యాపించింది. 


అది తెలుగులో పద్యమై గేయమై ప్రవహించింది. జానపదుల వివిధ బాణీల్లో 
పల్లవించి పుష్పించి ఫలించింది. 


ఆ రామకథను తెలుగునాట తిక్కన్న నెత్తికెత్తుకొన్నాడు. అప్పటినుండి ఎందరో 
తిక్కన్నలు ఈ రామకథామృతాన్ని త్రాగి తలబోసుకొంటున్నారు. 


వారిలో గోనబుద్దారెడ్డి ఒకరు, ఏకోజి మరొకరు. ఇద్దరూ ద్విపదలనే 
సమాశ్రయించారు. ఈ రెండు పదాలే (పాదాలే ఇహపరాలని పులకించిపోయారు. 
ఇదే విధంగా కట్టా వరద రాజు శ్రీరామాయణం, గణపవరపు వేంకటకవి 
శ్రీరంగమాహాత్యం కూడా ద్విపదల్లోనే వచ్చినై. జానపదుల పాటలుగా పరిగణింపబడే 
స్త్రీల రామాయణపు పాటల్లో నూటికి తొంభై ద్విపదలే. ద్విపదను కొందరు నిరసించినా 
దానిని ఇహపర సాధనంగా ఎందరో భావించారు 


అలా ద్విపదల్లో గోనబుద్దారెడ్డి రంగనాథ రామాయణాన్ని పకోజీ రామాయణాన్ని 
తైపారు వేసి పరిశీలించే పరిశోధించే అవకాశం చిరంజీవి డొ॥ ఎం. పద్మకుమారికి 
లభించింది. ఒక సిద్ధాంత గ్రంథాన్ని సంసిద్ధం చేసి విశ్వవిద్యాలయానికి సమర్పించి 
“రంగనాధథ-ఏకోజీ రామాయణములు తులనాత్మ కపరిశీలన” అనే అంశంపై డాక్టరేట్‌ 


పట్టా పొందారు. 


రంగనాథ రామాయణం అనేక పర్యాయాలు అచ్చయి అది పఠన పాఠనాల్లో 
నిలిచి ఉన్నది. అంతేగాక దానిపై సుప్రసిద్ధ సాహిత్య విమర్శకులెందరో వందలాది 
వ్యాసాలు వ్రాశారు. వైష్ణవ తత్వ ప్రతిపాదితమై బహుళ ప్రచారంలో ఉన్న శ్రీరంగనాథ 
రామాయణంపై డాక్టరేట్‌.పట్టా నిమిత్తం సాధికారికమైన పరిశోధన చేసి సిద్దాంత 
గ్రంథం సంసిద్దం చేసి పట్టా పొంది బృహద్ధంథంగా వెలయించినవారు శ్రీ మాన్‌ డాక్టరు 
గుండి వేంకటాచార్యులవారు. వారు అధ్యయన అధ్యాపన, పఠన పాఠన పురాణ వైజ్ఞానిక 
ప్రబోధ ప్రవచనాల రంగంలో చిరకాలంగా ఇందూరు జిల్లాలోని కామారెడ్డిలో ఉన్న 
కారణంగా వారి సిద్దాంత గ్రంథం ఆ గ్రామం నుండే ప్రచురితమయింది. విచిత్రం 
కాదుగానీ ఆశ్చర్యం కలిగించే విషయమే డా॥ ఎం. పద్మకుమారి ఈ పరిశోధన గ్రంథం 
కూడా కామారెడ్డి నుండే వెలువడుతున్నది. అమ్మాయి అక్కడి ప్రాచ్య విద్యా పరిషత్తు వారి 
ప్రాచ్య కళాశాలలో తెలుగు ఉపన్యాసకురాలుగా పనిచేస్తున్నది. ఆ కారణంగా ఈ 
గ్రంథమూ అక్కడి నుండి వెలువడినట్లే. శ్రీమాన్‌ ఆచార్యుల వారి పరిశోధనకు పూర్వం 
రంగనాథ రామాయణంపై పరిశోధనాత్మక ప్రసంగ వ్యాసాలు సంసిద్ధం చేయాలన్న 
ఆలోచన ఇదే ప్రాచ్య కళాశాల ప్రాంగణంలోని చెట్ల క్రింద జరిగింది. ఆ ప్రసంగ వ్యాసాలు 
రూపుదిడ్డుకోలేదు గాని పరిశోధన గ్రంథమే వచ్చింది. మళ్ళీ ఈనాడు ఆ రంగనాథుడు 
(గోనబుద్దారెడ్డి) ఏకోజీ సహితుడై ఈ ప్రాచ్య కళాశాల ప్రాంగణంలో సంచరిస్తున్నాడు. 


ఏకోజీ రామాయణాన్ని ఈమధ్యకాలంలో ఆత్మీయ మిత్రులు డా॥ ఎం..బాగయ్య 
గారు వెలుగులోనికి తెచ్చారు. తెలంగాణాలో బాగయ్య అనంగానే గుర్తుకు వచ్చే వారు 
తెలంగాణా యక్షగాన పితామహ, చిటుతల నాట్య బ్రహ్మ శ్రీ చెర్విరాల భాగయ్యగారే. 
ఈ పేరు వారు సంస్కృతంలోని “భాగ” శబ్దవాచ్యులైనా, తెలుగు 'బాగు' వారైనా బాగైన 
పనులెన్నో చేశారు. అందుకేమా బాగయ్య ఏకోజీ రామాయణాన్ని వెలుగులోకి తెచ్చారు. 
1993 ఏప్రిల్‌లో రెండు సంపుటాలుగా ఇది వెల్వడింది. ప్రథమ సంపుటంలో బాలకాండ- 
అయాధఢ్యకాండ- అరణ్య కాండలు, ద్వితీయ సంపుటంలో కిష్కింధాకాండ - సుందరకాండ 
- యుద్ద కాండలు ఉన్నాయి. 


గోనబుద్దారెడ్డిది 1250 ప్రాంతం; ఏకోజీది 1740 ప్రాంతం. బుద్దారెడ్డి ది 
తెతరకాకాలోని. పాలమూరు జిల్లాలో ఉన్న వర్ణమాన పురం. ఏకోజీది తంజావూరు. 
ఇద్దరూ రాజులే. రాజుల దగ్గరి నుండి పేదల వరకు రామాయణం అందరికీ సమానమే. 
రాముడు పేదల పెన్నిధి అయిన రాజే. వ్యక్తిగత సుఖాలను దూరం చేసుకొని ప్రజల 
సుఖాలకే అంకితమైన రాజు, ధర్మప్రభువు. 


ఆ ఇతివృత్తాన్ని సృజనాత్మకంగా అందించిన వారు బుద్దారెడ్డి ఏకోజీలు. దానిని 
పరిశోధనాత్మకంగా అందిస్తున్నవారు డా॥ ఎం. పద్మకుమారి. 


పరిశోధనలు కూడా సూత్రాత్మకంగా, విశ్లేషణాత్మకంగా, వర్ణనాత్మకంగా, సృజన 
శోధనాత్మకంగా, సమీక్షాత్మకంగా, సమగ్రస్పర్శనాత్మకంగా ఉంటాయి. పిండికొద్ది రొట్టె, 
శ్రమ కొద్ది ఫలితం. 


ఈ గ్రంథం 11 ప్రకరణాలుగా విభక్తమయింది. తెలుగు రామాయణములు - 
సమీక్ష, తెలుగులో ద్విపద ప్రక్రియ, సాంఘిక మత రాజకీయ పరిస్థితులు, 
అవాల్మీకింశముల సమన్వయము, సమకాలికాంశముల ప్రతిఫలనము, రంగనాథ 
రామాయణము రచనా ధ్యేయము, రెండు రామాయణాల్లో పురాణ - కావ్య లక్షణ 
సమన్వయము, పాత్ర చిత్రణ - తులనాత్మకత, కథా సంవిధానము, వర్ణనావైదగ్యము, 
ప్రాచీనాంధ్ర సాహిత్యములో రెండు రామాయణముల స్థానము... 


ఇది సమగ్ర దృష్టితో చేసిన విభజనే. వస్తువు, రూపం, శిల్పం సమీక్షించడమే ఈ 
విభజన ప్రధానోద్దేశం. ఈ సమగ్ర పరిశోధనను సమీక్షించాల్సిన అవసరం లేదు. 
చి;డా॥ఎం. పద్మకుమారి తన శక్తి మేరకు ఈ పరిశోధన నేపథ్యాన్ని స్ఫృశించే ముంజేతి 
కంకణమే ఇది. పరిశోధన దర్పణంలోకి తొంగి చూడడమే జిజ్ఞాసువు వ. 
చిరంజీవి పద్మకుమారికి అభినందనం. వారి కలం నుండి ఇంకా విమర్శనాత్మక ఉత్తమ 
గ్రంథాలు రావాలని ఆశిస్తూ శెలవు. 


భాగ్యనగర్‌ 
1999 సెప్టెంబర్‌, 6 


XI 


'శిరోమణి' 

డాః అయాచితం నటెశ్వరశర్మ 

రీడర్‌, సంస్కృత శాఖ, 

ప్రాచ్య విద్యా పరిషత్తు | వాద్య కలాశాల, 


కామారెడ్డి - 503 111 


ఫోన్‌ : 21805 
తేది : 19-9-1999 


ఆఅభబరాబుయి 


పుణ్య శోకస్య చరితము దాహరణమర్హతి' అను ప్రాచీనాలంకారికోక్తి ననుసరించి 
ర్ట గాక, పురుషోత్తముడుగను, మానవోత్తముడుగను, సకల జగత్తున 
_కాదర్శప్రాయుడైన శ్రీరాముని గుణగణములను వర్ణించు వాజయమనంతముగ 
కవి వాల్మికి మొదలుకొని ఆధునికులైన అపరవాల్మీకులవరకెందరో 
వృలు తమకు నచ్చిన బాసలో, తమకు వ యాసలో, తమకు నచ్చిన శైలిలో, 


| a 
మొదలు అత౦త బృహత్కావ్యముల వరకు ఎన్నో రామగాథలను రచించినారు. 
రు. తాదాత్వము చెందినారు. పరతత్త్యములో లీనమైనారు. ఇట్లెందరో 
కవృలెన్ని ప్రక్రియలలో నెన్ని రామాయణములను రచించినను కావ్య పుష్పక 
విమానములో మరియొక క్రొత్త రామాయణమునకు చోటుండును. ఇట్లి 


రామాయణమును విన్నను గన్నను నవ్యత్వము దివ్యత్వము సహృదయకోటి 
కనుభావ్యమానమగుట 'రామ' నామమునకు గల జనరంజకత్వమునకు తార్కాణము. 
అట్లే ఎ కవియైనను తన కవి జీవితమున కనీసమొక వాళ్ళము చేతనైనను రాముని 
స్మరింపనిడే తన పలుకునకు పవిత్రత లేదని భావించుట రామగాథకు గల విశ్వ 
సమ్మోహకత్వమునకు ప్రత్యక్షోదాహరణము. ఇట్టి భావనతోడనే రామాయణమును 
తమ నోట పలికించి, పవిత్ర జన్ములైన మహా కవుల శ్రేణిలో నిలిచినవారు 
గోనబు మదా. ఎకోజీ మహారాజులుకాగా, ఆ మహాకవులు రచించిన రామాయణములను 
తులనాత్మకముగ నధ్యయనము చేసి పుణ్యమును పురుషార్థమును సాధించుకొన్న 
సహోదరి - డా॥ ఎం. పద్మకుమారి. 


'రంగనాథ-ఎకోజీ రామాయణములు తులనాత్మక పరిశీలన అను 
అంశము పై ఉస్మానియా విశ్వవిద్యాలయము వారి 'డాక్టరేటు' పట్టమునకు పాత్రమైన 
ఈ గ్రంథములోని విశేషాంశములను స్టాలిపులాక న్యాయముగ నుదాహరింతును. 


XII 


fo 


ప్రథమ ప్రకరణములో - తెలుగులో వెలువడిన 'అమూల్య' రామాయణ 
మహాకొన్యములను పరిచయమొనర్చుచు, వాని ప్రత్యేకతలను వెల్లడించుటయేగాక, 
ప్రక్రియా క్రమమున, కొలక్రమమున వానిని పేర్కొనుట పరిశోధన ప్రమాణములకు 
తగినట్టున్నది. 


ద్వితీయ ప్రకరణములో - తెలుగులో ద్విపద కవితావిర్భావమును, 
తత్రాచీనతను పేర్కొనుచు, 'సంస్కృతమే దేశీయచ్చందస్సున కాద్యమైన' దను 
సిద్దాంతమునొనర్చిరి. అంతేకాక, కాశ్మీరీ, అస్సామీ, ఒరియా వంటి ఇతర భాషలలో 
సైతము కనబడుచున్న ద్విపదచ్చందోచ్చాయలను గూర్చి సోదాహరణముగ వివరించిరి. 
కాళిదాసు 'విక్రమోర్యశీయము' నందు ప్రస్తావింపబడిన ద్విపద చృందోనామమును, 
తద్వ్యాఖ్యాన పంక్తులతో నుదాహరించి, సంస్కృతమున ఈ ఛందమునకు గల 
యునికిని నిరూపించిరి. 


తృతీయ ప్రకరణములో - రంగనాథ, ఎకోజీ రామాయణములు రెండును 
నాటి సామాజిక దుస్థితులను చక్కదిద్దు లక్ష్యముతో గూడ ప్రభవించి, తెలుగు 
భాషను, సంస్కృతిని కాల ప్రవాహములో చెరిగిపోకుండ కాపాడగలిగినవని చారిత్రక 
నేపథ్య వివరణ పురస్పరముగ సప్రమాణముగ నిరూపించిరి. 


చతుర్ద ప్రకరణములో - రంగనాథుడును, ఏకోజీయును వాల్మీకి 
రామాయణములో లేని యంశముల నెట్లు స్వీకరించి, నిర్వహించిరో వివరించుటయేగాక, 
ద్విపద రామాయణములలో సంపూర్ణములైనవి రంగనాథ-ఏకోజీ-వరదరాజ 
రామాయణములెయని సిద్దాంతీకరించిరి. 


వంచవు వ్రకరణములో - ఈ రెండు రామాయణములలోని 
సమకొలికొంశములను పర్కొనుచు, ఆనాటి సాంఫిక దురాచారములను 
ప్రతిబింబించుచు, వాని నిర్మూలమునకు రామాయణ ఘట్టములను ప్రతికలుగాజేసి 
వర్ణించిన సందర్భములను పర్కొనుట ప్రశంసార్హము. 

షష్ట ప్రకరణములో - గోనబుద్దారెడ్డి పిత్తాణ విమోచనమునకై రంగనాథ 


రామాయణమును రచింపగా, ఏకోజీ తన కావ్యమును లోకులు చదివి తరింపవలెనను 
ధ్యేయముతో రామాయణమును రచించెనని వివరించుచు ఈ యిరువురును 


_ ధర్మోద్ధరణదీక్షితులై ఈ పని చేసిరని చక్కగ వి్లేషించిరి. 


సప్తమ ప్రకరణములో - రెండు రామాయణములలోని పురాణ - కావ్య 
లక్షణములను సమన్వయించుచు, ఇరువురు కవులును కావ్య-పొరాణికాంశములచే 
ప్రభావితులై తమ కావ్యములను వెలయించిరని నిరూపించిరి. 
Alli 


అష్టమ ప్రకరణములో - ఈ రెండు కొవ్యములలోని పాత్ర చిత్రణలకు 
పోలికయున్నదని పేర్కొనుచు, రామాద్యుదాత్త పాత్రల పవిత్రత చెడకంండునట్లుగ 
నిరువృురు కవులు వహించిన జాగరూకతను వివరించిరి. గౌరవాస్పదమగు 
విషయములలో వీరిరువురును స్తీ పురుష పాత్రలకు భేదమును ప్రకటింపక, తమ 
సమచర్శితను చాటుకొనిరని తీర్మానించిరి. 


నవమ ప్రకరణమున - కథా సంవిధానమును గూర్చి చర్పించుచు, వస్తువు 
ప్రాతదే అయినను, నవ్యత్వముట్సిపడునట్లు ఈ యిరువురు కవులొనరించిన 
ప్రయత్నములనుదాహరించిరి. కావ్యములు మంగళారంభములు, మంగళమధ్యములు, 
మంగళాంతములు కొవలెననెడి ఆర్యోక్తినీ కవి ద్వయము తు.చ. తప్పకనెట్లు 
పొటించి పాఠకులకు మంగళమును చేకూర్చిరో సోదాహరణముగ చూపిరి. 


దశమ ప్రకరణమున - కావ్య సామాన్యములగు నగరార్దవాది వర్ణనలను 
ఇరువురు నెంతసామర్థ్యముతో వర్ణించిరో వివరించి, ప్రసన్న కథాకథనము, 


ఎకాదశప్రకరణములో - ప్రాచీనాంధ్ర సాహిత్యములో రెండు రామాయణము 
అకు గల స్లానమును వివరించుచు, దేశి కవిత్వము దాదాపుగ గేయ కవిత్యమేయని 
తేల్సిరి. ఇరువురు కవులు సంస్కృతము నెంతగ అభిమానించిరో, దేశిని గూడనంతే 
ఆప్యాయతతో నాదరించిరని వారి సమభావనను ప్రశంసించిరి. రంగనాథ రామాయణ 
నామ సార్థక్యమును వివరించుచు, పలువురు రంగనాథుడే కవియె యుండవ చ్చుననెడి 
నమ్మకముతో నుండుట నూహించి, ఇచట రంగనాథ శబ్దము భగవన్నామ 
స్మరణార్థముద్దేశింపబడిన ముక్తిదమగు నామమేగాని కవి నామముగాదని చెప్పిరి. 


ఇట్లి సిద్ధాన్తవ్యాసము అన్యర్థ నామధేయమైనది. ఒక కావ్యమును 
కూలంకషముగ నధ్యయనము చేయుటే ఆఅసిధారావతము వంటిది. కాగా ఇక రెండు 
కావ్యములను తులనాత్మకముగ చదువుట యన్నచోనపార దీక్షా దక్షతల 
కుదాహరణమగును. పైపైని చూపులతో చేయు తులనాత్మక పరిశీలనకు, 
లోతుపాతులను దాకునట్టి చూపులతో జేయు అధ్యయనమునకు తేడా యున్నది. 
డా॥ పద్మకుమారి ఈ రెండవ కోవకు జెందిన పరిశోధన మొనర్పినదని నా 
యభిభ్రాయము. రంగనాథ రామాయణము ప్రసిద్ధమైనదేగాని, దానితోపాటు. 
అప్రసిద్ధమగు ఎకోజీ రామాయణములోని మాధుర్యమును గూడ లోకమునకం దించిన 


ణా 


ఘనత డా! పద్మకుమారికి చెందుచున్నది. ఈ సిద్దాంత వ్యాసము వెలుగులోనికి 


XIV 


వచ్చుచున్న శుభసందర్భమున డొ పద్మకుమారిని అభినందనప్పురస్సరముగ 
నాశీర్వదించుచు, ఇంకను ఇట్టి అమూల్య గ్రంథములను రచించు శక్తియుక్తులను, 
ఆయురారోగ్య సౌభాగ్యములను ఈమెకు వ్రనాదింపవలెనని రామాయణ 
కథానాయకుడైన శ్రీరామచంద్రుని ప్రార్థించుచున్నాను. 


సుదీవిధేయుడు 
డా! అయాచితం నటేశ్వరశర్మ 


ప్రమాధి-శ్రావణ - కృష్ణ. 
తృతీయ ఆదివారము 


Xv 


Dr. M. Bagaiah 


M.A., M.Phil.,Ph.D., 

P.G. Diploma in Linguistics, 
Asst. Professor 

1/6 Head Dept. of Languages, 
P.G. College of Science 
Dept. of Telugu, Osmania University, 
Hyderabad - 500 007. A.P. 


Ph : 7641118 

H.No. 12-11-833/4/71, 
Amber Nagar, Addikmet, 
Hyderabad - 500 044. 





ఆశీరభినందనలు 


ఆధునిక సాహిత్య పరిశోధనలు పరిమితమైపోయినవి. ప్రాచీన సాహిత్యంపై 
విశ్లేషించే పండితులు తక్కువమందే యున్నారు. ప్రాచీనమనగానే ఇంకేముంది అన్నిటిపై 
పరిశోధనలు అయినవేగదా! అంటారు. కాని మరుగుపడిన మాణిక్యాలు మరెన్నో ఉన్నవి. 
మసిగుడ్డలో గట్టినవిగా కన్పిస్తున్నవి. వాటి ముడివిప్పి ఆణిముత్యాలనేరుకొనే వారు 
అరుదైపోయారు. పెరుగును చిలికిన వెన్న వెళ్లినట్లుగా తరచి పరీక్షించిన గాని 
ప్రమాణమైన పరిశోధనలు బయటకు రావు. ఎవరు చేసిన పరిశోధన వారికి గొప్పగా 
కన్పించవచ్చు. కాని భావిపరిశోధకులకు అందించే ముడి సరుకు - జాలిపట్టి వడగొట్టె 
నాణ్యత సరకు దొరకడం లేదు. ఉన్న ఒక దానిని (ఆ ప్రాచీన అక్షర జ్ఞానాన్ని జీర్ణించుకొనే 
నాథుడున్నాడా? ఓపిక లేదు; ఖర్జ్చువద్దు; శ్రమ వద్దు; ఎక్కువ తిరుగలేను. నాకెవ్వరు 
సహకరించరు. నా ఒంటిలో ఎప్పడు బాగుండదు, నేను తిరిగితే కండ్లు తిరుగుతాయి. 
కావున ఏదో ఒక పిహెచ్‌.డి. కావాలి? ఏదొ క డిగ్రీ ఉండాలి గదండి! అందుకే పరిశోధన 
చేయాలని ఉంది.మి సహాయము కావలి అనే వారున్నారు. 


ఇటువంటి పరిశోధకులున్న ఈ నవసమాజ నిర్మాతలకు ప్రాచీన సాహిత్యంపై 
పటుత్వము సడలిపోయినది. పట్టుమని పది పద్యాలు చూడకుండ - చూచికూడ 
చదువని వారు పిహెచ్‌.డి.లు చేయతలపెట్టినారు. అంటే అతిశయోక్తికాదు. అందరు 
కాదు సుమా! ఇది కొందరికే వర్తిస్తుంది. రామాయణాలంటేనే కొందరికి ఏవగింపు 
వస్తుందని, నాతో కొందరు వెలిబుచ్చిన విషయం. ఏముందిరామాయణంలో అంటారు. 
ఏమి లేనిది ప్రపంచానికే మణి దీపమై వెలుగుతుందా రామాయణం. టి.వీ.లో కోట్ల 
జనం చూచి తరించారు. జాతి మత భేదాలువీడి, ఇది అందరికి జవాబు. 


ప్రాచీన సాహిత్యం మిద ఎవరైన పిహెచ్‌.డి, చేయాలనివస్తే నా వద్దకు పంపుతారు 
జనులు. ఏఏ ఖనిలో ఎంత ముడి సరుకు దాగుందో ఎవరికి తెలుసు. ప్రాచీన పుస్తక 
భాండాగాఠాలలో తరుణ సరస్వతి - పరిణతవాణిగా మారిపోయినది. భాండా 
గారాలలో నిక్షిప్తమైన (బంధింపబడిన) మాతృ సరస్వతికి చేయూత నిచ్చి సింగారింపులు 


(1. 


చేయించే తనయులీనాడు కరువైనారు. అంటే నేనేదో ఉద్దరించాను. మారు 
ఉద్దరించండి అనే మాట కాదు సుమా! ఎవరేమి చేశారని కాదు. నేనేమి చేశానని 
చెప్పకోవాలి. అదే పరిశోధన పరమార్దం. సార్ధకం కూడా. 


రెండు ద్విపద రామాయణాల తులనాత్మక పరిశోధన ప్రాచీన కావ్య శోధనా 
పటిమకు నిదర్శనము. ఈ సిద్దాంత గ్రంథం అన్ని కోణాలలో పరిశోధింపబడినది. 
రామాయణాల ప్రక్రియలు - వాటి స్తానములు వివరింపబడ్డాయి. ఆయా రచనల 
కాలం నాటి సామాజిక పరిస్థితులు, రాజకీయ స్థితులు తెలుపబడినవి. పురాతన, 
ఇతిహాస, కావ్య, చంపూ, గద్య, పద్య, యక్షగాన, జానపద రామాయణాలు సంగ్రహంగా 
పేర్కొనడం ఈ పరిశోధనలో ఒక ప్రత్యేకత. వీటిపై ఎన్నో పరిశోధనలు వచ్చాయి. గనుక 
సంగ్రహింపబడ్డాయి. అంటే సమీక్షలుకూడా ఉన్నవి. రామాయణ సారము ప్రజలకు 
సుఖశాంతులు కలుగించును. మోక్షము నాపాదించు సారమే ప్రధానం. ఇది ప్రాచీనుల 
మతమైనను మన ధ్యేయం కూడ అంతే. 


డా॥ పద్మకుమారి దేశీయ ఛందములో గల ఈ ద్విపద కావ్యాల పరిశోధన పరమ 
ప్రమాణమైనది. మన దేశంలోని సోదర భాషలలో రామ కథా విశేషాలున్నవి. సంగీత 
సాహిత్య మేళవింపులున్నవి. వైష్ణవ శైవ మత సైద్ధాంతిక భావజాలమున్నది. పామర 
జనరంజకమై, పండితామోదము పొందిన రామకథ విశేషములున్నవి. దక్షిణాంధ్ర 
దేశములో వచ్చిన రచనలు అసంఖ్యాకములు - అమరములు కూడ. వీటిలో ప్రాచీన 
' సంప్రదాయాలు, ప్రామాణిక విశేషాలున్నట్లు పద్మకుమారి పేర్కొన్నారు. 


మధుర, తంజావూరు, పుదక్కోట విజయనగర సొమ్రాజ్యాలలో కవులకు, 
పండితులకు ఆదరాభిమానములు మెండు. నృత్య, సంగీత కళాపోషకులకు పుట్టినిల్లు 
సర్వమత సమాదరణకు, శైవ, వైష్ణవ సిద్ధాంతాల మేళవింపులకు ఖని. ఈ కవుల 
కాలంనాటి సాంఘిక పరిస్థితులు దైవభక్తి, యోగక్షేమములను, చక్కగా విడమర్షి వ్రాశారు. 
అవాల్మీకాంశాలు, కవుల సమకాలికాంశాలు, వారి కీర్తి కావ్యకీర్తి అమంగళక్షతి. పండిత 
పామర వ్యవహారములు, తదితర అనేకాంశాలు రచయిత్రి పేర్కొనడంలోని వాస్తవికత 
గుర్తించదగ్గది. 


కవులరచనా ధ్యేయము దేవతల అవతారాలు, కావ్యరచన ద్వారా పఠనముద్వారా 
పొందే రసానందం ముక్తి సోపానములు. ఇహపరకాంక్షలు చక్కగా సంగ్రహంగా 
వివరించి చూపిన డా॥పద్మకుమారి కృషి ప్ర ప్రశంసనీయం. 


XVII 


రాముణ్ణి మహర్షులు, వానరులు, మానవులు,దానవులు దేవతలు కీర్తించారు. 
లోకాపవాద, భక్తి, భ్రాతృప్రేమ, మాతృ ఆవేదన, దేవ - రాక్షసుల గుణ ప్రభావములు, 
పతిభక్తి, రామభక్తి, ధీశక్తులు - కరుణ రసములు పోషింపబడినట్లు మనోహరంగా 
చూపారు. 


ద్విపద రామాయణ రచయితలలో ప్రసిద్ద రాజకవులు ముగ్గురు !.గోనబుద్దారెడ్ద్డి 
2. కట్టా వరదరాజు 3. ఏకోజీ అనువారు. వీరిలో దక్షిణాంధ్ర ధ్ర సాహిత్య యుగములో 
వెలసిన రామాయణాలలో ఏకోజీరామాయణమే ప్రసిద్ధము. అంతేగాక ఇందులో తమిళ, 
మరారి, తెలుగు భాషల మాధుర్యతను విపులీకరించి వివరించింది నా చెల్లెమ్మ. . 

కథా సంవిథానము - మనుష్యవిధి, మానవ వృత్తి, ప్రవృత్తి, కావ్య ఘట్టములు, 
ఆచారములు, జీవన సరళి, సంభాషణలు సామాన్య జనులకు హత్తుకొనునట్లు 
విపరించింది. . 

ఈ రెండు ద్విపద రామాయణాలపై ప్రామాణికముగా, సంగ్రహంగా, 
మనోహరంగా వివరించి పరిశోధించిన నా చిన్ని చెల్లమ్మ డా॥ పద్మకుమారిని 
అభినందించి - ఆశీర్వదిస్తున్నాను. 

మౌ అన్నయ్య 


బాగన్న 


XVII 


డౌ॥ ఎం. పద్మకుమారి 
తెలుగు ఉపన్యాసకురాలు 
పి.వి.పి. ప్రాచ్య కళాశాల, 
కామారెడ్డి, జిల్లా నిజామాబాద్‌. 


ఇవదన 


మా. స్వగ్రామం వికారాబాదునకు సమీపముననున్న మొరంగపల్లి. 
తల్లిదండ్రులు మాణెమ్మ బాలయ్యగార్లు నేను చిన్నదానిగా నున్నప్పుడే మా అన్న 
పదవతరగతి పాస్‌ అయిన వెంటనే 1971లో హైదరాబాదుకు వచ్చి 
ఓరియంటల్‌ కాలేజీ నల్లకుంటలో చేరి తదుపరి చదువులు చదువుకున్నా 
నేనంటే అన్నయ్యకు చిన్నప్పట్నుంచి (పేమ, వాత్సల్యము. ఆ ప్రేమ ఇప్ప 
చెక్కుచెదరకుండా ఉన్నది. తనంతటి దాన్నిగా నన్ను తీర్చిదిడ్డాలనే ఒక దృ, 
సంకల్పమే దీనికంతటికి కారణము. డాక్టరేటును చదివించాలని అన్నయ్య 
అది 1998 మేలో నెరవేరింది. నేను గవర్నర్‌ గారి చేతులమిదుగా పిహెచ్‌.డి. పట్టా 
అందుకుంటున్న క్షణంలో అన్నయ్య కళ్ళవెంబడి వచ్చిన అనందబాష్పాలే అందుకు 
నొక్ష్య౦. 


జ 


గ్ల 


(| 


a) 
ర్‌ 


' 
i 
[1 


ఇ 
he? 


ట్ర్‌ 


వాం 
ఆ 
నె 
ra 
(= 


Se 
mE 


0, 
cD 


UK 


fu 


£ 
ష్‌ 


ఏదైనా పరీక్ష వ్రాయాలంటే అప్లికేషన్‌ ఫారం తీసుకురావడం, ఫీజులు 
కట్టడం, ఫారంను సబ్మిట్‌ చేయడం వరకు అన్నయ్యవంతు. కడుపులో చల్లకదలకుండా 
ఇంట్లోకూర్చుని చక్కగా చదివి పరిక్షలు వ్రాయడం నా వంతు. 


ప్రతిరోజు స్కూలుకు వెళ్ళేటప్పుడు “మంచిగ చదువుకో” అని, 
పరీక్షవ్రాయడానికి వెళ్ళేటప్పుడు “ఎది మర్చిపోకుండా అన్నిమంచిగ వ్రాయి" అన 
దీవించి పంపుతారు. మా అమ్మ ఆశీర్వాదమే నన్నుపరీక్షలన్నింటిని గట్టి క్కెంచేటట్టు 
చేసిందని నా నమ్మకం. 


మా వదినగారు. అన్నయ్యకు తగిన సతీమణి. ఓర్చు, మర్యాద ఆమె 
ఆభరణములు. నాపెళ్లైన తర్యాతకూడ పరీక్షలు వచ్చినప్పుడల్లా పుట్టింటికి వచ్చి 
నెలలకొద్ది వున్నా ఎంతో ఆదరాభిమానాలతో చూసేవారు. అలాగే ఇప్పటికీ నా మీడ 
అవ్యాజమైన (పేమ చూపుతారు. నేను నా పిల్లలను వదిలిపెట్టి కాలేజికి వెళ్ళిపోతే వారిని 
సాకేది మా అమ్మ, మా వదిన ఇద్దరే. ఆమె కూడ ఉద్యోగస్తురాలే అయినా ఎన్నడూ 
విసుగు కన్పించని సహనమూర్తి. నన్ను చదివించి కన్యాదానము చేసిన కరుణామూర్తులు 
మా అన్నయ్య, వదినగారు. నేటికీ ఎంతో (ప్రేమతో ఆదరిస్తారు. అభిమానిస్తారు. నన్ను 
తండ్రిలేని లోటు కనబడకుండా పెంచారు మా అన్నయ్య వదిన. 

XIX 


నన్ను చదివించవలెననడి అన్నయ్య పట్టుదలఫలించింది. అనుకొన్నట్టుగొనే 
పిహెచ్‌.డి.లో సీటు రావడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. అనుకున్న ప్రకారం 
యూనివర్శిటీ వారిచ్చిన గడువులోగా నా ధీసిస్‌ను సబ్మిట్‌ చేయడం పట్టా పొందడం 
జరిగాయి. ఇంత ప్రాసెస్‌ వెనుక అడుగడుగునా అన్నయ్య నే వున్నారు. అంతా 
అన్నయ్య కృషి, ఆ భగవంతుని కృపా కటాక్షవీక్షణము. 


కర్మన్‌ఘాట్‌ మా అత్తగారి ఊరు. మామగారు చదువుపట్ల ఎంతో శ్రద్ధగలవారు. 
వారి చిన్నప్పుడు స్కూలుకు వెళ్ళే అవకాశం లేకపోయిందట. చదువుకోవాలనే వారి 
ఆశను ఎంతోమంది వద్ద వెలిబుచ్చారు. వారిలో కొందరు మా మామగారికి అక్షరాలు, 
అంకెలు నేర్పించారట. ఆ అక్షరజ్ఞానం నేడు పుస్తకపఠనం, పద్యపఠనం వరకు 
వచ్చింది. సందర్భానుసారంగా పద్యాన్ని ఉదాహరించి ఎన్నో మంచి మాటలు 
చెప్పే స్థాయికి ఎదిగారు. చదువు విలువ తెలుసుకొని వారి పిల్లలందరిని మంచి 
చదువరులుగా తయారు చేశారు. అందరికి మంచి భవిష్యత్తును ప్రసాదించారు. 
అందరూ నేడు మంచి స్థితిలో వుండగలుగుతున్నారు. మా అత్తగారు మహాసాధ్వి. 
ఎన్నడూ ఒక్క మాట కూడ అనని మంచి మనిషి. పరీక్షలున్నప్పుడు నేను మా 
పుట్టింటికి వచ్చి చదువుకొని పరీక్షలు వ్రాసినా ఏనాడూ అభ్యంతరము చెప్పని మంచి 
మనస్సుగల వ్యక్తి ఆమె. 


నా అభివృద్ధికి మూలపురుషుడు, మదభిలాషా కల్పతరువు నా శ్రీవారు. 
నన్ను చదివించాలనే ప్రగాఢమైన కోరిక వారికున్నది. ఇంటర్మీడియట్‌లో నా 
ఐవాహమయ్యింది. తదనంతర చదువులు టి.పి.టి. బి.ఏ.(ఎల్‌) ఎమ్‌.ఏ. (ఎల్‌) 
ప్రీ పిహెచ్‌.డి., పిహెచ్‌.డి వంటి అత్యున్నత చదువులన్నీ వారి ఆధ్యర్యములోనే 
సాగినవి. అనునిత్యం వారి ప్రోత్సాహం నాలో ఉత్సాహాన్ని పెంచేవి. చదువులోను, 
ఇంటి పనుల్లోను చేదోడు వాదోడుగా వుంటారు. కోపమంటే ఏమిటో తెలియని 
శాంతమూర్తి. సహనమే వారి ఉనికి. ఇంటర్‌మోడియట్‌లో వారి జీవితంలో ప్రవేశించిన 
నన్ను ఒక గొప్ప స్థాయికి చేర్చారు. నేను చదువుకోవడం మర్చిపోయి బాతాఖాని 
కొడుతూ కూర్చుంటే రెండు చీవాట్లేసి పుస్తకం చేతికిస్తారు. వారి ప్రోత్సాహం వల్లనే 
నేనీనాడింతటి స్థాయికి ఎదిగాను. చదివించాలనే వారి కోరిక నన్ను ఊద్యోగస్టురాలినిగా 
తీర్చిదిద్దింది. 

నా మరిది సుధాకర్‌ “నేను పిహెచ్‌.డి. చేయగలనా సుధా!” అని 
నేనడిగినప్పుడు, “నీకేంటొదినా కొండంత అండ మీ అన్నయ్య ఉన్నారు. తప్పకుండా 
పిహెచ్‌.డి. చేస్తావు,” అని ధైర్యం చెప్పేవాడు. ప్రీ పిహెచ్‌.డి. కాసులకు తీసుకెళ్ళి 
తీసుకొచ్చేవాడు. బస్సుల్లో వెళ్ళింది తక్కువే. పుస్తకాలవసరం పడితే పుట్టింటికి 

XX 


తీసుకొచ్చి తీసుకెళ్ళేవాడు. నేను (ప్రైవేట్‌ కాలేజీలో ఉద్యోగం చేసేటపుడు చాలా 
సహాయంగా ఉన్నాడు. 


ఒక స్తీ విద్యావంతురాలు కావాలంటే ఎంతో మంది సహాయమవసరమ 
అర్థమవుతుంది. ఇంతమంది యిన్నివిధాలుగా సహాయపడి తోడుగా నిలిస్తేనే నేనీ 
డిగ్రీ పొందగలిగానని నేననుకుంటున్నాను. 


7 29 


ఓ 


మా చిన్నారులు అమ్మాయి చిత్రలేఖ, అబ్బాయి ధరణీధర్‌. నా చదు 
నిరవధికంగా సాగిందంటే మా పిల్లలు ఎంతో బుద్ధిమంతులని అనుకోక తప్ప 
నా చదువుకు ఎన్నడూ అడ్డురాలేదు. కాలేజికి వెళ్ళినా, పరీక్షలకు ప్రిపేర్‌ అయి 
“ఎటువంటి అల్లరి చేసేవారు కాదు. 


ఉద్‌ 


న 


జ 
QU 


వ 


తె 


| థీసిస్‌ ఫెయిర్‌ చేసేటప్పుడు నా మేనల్లుండ్లు శ్రీకాంత్‌, శ్రీధర్‌, శ్రీనాథ్‌లు ' 

చాల సహాయం చేశారు. వారికి నా ఆశీస్సులు. మద్దురువర్యులు డా॥ శివునూరి 
విశ్వనాథ శర్మగారు తమ అమూల్యమైన ఆశీస్సులనందించి నన్ను డీవించారు. 
వారికి పాదాభివందనములు చేయుచున్నాను. బి.ఎ.(ఎల్‌), ఎమ్‌.ఎ.(ఎల్‌)లు వారి 
శిష్యరికంలోనే సాధించగలిగాను. వారిని నేనెప్పుడు మరువలేను. వారి ఆశీర్వాదములను 
నెనెప్తుడు కోరుకుంటున్నాను. 


{ 


నన్ను తన సహోదరిగా ఆదరించి, వారి పర్యవేక్షణలోనే పిహెచ్‌.డి. పూర్తి 
చేయించిన మా పెద్దన్నయ్య లాంటి ఆచార్య గోపిసార్‌ గార్కి వినయ పూర్వక 
నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. వారి ఆదరణ లేకుంటే బహుశా 
పిహచ్‌.డి. ఇంత త్వరగా పూర్తయ్యేదికాదు. వారి ఆశీస్సులనెప్పుడు ఆశిస్తున్నాను. 

నా పరిశోధనను అభినందించి, నన్ను ఆశీర్వదించి, శుభాకాంక్షలందించిన 
ఆచార్య ఎస్‌.వి. రామారావు గార్కి నాయొక్క నమస్కారములు. 

పరిశోధన దర్పణములో చక్కని సమీకరణముతో నన్నాశీర్వదించిన డా! 
కసిరెడ్డి వెంకటరెడ్డి గారి సహృదయతకు నా నమస్సులు. 

కోరి ఉమెన్స్‌ను కోటి ఉషస్సులతో నింపిన ఘన యశస్విని, నిరంతర 
కష్టశీలి ఆచార్య పి. ప్రమదాదేవి గారందించిన అమూల్యమైన ఆశీస్సులకు నా 
కృతజ్ఞతా పూర్వకాభివాదములు. 

అనేక పుస్తక రచనలను చేసి, వివిధ వ్యాసాలను రచించి అనేక రేడియో 
ప్రసంగాలను గావించిన, నిరంతర సాహిత్య కృషివలురు తమ అమూల్యమైన 


XXI 


అభిరామమును అందించిన డా॥ అయాచితం నటేశ్వరశర్మ అన్నయ్య గారికి నా 
నమన్మొ రములు. 


సంస్కృతాంధ్రాంగ్ల భాషావేత్తలు, విద్యాకులశేఖరులు ఆచార్య ఎం. కులశేఖర 
రావు గారు అందించిన మంగళాశాసనములను భక్తితో స్వీకరించి, సదా వారి 
ఆశీస్సులను ఆకాంక్షించుచు వారికి కృతజ్ఞతాభివాదములను తెలియజేసుకొను 
చున్నాను. 


నా చదువులకు, పరిశోధనకు, హోదాకు వ. మా న. 
డా॥ ఎం. బాగన్నగారి పాదపద్మములకు శతకోటి నమస్కారములు. సదా నా 
యోగక్షేమములను నా అభివృద్ధినే కాంక్షించే అన్నయ్యకు సర్వదా కృతజ్ఞారాలను. 


ఈ గ్రంథము అచ్చు రూపము ధరించుటకు శ్రీ తిరుమల తిరుపతి 
దేవస్థానము - తిరుపతి, అధికారులును సంపూర్ణ ఆర్థిక సహకారములు అందించినారు. 
రికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ముఖ్యముగా శ్రీ లంక రామకృష్ణగారు 

తిరుపతి వారికి ధన్యవాదములు. హైదరాబాదు తెలుగు విశ్వవిద్యాలయము వారు 
పాక్షికముగా ఆర్దిక సహాయము చేసినారు. వారికి నా కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. 


ఈ విధంగా నా ఉన్నతికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను తోడ్పడిన 
మహామహులందరికి నా యొక్క నమస్కారములు. 


మనోహరమైన శ్రీరామ మూర్తిని చిత్రించి పుస్తకమనే ఆకృతికి ముఖాలంకరణ 
చేసిన చిత్రకళా తపస్వి శ్రీ శీలావీర్రాజు గారికి నా అభివాదములు. 


చక్కని ముద్రణతో చక్కని పుస్తకమును ముద్రించి యిచ్చిన కర్తక్‌ ఆర్ట్‌ 
ప్రింటర్స్‌ అధినేత శ్రీ జగన్‌మోహన్‌రెడ్డి గారికిని కృతజ్ఞతలు. 


+ ట్ర 


విధేయురాలు 
తేది : 20-9-1999 డౌ॥ ఎం. పద్మకుమారి 


XA 


రంగన జ ఎకోజీ రౌామాయణములు - తులనా త్మక పరిశీ 


ప్రథమ ప్రకరణము 
తెలుగులో రామాయణములు - సమీక్ష 


తెలుగు సాహిత్యములో రామాయణ, భారత, భాగవతముల పెర్తు వః 
వారుండరు. వాల్మీకి రామాయణము సంస్కృతము నందు రచింపబడి యుండుటచే 
పండిత శ్రేష్ణులకే పరిమితమైనది. కాబట్టి పామర జనులకు, స్రీలకు. శిశువులకు 
రామాయణము కూలంకషముగా తెలియదు. అందుచే ఆనాటి సామాజిక. రా 
పరిస్థితులను బట్టి రామాయణము వివిధ మార్చు చెర్చులకు లోనై భారత దేశమునండేకాక 
న. దెశములలోను ప్రచారము పొందినది. తన  పండ్‌త పామర 
రంజకముగా రచించిన వారెందరో సామాన్య ప్రజలందరికీ చేరువైన నారు. అటువంట్‌ 
వారిలో గోన బుద్దారెడ్డి ప్రప్రథములు. ఇతడు రంగనాథ రామాయణమును రచించి 
అందరి మన్ననలకు పాత్రులైనాడు. రామాయణమగుటచే వైష్టవులకును., 
ద్విపదమైనందున శైవులకును సమానాదర యోగ్యమైనది. కరత్వ విషయము నెందరో 
మహానుభావులు చర్చించి యుండుటచే దానిని విస్మరించుటకు సాహస్‌ంచుచున్నాను. 
రంగనాథ రామాయణము తెలుగు రామాయణము లన్నింటిక్‌ మూలగ్రంథముగా 
తోచుచున్నది. తెలుగులో వెలువడిన రామాయణములలో కొన్నింటిని దిజ్మాత్రముగా 
సూచింతును. 


వివిధ ప్రక్రియలలో రామాయణములు 


1 రఘునాథ రామాయణము : కృష్ణ దేవరాయల తరువాత రఘునాథ 
నాయకుడు దక్షిణ భారత దేశమును క్రీ.శ. 1614 - 1633 వరకు పరిపాలించినాడు 
సాహితీ భోజుడుగా క్రీర్తింపబడినాడు. రఘునాథ రాయని కాలములో |; ప్రఖ్యాత 


కవయిత్రి రామభద్రాంబ రఘునాథాభ్యుదయమును రచించిరి. ఇతడు కృతిభర్త, కృతి 
కర్త కూడ. సాహిత్య కళా పోషకుడు “శ్రీరామ చంద్ర సాంద్ర కరుణా కటాక్ష లబ్ద 


సారస్వత విశేష నిరర్గళ వాగ్ర్వైభవా శేష సాహిత్య పరుడు” గా పేరొందినాము. ఇతని 
రామాయణములోని కొన్ని పంక్తులను పరిశీలింతము 


. డా. ఎం. పద్మకుమారి 
“కోదండ దీక్షాది గురుడైన రాము. 
డేదైవమని యెంచు నెంచ క 


ఆ రఘునాథ నాయక శిరోమణి  ' 


అంతేగాక రామాయణానికి “రామో విగ్రహవాన్‌ ధర్మః అనగా రూపొందిన 
ధర్మమే శ్రీరామ చంద్రుడని యర్థము. ఇట్టి శ్రీరాముని కథ యెవరి చెతికి చిక్కినను 
మనోహరముగా రూపుదిద్దుకున్నది. 


ఉదా : 'కాసల్యా సుతుండిచ్చు మానెపుడు 6(- గల్యాణ సాకల్యమున్‌. 
అని వాల్మికి రామాయణములోని కథా మాతృకను గ్రహించి, స్వతంత్రముగాను, 
సర్వోత్తమముగాను కావ్య స్పష్ట చేసినారు. 


2. శ్రీరామాయణము : ఇది కట్టా వరద రాజు రచించిన రామాయణము. ఇతడు 
కరికాళ చోళుని వంశమున జన్మించెను. విరి వంశము మూలపురుషుడు కరికాళుడు. 
కావేరికి కట్ట కట్టించుటచే ఏరు 'కట్టా వారుగా వ్యవహరింపబడినారట. ఇతని కాలమును 
క్రీ.శ. 1630 అనియు, కొందరు క్రీ.శ. 1650 అనియు భావించుట గలదు. మొత్తము 
మీద క్రీ.శ. 17వ శతాబ్దికి చెందిన వాడుగా భావింపవచ్చును. ఇతని రామాయణము 
యథా వాల్మీకము, స్వతంత్రము, మనోహరమునునైన ద్విపద రచన. 


ఈ రామాయణము నందు రావణుని తల్లి కేకసిని ధర్మానువర్తినిగా చిత్రీకరింప 
బడినది. రావణుని కోడలు సులోచన పతిభక్తి పరాయణురాలు. రావణుని భార్య 
మండోదరి పరమ పతివ్రత. వీర వనిత. కుంభ కర్టుడు రామ భక్తుడు. రావణుడు అపార 
శెవభక్తి పరాయణుడు. అసుర ప్రవృత్తి తోడి సరి సమానమైన దైవభక్తి గలవాడు. తనకు 
శత్రువైనను శ్రీరాముని పరాక్రమమును మెచ్చుకొన్న ఎరుడు. 


3. ఉత్తర రామాయణము : ఇది కాచ భూపతి, విర్ణల రాజులను సోదర కవులచే 
రచింపబడిన ద్విపద రామాయణము, వీరు గోనబుద్దారెడ్డి పుత్రులు. కాలము 13వ 
శతాబ్దము. తండ్రి ఆజ్ఞ మేరకు ఉత్తర రామాయణమును రచించినారు. ఇందలి 
అవాల్మీకాంశములను డా॥ టి. సుశీల గారు పేర్కొనినారు. 





1. తంజావూరు తెలుగు కలా - ee 36 


. రంగనాథ - ఎకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 
4. ఎకోజీ రామాయణము : తుక్కోజీ తనయుడైన రెండవ ఎకోజీ ఇతడు. జ 
సం॥ కాలము తంజావూరు పాలించెను. ఇతనికి "బాబా సాహెబు అని నామాంతరము 
కలదు. తెలుగు భాష ప్రక్రియలో రామాయణము నాజు కాండములుగా క్రీ.శ. 
1737లో రచించినాడు. ఇది రంగనాథ రామాయణమును, మరాఠి రామాయణములనను 
సరించి వ్రాయబడినది. ఇదియే కాక 'వి ఘ్నేశ్వర న. అను యక్షగానమును 
కూడ రచించి వాసి గాంచెను. 


5. శతకంఠ రామాయణము : ఇది ద్విపద రామాయణము. ఇందు డెబ్బది 
పత్రములు కలవు. అసమగ్రము, కవి, వంశాది విశేషములు లేవు. ప్రారంభమున 
నిట్లున్నది. 

“శ్రీిమహితానంద శృంగార కరము - కామితార్థంబులు కడు మోదమ మరి 

అలమెరు కాంతులు నబ్బుల నడుమ - వెలయుశాక ద్వీప వేదికా స్టలిని అని 
యున్నది. శైలి సరళముగా నున్నది.' 

6. చేడ రాఘవ రెడ్డి రామాయణము : చేడ రాఘవ రెడ్డి (క్రీ.శ. 1780) ఇది ఫథిల 
ప్రతి. హనుమకొండలోను లభ్యమగుట లేదు. * 


7. తాళ్ళపాక అన్నమాచార్యుల రామాయణము : దీనిని తాళ్ళపాక ' 
అన్నమాచార్యులు రచించినట్లు తాళ్ళపాక చిన్నన్న “అన్నమాచార్య చరిత్ర యందు 
తెల్పియున్నాడు. 

'ప్రవిమల ద్విపద ప్రబంధ రూపమున నవయుగ ' అని చిన్నన్న వ్రాసి యున్నాడు. 

8. బాల రామాయణము : దీనిని గణపవరపు వేంకట కవి రచించెను. ఇతడు 
క్రీ.శ. 1630 - 1680 కాలమునకు చెందినవాడు. ఈ గ్రంథమలభ్యము * 


9. మైరావణ చరిత్ర : దీనిని కాచన రచించెను. ఇది మంజీర ద్విపద రచన, 
ప్రాసయతులధికముగా గలవు. ఈ గ్రంథము టి. ఎస్‌. ఎస్‌. ఎమ్‌. ఎల్‌. నందున్నది. 





1. ఆంధ్ర సాహిత్య పరిషత్తు - కాకినాడ గ్రం. నెం. 20 
2. ప్రాచ్య పుస్తక భాండాగారము - చెన్నపురి - భారతి - 1963 
3. అన్నమాచార్య చరిత్ర - తాళ్ళపాక చిన్నన్న - పుట 847 


డొ. ఎం. పద్మ కుమారి 
ఇందు రామాయణ కథయే యున్నది. మై మెరావణుడు రామలక్ష్మణులను గొని పోవునపుడు, 
హనుమంతుడు వగచుచుండగా అంగదాదులు ఆంజనేయునకు ధైర్యము చెప్పన 


సందర్భ మున గల ద్విపద పాద శెలియెన్న దగినదిగా నున్నది. 


ఖే 


న్‌ 


“ఏల వగతువయ్య యితరుని భంగి - వగచుట కార్యమే వాయు తనూజ 

నీవిట్లు వగచిన నిందెవ్వరైన - దలపోసి చూచిన .దక్కులున్నార? _ అని 
ధైర్యవచనములు పల్కినట్లు చెప్పబడినది. 

10. మైరావణ చరిత్ర : ఇది అముద్రితము. దినిని పోలుమంచి బసవన కవి 
రచించినాడు. తల్లి జన్నమ్మ తండ్రి మల్లమంత్రి ఈ రామాయణము నందు కవి తనను 
గూర్చి తనే పేర్కొన్న ద్విపద పాదములు. 

“వారి పుత్రుడ బసవనను పుంభావ - శారద నిపుణుడ సత్కవిశ్వరుల 

పాదా దాబ్దీ భృంగమై పరిగిన వాడ - మోదాన రఘుకుల ముఖ్యమైనట్టి 

శ్రీరామ విభునికి కృతి నంకితముగ - మైరావణ చరిత్ర మహిమ జెప్నె ప్పెదను* 

ఈ కవి క్రీ.శ. 1740 వాడగును. ఇతని పేర గల నింకొక ప్రతిలో గ్రంథముల నెం. 
896. 1590లలో తాళ్ళపాక వారే ప్రాసిరేమోనని యున్నది. 

11. శ్రీరామ చరిత మానసము : ఇది తులసీదాసు రచించిన హిందీ భాషాంతర్గత 
మయిన కథ. తెలుగు నందు మంజరీ ద్విపదలో కేశవ తీర్చ స్వామి రచించెను. శ్రీరామ 
కథను శివుడు పార్వతికి ఉపదేశించినట్లు గలదు. చక్కని శైలి గల్గిన గ్రంథము. 

12. పరశు రామాయణము : ఇది మదరాసు ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారములో = 
డి.నెం. 1111. కాగితపు ప్రతిలో నున్నది. కవి ఉలిచి భావజ్ఞుడు. ఇందలి కథ పరశు 
రాముడు కార్తవీర్యుని ఓడించుట శ్రీరాముడు పరశురాముని విల్లును విరుచుట, 
పరశురాముడు శ్రీరాముని పాగడుటయు గలదు. గాన యోగ్యమై యున్నది. అసమగ్రము. 
అముద్రితము. 


1. ద్విపద రామాయణ భారతి - జె.వి. సుబ్బారాయుడు - 1981 పుట 208 


ల ఆంధ్ర నాహిత్య పరిషత్‌ - గ్ర. నెం. 2610 


4 


రంగనాథ - ఏకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 

13. భాస్కర రామాయణము : హుళక్కిభాస్కరుడు. మల్లికార్జునుడు. కుమార 
రుద్ర దేవుడు రచించిరి. క్రీ.శ. 14వ శతాబ్ది. గ్రంథ రచన వాల్మీకనుసరించియే గలదు. 

14. ఎజ్జన రామాయణము : ఎజ్బాపైగ్గడ (క్రీ.శ. 1280 - 1364) రచించెను. 
సర్వలక్షణ సారము ,న్గందు 91 పద్యములు కన్పించుచున్నవి. నేడు అలభ్యము. 

15. రామాయణము : కొరవి సత్యనారాయణ క్రీ.శ. 1320 - 1345లో తెలుగు 
పద్య కావ్యముగా రచించినట్లు గలదు. ఈ విషయమును కొరవి గోపరాజు సింహాసన 
ద్వాత్రింశిక (1-49)లో తెల్పినారు. ఇతనికి “ఆంధ్ర కవితా పితామహుడ'ను బిరుదు 

కూడ గలదు. అలభ్య గ్రంత్రము. 

16. అచ్చ తెనుగు రామాయణము : కూచిమంచి తిమ్మకవి రచించినాడు. 
కాలము క్రీ.శ. 18వ శతాబ్దము. 'కవి సార్వభౌమ బిరుదాంకితుడు. 

17. దశరథరాజనందన చరిత్ర : ఇది మొట్టమొదటి నిరోష్ట్య భామాయణము. 
డీని కర్త మరింగంటి సింగరాచార్యులు. కాలము క్రీ.శ. 18వ శతాబ్దము. 

18. శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణము : కవి వావిల కొలను సుబ్బారావు. 
కాలము క్రీ.శ. 1863 - 1939. యథా వాల్మికానువాదము సులభ శెలి. 

19. మొల్ల రామాయణము : కవయిత్రి మొల్ల కాలము క్రీ.శ. 16వ శతాబ్ది. మృదు 
మధురమైన శైలి. రమ్యమైన స్తీ - పురుష పాత్రల పోషణ కల్లివున్న సంగ్రహ రచన. 
20. రామాభ్యుదయము : అయ్యల రాజు రామభద్రుడు రచించినాడు. 

21. గోపీనాథ రామాయణము : కర్త గోపీనాథకీవి. ఇతని కాలము క్రీ.శ. 1820. 
జ గరి? అ 

22. శ్రీ కృష్ణ రామాయణము : దీని కర్త శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి. కాలము క్రీ.శ. 
1866 - 1960. 


23. రామాయణము : దీనిని జనమంచి శేషాద్రి శర్మ రచించెను. కాలము క్రీ.శ. 
1882 - 1950. 


డా. ఎం. పద్మకుమారి 
24. రామాయణము : శ్రీ వేంకట పార్వతీశ్వర కవులు రచించిన గ్రంథము. 


25. శ్రీమద్రామాయణ కల్ప వృక్షము : దీనిని విశ్వనాథ సత్యనారాయణ గారు 
రచించినారు. ఈ గ్రంథమునకే జ్ఞాన పీఠ అవార్డు వచ్చినది. ఇతనికి కవి సామ్రాట్‌ అను 
బిరుదు కలదు. 


26. నిర్వచనోత్తర రామాయణము : దీనిని తిక్కన రచించెను. కాలము క్రీ.శ. 
1260. ఇది ప్రథమాంధ్రోత్తర రామాయణము. స్వయం సంపూర్ణ రామాయణము. 


27. ఉత్తర రామాయణము : కంకంటి పాపరాజు రచన కాలము క్రీ.శ. 1575 - 
1632 ఇందులో ఉత్తర కాండ కథ కలదు. 


28. నిర్వచనోత్తర రామాయణము : తిక్కన విడిచి పెట్టిన భాగమును గ్రహించి 
జయంతి రామభట్టు పూర్తి చేసెను. ఎకాశ్వాస గ్రంథము. 


29. అధ్యాత్మ రామాయణము : దీనిని సంస్కృతములో విశ్వామిత్రుడు 
రచింపగా తెలుగులో అనేక మంది రచించినారు. దీనిని పద్య కావ్యముగా 
రచించినవారిలో కొందరు 


1. కాణాద పెద్దన సోమయాజి - క్రీ.శ. 1725 - 1800 
2. కోటం రాజు నాగయామాత్యుడు - క్రీ.శ. 1860 
3. కంచర్ల శరభ క్ర 

4. మోతుకూచి పండరి నాధకవి 

5. అల్లమ రాజు రామకృష్ణ కవి. 

6. ముడుంబై వెంకట కృష్ణమాచార్యులు 

7. పరశురామపంతుల రామమూర్తి 

8. రూపక శ్రీరామ కవి. 


ఆంధ వాజ్మయము - రామాయణములు - డొ॥ కె. మలయవాసిని గారి గ్రంథము ఆధారము. 
పుట. 8 నుండి 20 వరకు. 


రంగనాథ - ఎకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 
30. అధ్యాత్మ రామాయణమును ద్విపదలో రచించిన వారు మామిడమ్మ 
సుభద్రమ్మ కాలము క్రీ.శ శ. 1900. ఇవ బహుళ ayn es పొందిన రచన, 


31. _ అధ్యాత్మ రామాయణము : కవి కాళహస్తి సుబ్రహ్మణ్యకవి. ఆరు 
కాండములను కీర్తన రూపములో ప్రాస యున్నారు. 


32. జ్ఞాన వాసిష్ట రామాయణము : సం ౦స్కృతములో వాల్మీకి రచించినట్లు 
చెప్పుదురు. వేదాంత ప్రతిపాదకము, తత్త బోధక గ్రంథము. విశ్వామిత్రుని కోరికపై 
వశిష్టుడు శ్రిరామునకు తత్త్వ బోధ చేసినట్లు చెప్పబడినది. దీనిని యోగ వాసిష్టము, 
జ్ఞాన వాసిష్టము, వసిష్ట శ్రీరామచంద్ర సంవాదము అనియు వ్యవహారము గలదు. 


అ 


33. జాన వాసి 
షా 


స 


రామాయణము : మడికి సింగన రచియించెను. 


34. వసిష్ట రామాయణము : తరిగొండ వేంగమాంబ క్రీ.శ. 1840 నందు ద్విపద 
కావ్యముగా రచించినది. జ్ఞాన వాసిష్టము ననుసరించి వ్రాసిన గ్రంథము. ఇవిగాక 
రామాయణమని పెరు లేకుండా రామాయణ సంబంధ గ్రంథములసంఖ్యాకముగ 
వెలువడినవి. 
ద్విపద రామాయణములు : 

1. రంగనాథ రామాయణం : ఇడి తెలుగు రామాయణములనస్నింటలోను 
మొదటి గ్రంథము. 

2. శ్రీరామాయణం : దీనిని కట్టా వరదరాజు రచించెను. ఇది ద్విపద వాజ్మయ 
శాఖా పరిణామవపనకు మళ్ళు తునక. ప్రత్యేక విశిష్టతను ఆపాదించుకొన్న గ్రంథము. 
“కవులలో నితడు ధీటైన వాడు. కవికి కలలో వెంకటేశ్వరుడు కన్పించి తన పేర 


రామాయణము రచింపుమనగా, యథా వాల్మీకముగా ద్విపదలో వ్రాయుమని 
నిర్దేశంచినట్లు చెప్పుకొన్నాడు. ఫా. 


“ద్విపద గావింపుము తేట తెల్లముగ - నిపుణత శ్రీరాముని కథా క్రమంబు 
వాలాయమిది యథా వాల్మీకముగను - .......... న న. 


యథా వాల్మీకము నందును కొన్ని అవాల్మీకాంశములున్నవి. దశరధుడు తన 
ముగ్గురు భార్యలకిచ్చిన పాయస పాత్రను పళ్ళెరముగ మార్చెను. 


7 


డౌ. ఎం. పద్మకుమారి 
పళ్ళెరమున మెజయు పాయసము" 
(బాలకాండ - 1665 - 1666) 


sta ౫ రిం వట Wa. AE ణ్‌ 
చట్టును వెండి యంచుల మర్చు పసిడి - మిట్ట 
' [aw స్ట 


పళ్ళెరమునకు సుమిత్ర చేయి చాపినట్లుగల పాదము - 
“చేయి చాపంగ నిచ్చెను సుమిత్రకును. (బాలకాండ - 1630) 
' రామాయణమున వరదరాజు మేలుకొలుపు పాటపాడినాడు. అనాడు ఈ 


న్డ్‌ 
జ 
లో 
ప 


లుకొలుపులు, పవళింపు సేవలు బహుళ ప్రచారములో నున్నవి. 


గి 


పవళింపు - జోలపాట 

ప పవళింపు డబ్బ - నయనముల్‌ ముగిడించి నా సమిసమున 
చూడు మల్లపుడె పక్షులు గూళ్ళు చేరె - నీడద్రుమంబుల నిద్రింపవయ్య ! 
కొమ్మలు క్రేల నాకులు మణిగించె - నెమ్మియై దరువులు నిదురింపవయ్య ! 
- పావన రఘురామ ! బడలికల్టీర 


శశ ళ ఇ వ రి థు ళి క కివి ని 4264 టి + ఇ లి సగ కాక క శి ళ 6 ఉల ని థి ₹ 4 కాశి శా అక 


నీవును తమ్ముండు నిదురింపరయ్య ! - అని జోల పాడి నిదురింప జేసిన ధన్యజీవి 
వరదరాజు 


లజీ 


సీతాకల్యాణ సమయమున కవి పేర్కొనిన విధానము మనోహరముగా నున్నది. 
మధుపర్క మొసగుట, కన్యాదానము, సూత్ర ధారణము, తలంబ్రాలు, నాగవెల్లి, 
వసంతము, సీతకు పారెలు కూడా పెట్టించినవాడు కట్టా వరదరాజు. 
దశరథుని కోప విషయమున వరదరాజు కైకను నిందింప చేసిన ఘట్టము. 


'సుందరి ! యొక రాక్షసుండు మి తల్లి - బొందునప్పుడు నీవు బుట్టితివిగాన 
నిజము కైకయ విభునికి కన me (అయోధ్య 1517 - 1519) 


రంగనాథ - ఎకోజీ రామాయణములు - తులనాత్నక పరిశీలన 
మనవారి నింకొక్క మజి చూడనాకు - మనసయ్యె పురికేగి మజలుద మిటకు”' 
(అరణ్య - 4934 - 4935) 


యుద్ధ రంగమున నారదాగమనము, శ్రీ రంగశాయి పూజలు అవాల్మీకములు. 
ఇవ వరదరాజు ప్రతిభకు తార్కాణములుగా నిలిచినాయి. తెలుగు నుడికార ప్రతిభను 
పరిశిలింతము. 


“నిద్దురమాని కంటికి జెప్పగాను - పొద్దున రేయును పగలు నేమరక 
sss - కట్టిన ధట్టిలు కట్టినయట్లు (బాల - 2575 - 2580) 
3. ఎకోజీ రామాయణము : దీనిని ముందుగానే వివరించితిని. 


4. గోపీనాథ రామాయణము : కాలనేమిని హనుమంతుడు చంపుట మూలము 
నందు లేదు. హనుమంతుడు సంజీవనికై పోయినపుడు దప్పిక తీర్చుకొనుటకై 
సరస్సులో చేతులు ముంచిన సందర్భములో మొసలి బాధించుట, దానిని చంపగా 
అది అప్పరసగా మారుట ఏ రామాయణములోను లేదు. మండోదరి రావణునకు 
సీతను శ్రీరాముని చెంతకు చేర్చుమని హితబోధ చేసినది. ఆ మాటలు నిత్య 
సత్యములు. 


క॥ చిచ్చొడి గట్టిన వానికి 
వచ్చునె మేలకట రాజవర్యుని దేవిం 
దెచ్చిన యప్పుడే నీవని 
జచ్చితివని దలచితిని నిశాచరనాథా! - అని పల్కినది. 
(యుద్ధ 2571 - 2772) 
5. యధాశ్లోక తాత్పర్య నిరూపణ రామాయణము: 'కవిషష్టము. చేరచింపబడినది. 
ఇది గద్వాల సంస్థానాధీశుడు సోమ భూపాలుని ఆస్థానములోని ఆరుగురు కవులచే 
రచింపబడినది. మొదటి నాలుగు కాండములు ఒక సంపుటముగను చివరి రెండు 


కాండలు రెండవ సంపుటముగను గలవు. ఉత్తర కాండము లేదు, అర్థ తాత్పర్య 
సహితముగా వ్రాయబడినది. అనువాద కావ్యము. 


డా, ఎం. పద్మకుమారి 
6. ఆంధ్ర వాల్మీకి రామాయణము : దీనిని వావిల కొలను సుబ్బారావు 
రచించెను. “మానిషాద శ్లోకమునకు రెండర్జములను చెప్పినారు. 


బోయపరముగ : తెలియుమా + నిషాదుండ + ప్రతిష్ట + నీకున్‌ + అప్రాప్తంబగు 
అను పదవిరుపు. అవతారపరముగ : తెలియు + మానిషాదుండ + ప్రతిష్ట + నీక + 
ప్రాప్తంబగు అని మరొక పదవిరుపు. 'మానిషాదుండ' అనగా శ్రీనివాసుడనియు, 
'ప్రతిష్ట నీక ప్రాప్తంబగు' అనుటలో కీర్తి ప్రతిష్ట నీకే ప్రాప్తించుననియు అర్థము వచ్చినది. 
ఆంధ్రీకరణములో రెండర్థములు వచ్చు రామాయణము లెవ్వరును వ్రాయలేదు. 

7. ఆంధ్ర శ్రీ రామాయణము : దీనిని జనమంచి శేషాద్రి శర్మరచించెను. యధా 
వాల్మీకముగ పదవిరుపులతో కూడిన పద్యార్థములున్నవి. 


8. సంగ్రహ రామాయణము : చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు సంగ్రహముగా 
రచించినారు. యుద్ద కాండము వరకు కలదు. 


మ॥ ఇదియే జానకియైన పక్షమున హా! యీదైత్యునంతఃపురిన్‌ 
నిదురంబోవునె. యన్నముందినునేె, పానీయంబులంధ్రా ఫునే. 
- సదలంకారములం ధరించునె, మెయిన్‌ సఖ్యంయులంగోరునే, 
మది శ్రీరాముని బాసి, యీతలపున" (ావంబు నన్గప్సడే 


Era Prt సా ల్‌ ws, ~\ 
(పరర నార “en; 


9. శ్రీ కృష్ణ రామాయణము : దినిని క్రివాగ కృష్ట శాస్తి రచించెను. (1948 
వేంకట్రామ అండ్‌ కో ురించింది)ఇందు అవతార ఘట్టములు కలవు. సీత 
కాడలు ఎట్ట పుత్ర వాత్సల్యమును చూపినట్లు గలదు. రావణుడు తన పూర్వ జన్మల 


నెరిగినవాడై జన్మ సాయుజ్యము... కాంక్షించినట్లు తెలిపిన పద్యములు రెండు గలవు. 


తే॥ ఎన్న యెన్నియొ వారము లేగు”_చి 
బెదరు వడునట్టు లేవియో వదరు గాని 
యొక్కనాండును దుష్టత్వమొంది కాని 
వనికి జతనింపడయ్యె నీ పజ్తగళుడు 


రంగనాథ - ఏకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 
క॥ నను మాతృ భావముంగొని 
కనుగొనెనే కాని తప్పుగతి కేనాడున్‌ 
మనముం జేసి యెజంగడు 
ఘనుడాతండందుగాని ఖలుడన నయ్యెన్‌ 
(ఉత్తరకాండ - ప్ర. ఆ. పుట. 394 - 395) 
రావణుడు సీతపైని గల మాతృభావనను మండోదరికి చెప్పిన తీరు గమనింతము. 
మ॥ చెజబట్టెం జనకాత్మజాతనని కొంచెంబేనియుంగానకి 
త్తెజగుల్‌ పల్కుచునుండ్రు లోకు లెదనింతే దోష మూహింపనే 
నెజగంజాలుదు నన్నుగన్న తల్లియె యే వేళనే బిడ్డ శై 
యెజగం బోవుదు గాని యొండు గతిగా నే బో నెజంగజుమీ! 


క్ర॥ ఎజీగియె చేసితి నింతము 
_ నెజుగదు జనకాత్మజాత నిందిర యనినే 
నెజుగుదు రాముడు హరియని 
యెజుగదు నా చావు నిక్కమేయని గరితా !(యుద్ద - తృ - 311) 
రామాయణ కవులు ధర్మహాని కలిగింపని మహానుభావులు. సీతపై దుష్ట చేయి 
పడినచో ధర్మము నేల గూలుననియు, లోకము కల్లోలమగునని తెలిసిన ఆత్మ 
జ్ఞానులు. కవి సార్వభౌముల మదిలోని భావాలు కూడ ఆత్మజ్ఞానము కలిగించే అమృత 
తుల్యములు. సీత కొజకే రావణుని పాత్రనిట్లు చిత్రీకరించిన కవిసార్వభౌముని విశాల 
దృష్టిని, విజ్ఞాన దృష్టిని ప్రపంచము ప్రశంసించి. తీరును. 
చ॥సనక సనందనాది ముని చంద్రుల శాపము కారణంబుగా 
వనట బడంగనై యిటసుపర్వ తపోవన పర్వ జన్మమున్‌ 
గొననయి క్రూర భావమునకుం గుదురై త్రిజగజ్జనైహ్యమె 
కనదగు వర్తనిన్‌ మెలగగానయి యుండివిధి ప్రస గతిన్‌ 
క॥ హరివరము. కలదు వైర 
స్ఫురణంబున మూడు జన్మములు ఛనునంతన్‌ 
దొరకును సాయుజ్యంబని 
చిరకాలంబయ్య నెట్లు చేయగ నగునో (బా-తృ- ఆ- 138) 


11 


డా. ఎం. పద్మకుమారి 
ఆ॥హరికి వేడి పుట్టినట్టి కార్యంబులు 
చేసి కినుక వెంచి శీఘ్రుకాల 
మంద చావు కొజకు మందు సంపాదించి 
విడిచి పెట్ట వలయు నొడలు వడిగ CE sd 


రావణుడు ముక్తిని గోరి, రఘువంశమున జన్మించిన రాముని చేతిలో మరణము 
గలదని గ్రహించుట పూర్వ జ్ఞానము. అట్టి విషయమును కవి యిచట గ్రహింపచేసెను 
రావణుని గుణ శీలములను తెల్పిన తీరు : సీతాదేవి పలికిన వచనముల వలన 
రావణుని చరిత్ర స్పష్టమగును. సీత రావణుని పట్ల పుత్ర భావము తెలియపర్చిన 
సందర్భము. 


సీ॥“ బుషి వేషమున వచ్చియే మూర్చమునిగెన్‌ 
తజీ నన్ను ముట్టక ధరంబెకల్పి 
కొనిపోయె నౌదల గొనె గాని దారిలో 
నే యింత తప్పును చేయడయ్యె 
దన యింటిలో! బెట్టుకొనిన దప్పగునని 
యుపవనంబున యందు నునిచిమనిచె. 


ప్రాచీన సాహితీ గౌరవమును కాపాడిన ఘనత శ్రీపాడ కృష్ణమూర్తి గారికే 
దక్కినది. సీతాదేవి సౌందర్యమును వర్ణించు నపుడు 


తే॥ “జానుగుల శ్రీల్‌ పిజుందల దానడుమన 
లానుదుట గ్రార పొక్కిటిలోన బొట్టు 
ఘ్రాణమున, నొత్తు కేలదీర్ణముల దోప 
రమణి బుధు లెంత్తురక్షర బ్రహ్మమనుచు” 
10. శ్రీమత్‌ రామాయణ కల్పవృక్షము : సమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ 
గారు రచించిరి. గొప్ప సాహితీ విలువలు కలిగివున్న ఉద్ధంథము. 


12 


రంగనాథ - ఏకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 
అచ్చమైన యమృతమమరులు త్రావినా 
రోయి ! దానికే నసూయ పడను 
పరమ మౌనియైన వల్మీకి కృత రామ 
సత్కథా సుధారసంబు(దావి” 


అని రామాయణ రచన భాగ్యమును అమృతముతో పోల్చి అమరులైనారు. 


“కవి ప్రతిభలోన నుండును । గావ్యగతశ 
తాంశముల యందు దొంబది యైన పాళ్లు, 
ప్రాగ్విపశ్చిన్మతంబున రసము వేయి 

రెట్లు గొప్పది నవకథా ధృతిని మించి” 


కావ్యగత శతాంశముల యందు తొంబది పాళ్ళుండునని నిరూపించినారు. 
శాంత, కైక కథలందు క్రొత్తదనమును నింపినారు. రాముని కీర్తికి కైకనే కారణమని 
చెప్పినారు. 


11. మానికొండ రామాయణము : మానికొండ సత్యనారాయణ రచించినారు. 
ఇతడు 1921- 43 కాలము నందు జైలు జీవితమును అనుభవిస్తున్న సమయమునందు 
రామాయణమును రచించినాడు. ఛందో వ్యాకరణాదులను తుంగలో ద్రొక్కి చేసిన 
రచన. బాష, భావములతో నిండి దేశీయ చ్చందములోని ఆటవెలది, తేటగీతి, 
ద్విపదల యందు సాగిన యీ రచన వాల్మీకి ననుసరించినది కాదు, అనుసరణము 
కాదు. 


12. గోవింద రామాయణము. : ఆత్మకూరి గోవిందాచార్యులు ఉత్తర కాండముతో 
కలిపి వ్రాసిరి. ఈ రామాయణము నందలి కథా వస్తువు, వస్తు పరిపాకము, సూటి గీతి 
కవిత, కథా పరమార్ధమునకు, తొడిమవలె యున్నదని వేటూరి ప్రభాకరశాస్త్రి గారి 
అభిప్రాయము. 

ఉత్తరకాండము తరువాత బాలకాండము వ్రాసినారు. 


“జానకిని రాఘవుడు విడు పరిచినాడు - భక్త తజికంట తడిపెట్ట వ్రాసినాడు 
జానకి రాఘవుడ గూడ చరిత నేడు - భక్తితజి సంతసింపంగ వ్రాయువాడ 


13 


డా. ఎం. పద్మకుమారి . 
వినూత్న భావన, హృదయ స్పందన కల్గిన పద్యములను వ్రాస్‌రి ఈ 
మాయణములోని ఆశ్వాసములు లిలాకృపాశ్వానము, అవతారాశ్వాస ము, 
శరణాగత తాశ్యాసములుగా నున్నవి. 


13. శ్రీమద్యోగానందాంధ్ర రామాయణము : కర్త యోగానందకవి. ఆరు 
కాండములుగా రచించెను. ఇతనికి కొక్కొండ. వేంకట రత్నము గారు నూతన పోతన 
అని బిరుదు నిచ్చినారు. సీతారాముల, హనుమంతుల వారి సంభాషణలు చెప్పుట 
కంటె స్వయముగా చదివి ఆనందింపదగినవి. నాటక శైలిలోను, తెలుగు 
నుడికారముతోను సాగిన రచన. యథా వాల్మీకమైన స్వతంత్ర భావములు వెలిబుచ్చినారు. 


తోకకు చుట్టిన కోకలను యెత్తుడని చెప్పిన సందర్భమున హనుమంతుని. 
మనోభావన గమనింతము. 


ఆ.వె. సీత కట్టుకొన్న చేలంబునుందెచ్చి 
. చుట్టబెట్టుదమని చూచునంత 
నంతరంగమందు హనుమంతుడూహించి 
సంగ్రహంబొనర్చె సరగ దోక 


14. జగన్నాథ రామాయణము : కర్త తంగిరాల జగన్నాధుడు, ఇది ఆనంద, 
ఆశ్చర్య, బోధాయన, భరద్వాజ, అధ్యాత్మ, అగస్త్యాది రామాయణములలోని see 
(గ్రహించి వ్రాసిన రామాయణము. 


15. సీతారామాయణము : కర్త తూము సీతారామదాసు. ఇతడు భద్రాచల 
నివాసి. గణాంకాధికారిగా పనిచేసి విశ్రాంతుడైన తరువాత ఈ Ue రచించెను. 
ఉత్తరకాండ కూడ గలదు. 


“ వక్రగతిని బొంది వర్ణిలు మాత్రాన 
చెజకు మాధుర్యంబు తజీగి పోదె” - అని చెప్పియున్నారు. మండోదరి తన 
భర్తకు చావు నిక్కమని చెప్పిన విధమును పరిశీలింతము. 


రంగనాథ = ఎకోజీ రామాయణములు - తులనాత్వక పరిశ్‌లన 
తే॥ "సంగరంబున నీకింకంజావు నిజము 
నాకు నీ తోడనను గమనంబు సేయ 
రాదు ముదిమియు మరణంబు లేదటంచు 
మున్ను వరమిచ్చె మా తండ్రి ముని విరోధి (యుద్ద - 0593) 
బరిక యందు ఆంజనేయున్ని స్తుతించిన పద్యము 
సి రామనామాంకిత రత్న ముద్రికనిచ్చి 
జనకజ ప్రాణ మేఘనుడు నిలిపె 
మైధిలి వరశిరోమణి మర్పించి 
కడిమి నెవ్వాడ రాఘవుని బ్రోచె 
బ్రతికించెనెవ్వాడు పరమ దివ్యౌషధీ 
దానంబుచే సుమిత్రాతనూజా 
బూని యెవ్వాడ రాముని రాక యెజగించి 
భరత శత్రఘ్నుల బ్రతుక జేసె" 


“సమరమున మూర్చ నొందిన సకల కపుల 
బాణంబు లొసంగియే మహాబలుడు మనిచె 
నట్టి పరమోపకారి న క. 
నద్బుత విహారి సామీరి నభినుతింతు” 
ఈ రామాయణమునందలి వర్ణనలు సహజ సుందరముగా గలవు. 


వచన రామాయణములు ; 

"రాజులు ఏదైన విశేషావసరమున భూములను, గ్రామములను దానము చేసి, 
ఆ విషయమును ప్రకటించుటకై, శిలా, తామ్ర శాసనములను వ్రాయించుచుండిరి. ఈ 
శాసనములందు దానమిచ్చిన వాని గురించి, ప్రతి గ్రహీతను గురించి, దాన వస్తువును 
గురించిన విశేషములు కన్పించును. రేనాటి చోళులు, చాళుక్యులు, వైదుంబులు, 
బాణరాజులు. తమ శాసనములను తెలుగు భాషలో రచించుటను బట్టి ఆనాటి 


—L 


(త) 


డా. ఎం. పద్మకుమారి 
విశేషములు భాషా పరిస్థితులు తెలియుచున్నవి. క్రీ.శ. 6,7 శతాబ్దములలోని రేనాటి 
చోళులు శాసనములన్ని కేవలము తెలుగు వచనములుగానే యున్నవి. ' 


అంతేగాక పద్య కావ్యములు చదువుటకు, పాడుటకు కష్టతరమైనందున వచన 
వాజ్మయము బయలు దేరినది. ఇది దేశీయ వాజ్మయము. ఈ వరుసలో చేరినవే. 
వచన రామాయణములు. రాముని నామ స్మరణచే ముక్తిని కోరు కవులు, రాజులు. 
సులభతరమైన వచన రామాణములను అధికముగా వ్రాయసాగిరి. ఇట్లు వచన 
రామాయణములను వ్రాసిన వారిలో కొందరు 


1. తుపాకుల అనంత భూపాలుడు, 2. శ్యామ రాయకవి, 3. సింగరాజు 
దత్తాత్రేయుడు, 4. గోపీనాథ కవి విచిత్ర రామాయణము (ఇది ఓడ్ర భాషనందు 
కలదు), 5. సిద్దేశ్వర కవి రచించిన విచిత్ర రామాయణము అనువాద గ్రంథము, 
'6. పైడిపాటి రామయ్య : రంగనాథ రామాయణమును వచనముగా ఆంధ్రీకరించెను. 
7. శ్రీనివాస శిరోమణి వచన రామాయణమును శిష్ట వ్యావహారికము నందు రచించినారు. 
8. దీపాల పిచ్చయ్యశాస్త్రి : శ్రీరాముల వనవాసమును వ్రాసినారు. 9. మామిడిపూడి 
రామకృష్ణయ్య - శ్రీ మద్వాల్మికి రామాయణ కథామృతము. 10. నూతలపాటి పేరరాజు: 
ఆనంద తులసి రామాయణమును రచించిరి. 11. ముంగర శంకర రాజు : రామ 
చరితమానస్‌ తెలుగు నందు రచించిరి. 12. దొడ్డ వెంకట రామరెడ్డి : దొడ్డ 
రామాయణమును రచించిరి. ఇవి వచన రచనలో రామకథా వస్తుకములగు కావ్యములు. 


రామాయణ భారత కావ్యములు వచనమున రచించిన తరువాత పామర 
జనులు పఠించి గ్రహించుటకు సులభతరమైనవి. ప్రాచీనుల అభిప్రాయము ప్రకారము 
వచన కావ్యమునకు ముందుగానే పద్య కావ్యములు వెలువడినవి. ఈ అభిప్రాయమునే 
రోమియ గ్రంథకర్త “సెవికా' (క్రీ.పూ. 61 నుండి 30 వరకు) ఇట్లు చెప్పినాడు. 
వచనములో చెప్పిన జనులు ఎక్కువ జాగ్రత్తతో వినరు కనుక పద్యములో నాకట్టుకొనిరి. 
1. పద్యములలో సంధానము కొరకు వచనములను (గద్యములను) రచించిరి. అవి 
భారత, రామాయణములలో ప్రవేశించినవి, క్రీ.శ. 6,7 శతాబ్దములలో రేనాటి చోలుల 





1. ఆంధ్ర వచన వాజ్మయము - ఉత్పత్తి వికాసములు - పుట 29. ఆచార్య యం. రులశేఖరరావు 


౧6 


రంగనాథ - ఏకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 

శాసనములలో వచనమె యున్నది. 2. శ్రీ కృష్ణమాచార్యులు సింహగిరి కతత 
తాళ్ళపాక పెద తిరుమలాచార్యుడు శ్రీ వేంకటేశ్వర వచనములు. వ్రాసిరి. వచన 
రూపముననే విన్నపములు, శఠకోప విన్నపములు వెలువడినవి. శఠకోప విన్నపములకు 
మూలము ద్రావిడము కావచ్చును. భవానీ మనోహర వచనములు, వచన చరిత్రల 
ప్రతాప చరిత్ర, సిద్దేశ్వర చరిత్రము, రాయ వాచకములు వెలసినవి. ఇక క్షేత్ర 
మాహాత్మ్య్యములలో శ్రీరంగ మహాత్మ్యము, వైశాఖ మాహాత్యము, ధేను మాహాత్మ్యము, 
హాలాస్య మాహాత్మ్యము. కాస మహామార్థ దర్పణము, గజారణ్య మాహాత్మ్యము, 
వేంకటాచల మాహాత్మ్యమాలు వచ్చినవి. 


బారత సంబంధములు 


సముఖము వేంకట కృష్ణప్ప నాయకుడు జైమిని భారతమును వచన కావ్యముగనే 
రచించెను. ఇది విజయ రంగ చొక్కనాథుని కాలమున (క్రీశ. 1704 - 31 మధ్య 
కాలమున) దక్షినాంధ్ర దేశమున వెలువడిన ప్రముఖమైన గ్రంథము. సభా పర్వమును 
కళువె వీరరాజు వచనముగా రచించెను. ఇది జైమిని భారతము తరువాత వెలువడినది. 
క్రీ.శ. 1652 - 1704 ప్రాంతమున చిన్న దేవరాయలు మైసూరు సింహాసనవు 
నదిష్టంచిన కాలములో రచింపబడినది. ఇతడు ఆదిపర్వము, భీష్మ పర్వములను 
గూడ వచనమున వ్రాసెను. తుపాకుల అనంత భూపాలుడు అను శాసన పర్వమును 
వచనమున వ్రాసెను. శాంతి పర్వము (నారాయణీయము) కథ, కృష్ణార్జున సంవాదము, 
గయోపాఖ్యాన కథ, ఆది పర్వము, కథ భారతమునకు సంబంధించిన వచన 
కావ్యములు. 


రామాయణ సంబంధములు. 


దక్షిణ దేశమున శ్యామరాయకవి రచించిన రామాయణము బహుళ 
ప్రాచుర్యమును పొందినది. ఉత్తర.రామాయణ సంగ్రహము కర్త పేరు లేదు. సుందర 
కాండము, విష్ణు పురాణములు తుపాకుల అనంత భూపాలుడు రచించెను. మార్కండేయ 
కథ కలదు. కర్త పేరు లేదు. 





1. ఆంధ్ర వచన వాజ్మయము - ఉత్పత్తి వికాసములు - ఆచార్య ఎం. కులశేఖరరావు - 
పుట - 29 


డౌ. ఎం. పద్మకుమారి 


భాగవత సంబంధములు 
పుష్పగిరి తిమ్మన సమీర కుమార విషయము రచించెను. (క్రీ.శ. 1700ల 
(ప్రాంతము, . 


రంభ కధ కర్త పేరు లేదు. బ్రహ్మాండ వచనములు - మాచనామాత్యుడు (క్రీ.శ. 
1750) రచించినాడు. 


ఇట్లు భారత, రామాయణ, భాగవత సంబంధ వచనములు వికాస దశను 
పొందినవి. 


. ప్రబంధ రామాయణములు 


ప్రబంధమను మాట అష్టాదశ వర్ణనాత్మకమై, కావ్య నిర్వచనమునకు పర్యాయ 
పదమై ఎలసిల్లినది. ముఖ్యముగా శ్రీ కృష్ణదెవరాయల కాలములో ప్రబంధములు 
వెలసినవి. ఈ కాలమునకు ప్రబంధ యుగము, స్వర్ణయుగమని పెరు. 14వ శతాబ్ది 
చివరి పాదము, 15వ శతాబ్ది ప్రథమ పాదము ప్రబంధములకు ప్రసిద్ధి చెందినది. 
కృష్ణదేవరాయల కాలములోనే రచింపబడిన కొన్ని ప్రబంధములను పేర్కొందును. 


1. రామాభ్యుదయము : అయ్యలరాజు రామభద్రుడు శ్రీ కృష్ణ దేవరాయల 
భువన విజయము అష్టదిగజములలోని వాడు. రామకథా వస్తువును ప్రబంధమొనర్భెను. 
8 అశ్వాసములు గల ప్రబంధము. ఉత్తర కాండ లేదు. అరణ్యవాసముకు పోవునపుడు 
సీతకు ఆ విషయము తెలియదు. రథము కొంత దూరము పోయిన పిదప రామునితో 
యిట్లు ప్రశ్నించుచున్నది. 

స “మనయూరెయ్యది? యెంతదవ్వుల మనమీ మార్గంబునం బోవుటల్‌ 

మనమచ్చోటికి/బోయి రావలయు? నేలం లేదు కేరిచ్చటన్‌? 
మన తోటల్వలెంబువ్వుటావరులు సమ్యక్చంద్ర కాంతస్టలుల్‌ 
గనరావిప్పడదేమి? నావిభుడు శోకం బాత్మలో న నాగుచున్‌” (పంచ - 37) 
రావణాపహృతయగు సీత కాలి యండి జారిపడినటుల వర్ణించిన తీరు సహజముగ 
తోచును. 


1. ఆంధ్ర వాజ్మయము - రామాయణములు 3 డా. కె. మలయవాసిని గారు - పుట. 280 


+2 


రంగనాథ - ఏకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 
“పోవునెడద్రోవనప్పుడప్పుడు మీపట్టి 
“యడుగుందామర పసిండి యందె వడియె. 
ధరణి కులకర్తి వచ్చెనో ధరణితనయ 
వార్త రఘుభర్తకెజిగింప వలసియనగ” (5 - 205) ' 

ఈ భావన ఆ వాల్మికము. శ్రీరాముడు సముద్రునిపై అలిగియున్నపుడు 
కడలియే రాముని వద్దకు వచ్చినట్లున్న వాల్మీకి కథను కొంత మార్చి సముద్రుడు తన 
భార్య లయిన గంగా, తుంగభద్రా సమేతుడై వచ్చినట్లున్నది. భార్యావద్వయముతోనున్న 
సముద్రుని రూపమును మనకనుల ముందు చిత్రించినాడు. 


క॥ “ఆ తోయధి తన జొమ్మున 
' నాతలి కితలికి వెడలినమ్ములతో గం 
గా తుంగభద్రల పయిం 
జేతులు వైచుకొని రాము జేరగ వచ్చెన్‌ * 
రాయబారమున అంగదుడు “నీవు సీతనిచ్చినచో రాముడు నీకయోధ్య 
నీయగలడు. లంకా దేశమును ముందే విభిషణునికిచ్చి యున్నాడు. కావున లంకా 
రాజ్యము పై స ఆశ వదులుమని చెప్పిన పద్యము. 


తే॥ ఇంక 6 నైనను జానకినిచ్చి శరణు 
జొచ్చితేని యయోధ్య నీకిచ్చు విభుడు 
నాడెలంక విభీషణునకు నొసంగి 
నాడు నేడింకనీకది వేడరాదూ 
వీరి పద్యములు శ్లేషతో కూడి. చమత్కతితో నిండి ప్రొఢమైనవి.. 
శ్లేష చమతీకృతులకు నిదర్శనములై నిలిచిన పద్యరత్నములు 
క॥ వెదాదుల నెడంబాయడు 
వేదాదుల మరగినవాడు వీడౌరా! 
దశరథుని మరణ విషయమును గమనింతము. 
1. ఆంధ్ర వాజ్మయము - రామాయణము - డా॥ కె. మలయవాసిని - పుట - 281... 


2. ఆంధ్ర వాజ్మయము - రామాయణము - డా॥ కె. మలయవాసిని - పుట - 281. 
1. ఆంధ్ర వాజ్మయము - రామాయణము - డా॥ కె. మలయవాసిని - పుట - 282 


19 


డా. ఐం. పద్మకుమారి. 

క॥ నందనవనవాసము తన 

డెందముగుందింపగా డొడింబడదానున్‌ 

నందనవనవాసము విభు( 

డొందరఘూత్తముని బాసియుండం గలడే? అని వర్ణింపబడినది. 
1. నందనవనవాసము - పుత్రుడగు శ్రీరాముని అరణ్యవాసము 
2. 'నందనవనవాసము - దశరథుడు మరణించి స్వర్గము చేరినట్లును శ్లేష 

చెప్పవచ్చును. 


సీతారాముల కల్యాణమును మనోహరముగా వర్ణించినాడు. 


“ముత్తియంబులు దోయిళ్ళ ముంచిముంచి 
కొంచువారల హర్వాతి ముంచిముంచి 
మించి తన చేయి మీదుగా వించి మించి 
విభుడు తలంబ్రాలు వోసె నవ్వెలదిమీద" 


సీతపై హర్షాతిశయమున ముత్యాల తలంబ్రాలు ముంచి ముంచి పోసినాడన్నారు. 
వనవాసము సీతకు దుర్భరమని భావించి నడక సులభమగుటకై దండకారణ్యము 
నందలి బాటలోని రాళ్ళను తీసి ప్రక్కకు పడవేసినాడట. అప్పుడు సీతాదేవి మనసులోని 
మాట స్రీ సహజ లక్షణమును కవి చమత్కిరించినాడు. ఆ రాళ్ళన్నియు స్ర్రీలై శతంబులై 
నిలుచువారేమో? నని సంశయించెను. ఆ భావమునకు శ్రీరాముడు చిరునవ్వు నవ్వి 
ఆవలికెగెనట. రామముద్రికను చూచిన సీత “చిటికెన |వ్రేలిగోరునకు నేమాయె' నని 


ప్రశ్నించినది. వీరి రచనల్లో జాతీయములు, లోకోక్తులు కోకొల్లలుగా కొలువై యున్నవి. 


2. ఉత్తర రామాయణము : కంకంటి పాపరాజు రచించినారు. జానకీజానీ కథల్‌ 
రచింపకున్న వాని వివెకమేటికి? అని ప్రశ్నించుకొనినాడు. ఆంజనేయుడు ఆకాశమున, 
సూర్యునితో గూడి తిరుగుచు విద్యనేర్చెనట. 


తే॥కుడిచి చల్లని నీడల గూరుచుండి 
గురువు చెప్పినంజదువరీ ధర వడుగులు 





1. ఆంధ్ర వాజ్బయము - రామాయణము - డా॥ కె. మలయవాసిని గారి గ్రంథమాధారము - 
పుట - 284 నుండి 285 వరకు 


20 


రంగనాథ - ఎకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 
నిరశనుండయి పజచుచు సింగి గజకు 
బెంబడకు సహించి వదినె నీతడు ఘనుడు '- (5-141) 





రావణుని శివపూజను గూర్చి : 


క॥ కలదని గాత్రమొ కించుక 
వలదని పద్మాసనము శివనాధునిపై 
బెదరని తలపును, జలనము 
గదురని చూడ్కులును బంక్తి కంఠునికె తగున్‌ 


సీత్రారాముల కల్యాణ ముహూర్తమున కౌశిక ముని అరుంధతిని జూపిన 
సందర్భము రమణీయ కల్పనయే. 


తే॥ చూపి ధ్రువునూరకయ వసిష్ణుండు నిలువ 
నగుచు6గౌసికుని యరుంధతిని జూప 
మీ పురోహితురాలు సుమ్మీపురంధ్రి 
దయగటాక్షించును ధరణి సుతను * 
రామాయణములు - నాటకములు 


1 సంస్కృతమున మురారి పండితుడు 'అనర్థ రాఘవ నాటకమును తెలుగులో 
బిజ్ఞ భూపాలుడు, 17వ శతాబ్దముతో రచించెను. 


2. రామభద్ర దీక్షితుల జానకీ పరిణయ' సంస్కృతి నాటకమును సంగీపురము 
వేంకట శేషకవి క్రీ.శ. 1960లో ప్రబంధీకరించినారు. ఈ రామాయణము శేష 
రామాయణము గా ప్రసిద్ధి నొందినది. మచ్చునకొక పద్యము. 

ఆ.వె. ధనువు విరిగినంత దశకం 
విజ్‌గె, జనకు శంక విజీగె, సీత 
భయము విజిగి, రాము బనివెట్టి పనిచిన 
కుశిక తనయ గుండె కుదుట బడియె 





1, 2. ఆంధ్ర వాజ్మయము - రామాయణము - డా॥ కె. మలయవాసిని - పుట - 293 
త్యం లా. 


డౌ. ఎం. పద్మకుమారి 
చంపూ రామాయణములు : 


భోజుని చంపూరామాయణము నెందజో అనువాదము చేసిరి. వారు బుగ్వేద 
కవి వేంకటాచల పతి, చిత్రకవి రామాచార్యులు, పూసపాటు రంగనాయకులు, అల్లమరాజు 
రంగశాయి, పొన్నారు కృష్ణమూర్తి, నిడుమర్తి దుర్గ ప్రసాదరావు మరియు జయంతి 
రామయ్య పంతులు. 

అధ్యాత్మ రామాయణము : రేపాక శ్రీరామకవి. ఇది మలయాళ ప్రజలకు 
అభిమాన గ్రంథము. కాణాదము పెద్దన సోమాయాజి యను గద్వాల సంస్థానకవి 
అధ్యాత్మ రామాయణమును రచించెను. కోటంరాజు సింహయా మాత్యుడు 8.” 
1860లో రచించెను. (క్రీ.శ. 1916లో ప్రచురించినారు) బులుసు వేంకటేశ్వరులు, 
జగదేవరాయలు, పరశురామపంతుల లింగమూర్తియు వ్రాసినారు. 


ఆనంద రామాయణమును -తెనిగించినవారు కొండ లక్ష్మణ శాస్తి చంపూ 
కావ్యముగ, ఆకుల పూర్ణానంద గుప్త నిర్వచనముగ తెనిగించిరి. ఇది అముద్రితము. 


బాల రామాయణము : వాల్మీకి రామాయణమున నారదుడు చెప్పిన సంగ్రహ 
రామాయణమే బాల రామాయణము. శబ్దమంజరిలో చివరగలది బాలరామాయణము. 
దీనిని శబ్ద శాస్త్రజ్ఞుడగు రామానుజకవి రచించెను. సంకలన కర్త శ్రీ నడిమింటి 
సర్వమంగళ శాస్త్రికి సమకాలికుడు. ఇదియేకాక ఎన్నో బాలరామాయణములు గలవు. 


కొత్తపల్లి రాజలింగకవి, జయంతి రామయ్య పంతులు, కాంచపల్లి కనకాంబ, 
ముళ్ళపూడి బ్రహ్మానందము, శృంగారకవి వేంకట రామయ్య రచించారు. సంస్కృతములో 
సేతుబంధ కావ్యము శ్రీ మేడిపల్లి వేంకట రమణాచార్యులు (క్రీ.శ. 1965) రచించినారు. 

విచిత్ర రామాయణము : నరసింహ దేవర కవి. ఇది అనువాద పద్దతిలో 
వ్రాయబడినది. 


నిర్వచన రామాయణము : వేల్పూరి వేంకట కవి. భాషాంతరీకరణము. ప్రబంధ 
శైలి. దీనినే రా మచం ద్రోపాఖ్యానము అని కూడా వ్యవహరింతురు. ఈ రామాయణము 
నందు శ్రీరాముని 'నీవు పగలు పుట్టినావు. రాత్రి పుట్టదగిన వాడవు. దుష్టుల 
సంహరించుటకు ఇది నీకు న్యాయమా! అని కవి ) ప్రశ్తించినాడు. | 


22 


రంగనాథ - ఎకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 
- రామచంద్రోపాఖ్యానము : : వారణాసి వేంకటేశ్వరుడు, మిక్కిలి మ 
కూడ వ్రాసిరి. దేవణూరి కొండయార్యుడొక రామచంద్రోపాఖా ee 


ప్రబంధ ఫక్కిలో, సంధాన విధానముతో సాగినది. 


జానకీ రమణ విలాసము : దూర్వాసుల జగన్నాధ మార్తాండ కవి. శృం 
ప్రబంధమును వ్రాసెను. తన కావ్యము శృంగార గీతమే. ఇది 1884లో రచింపబ 


నాల, 
(|. 


/ గ 


జానకీ రాఘవము : బేదపూడి కృష్ణయ్య అముద్రితము. సీతారాముల కళ్నాణ 
గాథ. అలభ్యము. అముద్రితము. మద్రాసు ఓ.ఎమ్‌.యల్‌. నందు గలదు. 


జానకీ పరిణయము : కూచిమంచి జగ్గకవి. ఇది దొరక లేదు. రామసుబ్బారాయకఎ 
వేంకట నారాయణ కవులు, సీతా కల్యాణమును రచించిరి. 


ఓరుగంటి సోమశేఖర కవి రామాయణము ప్రబంధ రీతి. అలభ్యము. 
సీతారామ విలాసము : మంత్రి పెగడ సూర్య ప్రకాశరాయ కవి. 
దాశరథీ విలాసము : కొత్తపల్లి లచ్చయ్య 

రామ విలాసము : ఏనుగు లక్ష్మణ కవి 

పట్టాభిరామ విలాసము : పండితారాధ్యుల నాగలింగకవి. 

శ్రిరామ చరిత్ర : నండూరి చారుమంత్రి 

రఘురామ విజయము : భావన కవి 

కకుస్థ విజయము : మట్ల అనంత భూపాలుడు 

శృంగార రాఘవము - చెజికుమూడి కృష్ణ కవి. అసమగ్రము 
రామలీలా విలాసము : పోడూరి వెంకట రాజు 

ఇవి అంత విశేషమైనవి కాకపోయినను ప్రత్యేకముగా తెలుపబడినవి. 
రామాయణము : శ్రీ ఆకుండి వేంకట రమణ 

రామాయణము : శ్రీ చింతపూడి సన్యాసి రావు _ 

రామాయణము : శ్రీ మూలాపేరన్న 

రామాయణము : శ్రీ ఉపమాక నారాయణమూర్తి 


వీరు కంద పద్యములలో వ్రాసినారు. 


“తి ఇ త 


23 


క్‌ లల; పద్మకుమారి 
నీ ఉపమాక నారాయణమూర్తి రచించిన కందమాలికలున్నవి. ఆత్మానంద 


లో 


మాలికా రామాయణములో మత్తేభ విక్రీడితమున 'న' కార ప్రాసము. వ. 
పద్యము. 
మ ఇది మత్కావ్య కుమారి, శూర్పణఖ యట్లేనాడు వర్తింపదా 
పదంజేగూర్చదు, పత్నీ సీతను హరింపన్‌ సోదరుంబంధింపదొ 
ప్పిద మౌపల్కుల, మీ పదంబులనె సేవించు జరించున్‌ మిమున్‌ 
వదలంబోవదు వీనిగైకొనుము దేవా ! రామచంద్ర ప్రభో! 


ఇవియే గాక ఇంక ఆటవెలదులలో రగడలో, కందములలో, రామాయణములు 
రచించిన వారున్నారు. 
నవ రామాయణము - ప్రతి పద్యము మనోహరము 
పూజా రామాయణము - టి. శ్రినివాస భట్టాచార్యుడు 
పారమార్థిక రామాయణము - దీక్షిత దాసు 
ఆశ్చర్య రామాయణము - లక్కావర్సుల వేంకటశాస్త్రి 
అద్భుత రామాయణము - 1. మడుంచి కృష్ణయ్య, 2. విద్యానంద సరస్వతి 
సాంఖ్య రామాయణము - చెన్ను కృష్ణయ్య 
సంక్షేప రామాయణము - కె. వేంకట రమణ కవి 
శృంగార కహ - వరాహగిరి సూర్యనారాయణ 
సీస మాలిక శ్రీమద్రామాయణము - చెజకుపల్లి నరసింహ సిద్ధాంతి 
మధుర రామాయణము - బెహరా లక్ష్మి నరసింహ కవి ఇ 
నిర్వచన భారత గర్భ రామాయణము - గురజాల శ్రీ :రామకృష్ణయ్య 
బంధుర వృత్తీ నిర్వచన రామాయణ సంగ్రహము - పిన్నమరాజు బలరామకవి 
సూక్ష్మ రామాయణము - రెంట వేంకట కృష్ణయ్య 
సంక్షేప రామాయణము - కె.వి. రామానుజశర్మ 


24 


రంగనాథ - ఎకోజీ రామాయణములు - తులవాత్నక పరిశీలన 


అ ఈల 


లక్ష్మ సంగ్రహ సీస మాలికము - ఆంధ్ర రామాయణ సంగ్రహ 
అచ్చిరావు. 


ఆత్మ రామాయణము - గురుమూర్తి 
పట్టాభిరామాయణమేు - శఠగోపాచారి 

బాల రామాయణము - ములకుంట్ల పున్నయ్యశాససి 
గాయత్రీ రామాయణము - బహుజనపల్లి సీతారామాచార్యులు 
అభినవ రామాయణము - నూనె సుబ్బమాంబ 

పాటల రామాయణము - పార్వతి వర్ణనమ్మ 
మహారామాయణార్థము - కే. ఆర్‌. శర్మ 

రామాయణ కథా కందార్థములు - తుర్లపాటి అన్నపూర్ణ 
రఘురామ చరిత్రము - కృష్ణగిరి - కృష్ణకవి 

ఫౌభ్రాతృ రాఘవము - పూతల పట్టు శ్రీరాములు రెడ్డి 
రామకథా సుధార్ణవము - తుమరాడ పాపకవి 

రామకథా సుధాలహరి - చామర్తి సుందర శేషగిరి రావు 


రామాయణ సారార్థము - ములుకుంట్ల నరసింహావధాని 


చిలకమర్తి వారి రామాయణము - చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు 


శ్రీరామ రామాయణము - పళ్ళి పూర్ణ ప్రజ్ఞా చార్యులు 
శతకంఠ -*మాయణము - అనేకమంది వ్రాసినారు. 


ద్వ్యర్థి రామాయణములు 
ఆంధ్ర సారస్వతములోని పలు ప్రక్రియలలో ద్వ్యర్థి కావ్య ప్రీ కియ యొకటి. ఈ 
రచన ద్వంద్వార్థ సంఘటనమును బట్టి "ద్వ్యర్థి కావ్యములుగా 'పేర్తాంచినవి. ద్వ్యక్తి 


25 


డౌ. ఎం. పద్మకుమారి 
 కావ్యములే గాకుండా త్ర్యర్ణి, చతుర్ధి ప్రక్రియలు కూడా గలవు. ఈ ప్రక్రియ 
కాద్యమూలము సంస్కృత సారస్వతము. రామకథకు సంబంధించిన ద్వ్యర్థి కావ్యములు. 


రాఘవ పాండవీయము - కవిరాజ సూరి - క్రీ.శ. 1100 - 13 వర్గలు 668 శ్లోకములు 
యాదవ రాఘవము - వేంకటాధ్వరి 

రామకృష్ణ విలోమ కావ్యము - దైవజ్ఞ సూర్య సూరి 

రాఘవ నైషధీయము - హరదత్తు సూరి, 2 సర్గలు, 148 శ్లోకములు 


రాఘవ పాండవీయము - నైఘంటిక ధనుంజయుడు (క్రీ.శ. 1000-18 సర్గలు, 1100 
శ్లోకములు) 


రాఘవ పాండవ యాదవీయము - చిదంబర సుమతి - 3 సర్గలు 115 శ్లోకములు. 
ద్విసంధానము - ఆచార్య దండి 

యాదవ రాఘవీయము - నరహరి కవి (మైసూరు ఒ.యం.ఎల్‌. లోనిది) 

రామ చరితము - సంధ్యాకరనంది 

రాఘవ పారిడవీయము - శ్రుతి కీర్తి త్రైవిధ్యుడు 

యాదవ రాఘవ పాండవీయము - అనంతాచార్యులు 

రాఘవ యాదవ పాండవీయము - రాజ చూడామణి = 

రాఘవ పాండవీయ ద్విసంధానము - ఆచార్య దండి (అలభ్యము) 

ద్వ్యర్ది కావ్య ఒరవడి సంస్కృత సారస్వతము కంటె తెలుగు సారస్వతముననే ఎక్కువగా 
నున్నది. 

రాఘవ పాండవీయము - వేములవాడ భీమకవి 


రాఘవ పాండవీయము - పింగళి సూరన రమ్యమైన కీథ 


26 


రంగనాథ - ఎకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 
పెంగళి సూరన రాష్టువ పాండవీయములోని ఒక పద్యము. 


శా రెండర్థంబుల పద్యమొక్కటియు నిర్మింపంగ శక్యంబుగా 
కుండుందద్గతి గావ్య మెల్లనగునేనొ హో యనం జేయదే 
పాండిత్యంబున నందునుంతెనుగు కబ్బం బద్భుతంబండ్రుద 
క్షుండెన్నాడిల రామ భారత కథల్‌ జోడింప భాషాకృతిన్‌? 


తెలుగు ద్వ్యర్థి కావ్యములు ఇరువది వరకున్నవి. వీనిలో ముప్పావు (3/4) 
వంతు రామకథ గలవేయున్నవి. 


హరిశ్చంధ్రనలోపాఖ్యానము - రామ రాజ భూషణుడు 
వైషధపారిజాతము - కృష్ణాద్వరి జ 

కృష్ణార్ణున చరిత్ర - మంత్రి ప్రెగ్గడ సూర్య ప్రకాశ కవి 

యాదవ భారతీయము - చెన్న కృష్ణకవి 

శివ రామాభ్యుదయము - నోడూరి పెద రామన్న 
లంకావిజయము - పిండిప్రోలు లక్ష్మన్న (రావణ దుమ్మియము) 
ధరాత్మజా పరిణయము - లంక మృత్యుంజయుడు 
అచలాత్మజా పరిణయము - బుక్కపట్టణము వేంకటార్యుడు 
రామకృష్ణ విజయము - మజీంగంటి సింగరాచార్యుడు జ్జ 
త్వర్థి కావ్యములు 

రాఘవ వాసుదేవీయము - చిత్రకవి సింగరాచ్చార్యులు 
రాఘవ యాదవ పాండవీయము - నెల్లూరి వీర రాఘవ కవి 
యాదవ రాఘవ పాండవీయము - అయ్యగారి వీరభడ్రయ్య 
రాఘవ యాదవ పాండవీయము - ఎలకూచి బాలసరస్వతి 
కథా ద్వయ సంగ్రహార్థము 


27 


జో 


డా. ఎం. పద్మకుమారి 
చతుర్సి కావ్యములు 
@ 


నల యాదవ రాఘవ పాండవీయము - గుణుగులూరి వేంకట కృష్ణయ్య 
బద్దాంధ్ర నిరోష్ట్య రామాయణములు (అచ్చతెనుగు) 

యయాతి చరిత్ర - పొన్నగంటి తెలగన్న 

రామాయణము - ఆడిదము బాలభాస్కరకవి 

అచ్చతెనుగు రామాయణము - కూచిమంచి తిమ్మకవి 

వద్దాం ద్రోత్తర రామాయణమ్‌ - కందుకూరి రుద్రకవి (నిర్లోష్ట రచన) 

సీతా కల్యాణము - పిడుపర్తి బసవన్న 

జానకీ కల్యాణము - పోడూరి రామకవి 

సీతా కళ్యాణము - మరింగంటి సింగరాచార్యుడు 

దశరథ రాజ నందన చరిత - సంగరాచార్యుడు 

అచ్చాంధ్ర నిరోష్ట్య నిర్గద్య అత చరిత్ర - అచ్చిరాజు హనుమంతరాయ శర్మ 

అచ్చతెనుగు sss నందు కూచిమంచి తిమ్మకవికి, సోమయాజికి 
భగవంతుడు కలలో కన్పించిన విషయమును తెల్పిన పద్యము. 


క॥ కావున మా కప్పనముగ 
గావింపుము చాల్పుకుత్తుకల తొలి జేజే 
జేవ దలిర్ప్వనడంచిన బస 
యావెరవరి కతయు బూని యచ్చ తెనుగువన్‌ - (పేటిక పుట 17) 


రచనతీరు ఏవిధముగా నుండవలయునో తెలియపర్చిన సందర్భమున 


తే॥ ఒనర .బేరులు బిరుదులు తెలుగు సేయ 
__ బోలదని మున్ను పెద్దలు పూని త్రోవ 
యిడిరి గావున గూరుపు మిదియునట్లు 
తెనుగు తెజగెల్ల నేర్చడ దిమ్మ ప్రగడ - (పీటిక - పుట 18) 


28 


sites ఎకోజీ రామాయణములు - తులనాత;క పరిశీలన 
కూచిమంచి పలువిధయులుగాత్‌ 


ల్‌ 
£3 
ft 
f 
gH 


దీనిని కవి ఈ విధంగా చెప్పినాడు. 


తే॥ కోతులను గొండముచ్చుల గూడబెట్టు 
కొని పుడమిజేడు మాతోడ మొనయంగలడే 
వట్టి యడియాసలన్నియు గట్టిపెట్టి 
పైదలిరొయింక మెల్పట్టు బట్టుకొనుము - (సందర - 43) 
సీత్రా సౌందర్యమును 'పొలము మన్ని దొరపట్టి అని ప్రబంధ వర్ణన 
గావించినాడు. సూర్యాస్తమయములో తిమ్మకవి. 


తే॥ రిక్క రాయడు దమి మోజు రేవెలంది 
బెండ్లి యగునని కడ యను పేరటాలు 
మొనసియైరేని నీటికై ముంచు పసిడి 
కుండ యన బ్రొద్దుమున్నీటగ్రుంకెనంత - అయోధ్య. 


దశరథుడు రాముని గూర్చి శోకించు ఘట్టమునందు ఈ విధముగ తెల్పియున్నాడు. 


క॥ అప్పా! విప్పారెడు నగ 
వాప్పారంగ జూచి పలుకకున్నాడ వదే 
చొప్పా తప్పా బంగరు 
కువ్వొ యిప్పాటనిత కొజకొజి మెప్పా! - అయోధ్య - 91 


బంగారు కుప్పా అచ్చతెనుగలోని అచ్చతెనుగు పదము 


క॥ ఉడుకా విడ కున్నది మది 
పడుకా మిడుకంగ నుజక పజవం జను నే 


కొడుకా నడుకానల కిటు 
దుడుకా నా పాలిపుడుకు దొడుకానీకున్‌ - (అయోధ్య - 92) 


29 


డౌ. ఎం. పద్మకుమారి 
సత ఆవేదనలోని అచ్చతెనుగు పదమును పరిశీలింతము . 


ఆ॥ కడల జేడులార! జడదారులార మె 
కంబులార! గ్రుడ్గుకాన్సులార ! 
చెట్టులార! తోడబుట్టువులార పె 
న్గట్టులార! నన్ను క - (అరణ్య - 65) ' 


సీతాదేవి నిండు చూలాలయియుండి, అడవిపాలయి, తన ఆవేదనను 
కహతు మునీశ్వరులకు, మృగములకు, పక్షులకు, చెట్టు చేమలకు మోరే నౌ 
తోబుట్టువులని, నన్ను కాపాడవలయునని మనవి చేసుకొన్నది. ఇంత చక్కని మాటలతో 
సంబోధింపచేసిన కూచిమంచి తిమ్మన మాటలు తేటతెలుగు మూటలుగ 
భావింపబడినవి. 


ఆధునిక కవులలో శ్రీ కందుకూరి విరేశలింగము పంతులుగారు శుద్దాం ద్రోత్తర. 
రామాయణములో ఉత్తర రామ కథ - గీత పద్యముతో నారంభించినాడు. 


అచ్చతెనుగు రామాయణములో తిమ్మకవి సార్వభౌముడు ప్రయోగించిన 
అచ్చతెనుగు పదములు ఇతర ఏ గ్రంథములోను కనిపించవు. దానవ మానవుల 
పశుపక్ష్యాదుల వర్ణనలతో మనోహరమైన పదజాలముతో, శబ్బార్ణాలంకారాలతో 
ప్రాసవడిలో పండిత పామర జనరంజకముగా రచించెను. = 


గీ॥ రక్కసుల జేని తలపెల్లజిక్కు వేసి 
పుడమి కూతును గైకొనె వెడలియట్టు 
గాలి కొమరుండు లోనుగా గలుగు వారు. 
దమ్ముడును దోడ జనుదేర నెమ్మిమోర (ప్ర.ఆ) 


అని ప్రబోధించు లక్షణము గల పద్యములున్నవి. ఇది అముద్రితము. 
యక్షగానములు : స. 


యక్షగానము దేశీయ ప్రక్రియ యక్షగానము నందు గేయానుకూలముగా. 
దరువులు. ఏలలు, మొదలగునవి గలవు. ఇవి ప్రదర్శన యోగ్యమైనవి. నాటకములకు 





1. అచ్చతెనుగు రామాయణము - కూచిమంచి తిమ్మకవి 


30 


రంగనాథ - ఏకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 
బదులుగా యక్షగానములు నాడుచుండిరి. కీ.శ. 17,18 శతాబ్దములలో యక్షగాన 
_ రచన విరిఏగా సాగినది. దక్షిణదెశమున. తంజావూరిలో, నాయక, మహారాష్ట్ర రాజుల 
పరిపాలనలో యక్షగానరచన అపారముగా అభివృద్ది చెందినది. ' 


దక్షణాంధ్ర వాజ్మయ ప్రారంభకుడు తంజావూరి రఘునాథ నాయకుడు ఇతని 
కాలములో అనేక యక్షగానములు వెలువడినవి. జక్కుల రామాయణము : వెల్పూరి 
' వేంకటకవి క్రీ.శ.1780 - 1853 రామలీల, ముమ్మడి దేవుల తిరుమలకవి క్రీ.శ. 19వ 
శతాబ్దికి చెందిన వాడు గీత రఘునందనము 


శీర్నాడు వేంకట రామకవి క్రీ.శ. 1840 రామాయణము 

'నల్లమిల్లి బసివిరెడ్డి, శ్రీమద్రామ వరరామాయణము. 

ఓగిరాల పాపయ్య, రామనాటకము 

వెంకటాచార్యకవి, సమగ్రరామ నాటకము 

శేషాచలకవి. ధర్మపురి రామాయణము 

రాపాకశ్రీరామకవి. అధ్యాత్మరామాయణ ము. 
హరికథలు, బుర్రకథలు, రామాయణ గేయేతి వృత్తములు 


హరికథ వేదకాలము నాటిది. అప్పటికే వీజరూపమున నుండి రామాయణ . 
రచనా కాలము నాటికి కుశలవులు రామాయణ్ల గానము చేసిన సందర్భము దాని 
స్వరూప స్వభావములో సమకూర్చుకున్నది. హరి కథను యక్షగాన సమానవాచిగా 
ప్రసిద్ధ హరికథా ఉపన్యాసములు బాగేపల్లి అనంత రామాచార్యులు వాడిరి. ఆదిభట్ల 
నారాయణదాసు గారు హరికథను యక్షగాన ప్రబంధ సరళిగా పెర్కొన్నారు 
స। ఘన శంఖమోయన(గందంబు పూరించి 
మెలుగా శ్రుతిలోన మేళవించి 


రయుమము తప్పక నయ ఘనంబుల బెక్కు 
రాగభేదంబుల రక్తి సల్పి 


3౩1 


౪ డా. ఎం. పద్మకుమారి: 
పంతులెగర్చిన పగిది గాలజ్జతన్‌ 
జాతి మూర్చన లొప్ప స్వరము(బాడి 
చక్కని నృత్యమున్‌ సర్వరసానుకూ . 


లంబుగ నధినయనంబుణేసి 


గీ॥ స్వకృత మృదుయక్షగౌన ప్రబంధ సరణి 
వివిధ దేశంబులం చిన్న పెద్దలుగల 
బలు సభల హరిభక్తి నుపన్యసింప 
లేని సంగీత కవితాభిమాన మేల ' 


ర్కొనుట వలన హరికధా విధానము తెలిపినది. హరికథా ప్రక్రియలోని 
రామాయణములను గమనింతము. తెలుగులో తొలి హరికథకు మునిపల్లె 
ఎహ్మాణ్యకవి. బాలాజీ దాసు - కుశలవ విజయము, సంపూర్ణ రామాయణము, 
నదీరా సంపూర్ణ రామాయణము, శ్రీరామ జననము, సీతాకల్యాణము, పాదుకా 
పట్టాభిషేకము, సుగ్రీవ విజయము, లంకా దహనము, రావణ సంహారము, లవకుశ 
అను బుర్రకథలు ప్రశస్తము. తాళ్లూరి నారాయణకవి - మోక్షగుండ రామాయణము 
ట్ల నారాయణ దాసు - హరికధా పితామహుడుగా బిరుదాంకితుడు యధార్ధ 
రామాయణము, జానకీ శపథము అను పేర శతకంఠ రావణవధ గలదు. 


జానపద వాజ్యయము 


జానపద వాజ్మయమనగా పల్లెజనులు పాడుకొన్న మౌఖిక పదముల సాహత్యము. 
ఇది అక్షర జ్ఞానము లేని జ్ఞానపదులు అల్లినవి. నోరు నోరున, ఊరు ఊరున చేరి 
దేశీయ పదములతో శుద్ధమైన వాజ్మయముగా చెప్పవచ్చును. రామాయణమును 
౦దు పల్లె జనులు సంఘటితమై ఆడేవారు, పాడేవారు. వీరి జానపద 
వాజ్యయములో రామాయణము కల్పితమైనది. కొన్ని పాత్ర చిత్రణలు, చేష్టలు, గుణ 


wl 


(nn 
fff 
fil 
జె 
«౪ 


గణములు, రూపు రేఖలు, ఆచారములు, భాష అన్ని జానపదుల స్వంతమే. ఇతరుల 
నుండి చెరు ర్చుకొన్నది స్వల్పము. జానపద రామాయణములను కొన్నింటిని ఇక్కడ 
| జ | 





డ్యయము - రామాయణము - డా॥ కె. మలయవాసిని - పుట - 401 - 402 


32 


రంగనాథ - ఏకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 

'శారద రామాయణము, ధర్మపురి రామాయణము. మోక్షగుండ రామాయణము, 
గుత్తెన దేవీ రామాయణము అధ్యాత్మిక రామాయణము, సంక్షేప రామాయణము, చిట్లి 
రామాయణము, 'కూచికొండ రామాయణము. ఇవి జానపద రామాయణములు. 
ఇవిగాక కొన్ని ఘట్టములను వర్ణించు రామాయణమ్ములు కలవు. జానపద 
రామాయణములతో అతి ప్రాచుర్యమును పాందినది.. శతకంఠ రామాయణము, 
మైరావణ చరిత్రము, సీతా విజయము, శేకకంఠ రామాయణములో పీతాదేవి శతకంఠ 
రావణుని సంహరించిన కథ అద్భుతమైనది. 


శతకంఠ రామాయణమును లింగన కవి ద్విపదలో మూడు కాండలుగా 
రచించినాడు. దీనికి శతముఖ రామాయణమని, సీతా విజయమని పేరున్నది. వల్లూరి 
హనుమంత కవి సీతా విజయమును ద్విపద కొలని రచించినట్లు నాగ్న జిత్త 


'పరిణయములో గలదు. అది అలభ్యము. 


శతక్షంత రామాయణము : 'భవిష్యోత్తర పర్వము'ను అనుసరించి వ్రాయబడినది. 
రావణాసురుని వధతో శ్రీ రాముని త్రేతాయుగ వీర పురుషునిగా వర్ణించిరి. ఈ ద్విప 
కవులు శ్రీ రాముని వీరాధిక్య' చిత్రణకై శతకంఠ సహస్ర కంఠ రావణులను సృష్టించిరి. 
సంహారము మాత్రము శ్రీరాముడే చేసినాడు. ఈ గ్రంథములోనొక విశేషమున్నది. 
రామునితోపాటు సీతాదేవి కూడా యుద్ధమునకు బయలు దేరినదట. సీత వీరనారిగా 
కల్పించబడి యున్నది. శ్రీ కృష్ణునకు సత్యభామ నరకాసుర వధలో సహాయపడినట్లు 
సీత పాత్రను పోషించి యుండవచ్చును. 


మరొక శతకంఠ రామాయణము మర్దనకవి (క్రీ.శ. 17వ శతాబ్ది) లింగనకవి, 


గంగన కవి అనువారలు పద్య ప్రబంధముగ్గా రచిళచినట్లున్నది. 


మైరావణ చరిత్ర : వాల్మీకి రామాయణములో లేదు. ఆనంద తత 
నందు మైరావణచరిత్ర గలదు. ఈ మైరావణ చరిత్రను మాడయకవి క్రీశ. 16 వ 
శతాబ్దములో రచించినాడు. ఈ ద్విపద మైరావణ చరిత్ర బహుళ ప్రచారమును 
పొందినది. ఇంకను కాచనకవి చంద్రగిరి చిన్నయ్య, కైలాసలక్ష్మి నరసింహకవి, పాతూరి 
తిరుపతి- కవి, బసవప్పకవి మొదలగువారు ద్విపదలో రచించినారు. ఎటన్నింటి 


se ee కఫ గ్రంథము సాటియైనది. ఇది మంజరీ su గలదు. 


cen 


డా. ఎం. పద్మకుమారి 

తొలుదొమ్మలాట చారు పాడుటకు కాగ స్ర్తీల రామాయణప్ప పాటలతొ 

42వ పాట నందు “శాంత గోవింద నామములు" సీతాదేవి లంకలో పద్మమునందు 

౫స్కుంచినట్లు వర్ణింపబడినది. ఈమె బాల్య క్రీడలలో శివధనస్సును కదిలించినట్టున్నది. 

రావణుని చంపిన రామునకు బ్రహ్మ హత్యా పాపము చుట్టుకున్నట్లును 
అవాల్మీకాంశములున్నవి. 


శూర్పణఖ విషయమున సీతా పరిత్యాగమును జానపద కవులు DE 
విధము అవాల్మీకమైయున్న ఘట్టములు అన్నయగు రావణాసురుడు మరణించినను, 
శూర్పణఖ రామునిపై వ్యామోహము విడలేదట. తనకు అడ్డుగానున్న సీతను 
తొలగించుకొనుటకు శూర్పణఖ భిక్షగత్తెగా మారి అయోధ్యకు వచ్చి వేటకు బయలుదేరు 
' శ్రీరాముని దర్శించుకొనును. సీత్ర బొమ్మను గీసి, తన కిమ్మని రావణుని కోరును. 
ఇట్లెన్నో సన్నివేశములు కల్పింపబడినవి. 


రామదాసు కీర్తనలు, త్యాగరాజ కృతులు, మునిపల్లె సుబ్రహ్మణ్య కవి (క్రీ.శ. 
1730). అధ్యాత్మ రామాయణ కీర్తనలు, తూము నరసింహదాసు భజన కీర్తనలు, 
పరాంకుశ దాసు కీర్తనలు, ప్రయాగ రంగ శర్మ (కీ.శ. 1849 నుండి 1927 ) కీర్తనలు 
మొదలగునవి. రామకథ విశేషమును వెలువరించినవి. ఈ విధముగా రాటాయణమును 
కావ్యములుగా, ప్రబంధములుగ, ద్విపదలుగ, ద్వ్యర్షి. త్ర్యర్షి, అచ్చతెలుగుుర్వోషై. 
యక్షగాన, సలక్షణ, వచన, శతక, జానపద, ఖండ కరం వివధ రతులుగ 
రచించి కీర్తించినారు. 


ఇట్లు వివిధములైన రామాయణములను కొన్ని విస్తరముగను, కొన్ని క్షుప్తముగను, 
మరి కొన్ని నామమాత్రముగను సమీక్షించితిని. 


34 


రంగనాథ - ఏకోజీ రామాయణములు - తులనాత్మక ' పరిశీలన 


ద్వితీయ ప్రకరణము 
తెలుగులో ద్విపద (పక్రియ 


"తెలుగు వాజ్మయము., నందు కవిత్వము పలువిధములుగా వెలువడినది. 
గేయము, పద్యము, గద్యము, చంపూ, ద్విపద మొదలగునవి. కవిత్వము మొదట 
గేయ రూపముగ ఆ తదుపరి పద్య గద్యాత్మకముగ వృద్ది పొందినది. ప్రాచిన మానవుడు 
భావావేశమునకు లోనైనప్పుడు సహజముగా చిందులుద్రొక్కుచు, రాగము తీయుచు, 
ఆడిన ఆట, పాడిన పాటలే కాలక్రమేణ కళలుగా రూపొందినవి. ఈ ఆటపాటల్లో 
మూడు విభిన్న కళాంశములు దాగి వున్నవి. 1. అడుగు వేయుట, 2. రాగము తీయుట, 
3. మాటలాడుట ఇవి శాస్త్రీయ భాషయందువరుసగా నృత్యము, గీతము, శబ్దములుగా . 


స్థరపడినవి. ' గీతిగతమైన యేలయని, నిబద్ధత కలదో అదే ss 
అని నిర్వచనము. ; 


ద్విపద కవిత్వము : 
తెలుగు వాజ్మయము నందు పద్య కవిత్వమునకు వృత్తములనియు, 
వట ద్వివిధములు. జాతి ఛందస్సు నందు జాత్యుపజాతుల భేదములతో 
మరల రెండు విధములు. షడ్విధ కందములు, ఉత్సాహము, తరువోజ, అక్కర, 
ద్విపద, త్రిపద, చతుష్పద, పంచవద, షట్పద, రగడ, కళిక, ఉత్కళిక అనునవి 
జాతులుగను, సీసము, గీతము, ఆటవెలదులనునవి ఉపజాతులుగను లాక్షిణికులు 
పర్కొనిరి. ద్విపద అనునది జాతి ఛందములోని భేదమని తెలియుచున్నది. ఇచట 
అప్పకవి పర్కొనిన విధము పరిశీలింపదగినది. 
“కందభదము లాజుగాక యుత్సాహము 
తరువోజ మధ్య మాక్కజలు నైదు 
దీపించు మంజరీ ద్విపద త్రిపద చతు 
_ షృద పంచపద షట్పద విధములు 


. 1. గౌతమ వ్యాసములు - పింగళి లక్ష్మీకాంతం గారు - పుట 112 - 1964 


35 


సప్తకంబును నుపజాతులయ్య 
ననుచు నన్నయ భట్టు భీమనయు పెద్ద = 
సచిపుడును మూర్తి తాత యజ్వయు ననంత 
మంత్రియును తిమ్మరాజు నిమ్మాడ్కిచెబ్బ 
రందముగ వారు చేసిన ఛందములను' 


అనంతుని ఛందోదర్పణములో ద్విపదను గార. 


"ఇండ్రులు మువ్వురు నిను డొక్కరుండు 

సాం ద్రమై యొక్కొక్క చరణంబు (గొలువ 

నలరు బ్రహ్మోవరుండంచు దీరోత్త 

ములు విస్తరింతురు ముదముతో ద్విపద * 

ద్విపద పాదమునందు మూడింద్రగణములు, ఒక సూర్య గణము వుండును. 
ప్రాస నియతి గలదు. మూడవ గణము గణాధ్యక్షరము యతిస్తానము. రెండు 
పాదములు గలది కావుననే ద్విపద యయినది. ఇచట “తన యొక్కొక్క పాదమును 

య నొక్క సూర్యుడును సెవించుచుండగా విష్ణు మూర్తి సకం 

చుండును. అని యర్థము. 


“ఇంద్ర గణములు మూడు ఇనగణంబొకటి పాద పాదము నందు 
పరుగు చుండు" ననెడి కవి జనాశ్రయ కర్త విధానము కూడ సరియైనది. 


పై పద్యముల నాధారముగా గ్రహించినచో నన్నయ కంటె ముందే దేశీ కవిత 
గలదని బుజువగుచున్నది. ఈ భిన్న వృత్తములు నన్నయ మున్నగు కవిజన సమ్మతములే 
దా! కవులు వారి వారి సందర్భానుసారముగ తమ కావ్యములలో ఆయా ఛందము లను 


1 ఆపాక వీయ - అప్పకవి - 4వ ఆశా - 447. వ పద్యము ' 
2 see అనంతుడు 3వ ఆశ్వా - పుట, - 228 


36 


రంగనాథ - ఏకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 

ప్రయోగించిరి. నన్నయ తరువోజ, మధ్యాక్కర, ఉత్సాహము, కందములను వ్రాసెను. 
ఆయన రచనలో ద్విపద, వచనములు, మాత్రము కానరావు. ఇక కవిత్వమున 
దేశీయతనే ముఖ్యముగ తీసుకొన్నచో తిక్కన తన భారత రచన యందు, నన్నయ 
మార్గముననుసరించెను. కావున కవిత్రయము నాటికి సంస్కృతములోని అనుష్టుప్పు 
ఛందమువలె తెలుగులో ద్విపద ప్రాచుర్యము వహించి యున్నదని చెప్పవచ్చును. 
ద్విపదలు నన్నయ కంటె ముందు లేవన్నచో లక్ష్య లక్షణములలో లక్ష్యములే ముందు 
' పుట్టనవని, లక్షణములు తరువాత పుట్టిన వని లాక్షిణికులకు విదితమే. 


తెలుగు సాహిత్యము నందు ద్విపదకు రెండు పాదములే యుండును. 

. సంస్కృతము నందు (అనుష్టప్పందము నందు) మాత్రము నాలుగు పాదములుండును. 
_ వైదిక, సంసృతములలో మూడు పాదములు గల ఛందస్సు యున్నట్లు తెలియును. 
సంస్కృత వాజ్మయమున నాలుగు పాదములున్నవి. సంస్కృతమే దేశీయ ఛందస్సునకు 
ఆద్యమైనది. అప్పకవి చౌపద (చతుష్పద) పద్యమును గమనింతము. 


“జలజాసన మిశ్రమ సంయుతమై 
లలిపోడశ మిత లఘువుల తోడన్‌ 

గలసి చతుష్పద గతులను ధరలోన్‌ 
చెలువగు చౌపద.....” ' అన్నాడు అప్పకవి. 


త్రిపద, పంచపద, షట్బ్సద ఛందములను బట్టి అవి తమతమ ప్రత్యేకతను 
నిల్పుకొన్నవి. దీనిని బట్టి దేశీయ ఛందములపై పాదనియతి నిర్దిష్టముగ లేదని 
భావింపదగును. ద్విపదలను గురించి నిడుదవోలు వారి అభిప్రాయము ప్రకారము 
ద్విపద వాజ్మయమును మూడు ఘట్టములుగా విభజింపవచ్చును. "అవి 1. శివకవి 
యుగము, 2. కృష్ణరాయల యుగము, 3. దక్షిణాంధ్ర యుగము. 


దక్షిణాంధ్ర యుగమున ద్విపద రచనకు శ్రీకారము చుట్టినవాడు రఘునాథ 
నాయకుడు. 'నలచరిత్ర' యను అతని ద్విపద కావ్యము మనకు తెలిసినదే. విజయ 
రాఘవ నాయకుడు రచించిన 'పాదుకా సహస్రము నేటికిని లభ్యముగాకుండుటయే 





1. అప్పకవియము - అప్పకవి - 4వ ఆశ్వా. పుట - 471 
2: దక్షిణ దేశీయాంధ్ర వాజ్మయము - నిడుదవోలు వేంకట్రావు 1978 పుట 89 


37 


డా. ఎం. పద్మకుమారి 
ఎహారాష రాజగు ఏకోజి రామాయణము, పరమానందయతి, 


మన దురదృష్టము... మహోార్యా్యా రాజ 
అనుక న దరఈణము, శివజ్ల్ఞా న మంజరి రెండు ద్విపద కావ్యములు లభ్య కావ్యములు. 


పదమునకు నాలుగు పాదములు మించినచో దానికి 'మాలిక యను పదమును 
చెపుట కలదు. ద్విపద, రగడ మున్నగు వాని యందెన్ని పాదములున్నను ద్విపద 
రగడ యని కు గాక pes రగడమాలిక యని అందురు. అయితే 


రెండవ పాద | ఆధారపడి నిండుదనమును చేకూర్చును. 
మధుర కవితా శాఖకు చెందిన ఈ దేశీయమగు ఛందస్సు కొన్ని మార్పులతో 


తరువోజ, గీతము, సీసము మొదలగు ఛందములుగా మారినదనవచ్చును. గేయాంశము 


గల్లి తెలుగు కవితలోని దేశీ చ్చందములకెల్ల తల్లి వంటిదని చెప్పవచ్చును. 
దేశీయకవితలలోని తొంబది శాతము రచనలు ద్విపదలు. ఇవి స్థానిక భేదములై పాఠక 
లోకమున స్టీరపడినవి. స్త్రీల పాటలలోను, సుద్దులలోను, పామర రచనలలోను 
ద్విపద బహుళముగా నున్నది. మంజరీ ద్విపదను కూడా చూడవచ్చును. * 


ద్విపద లఘు బుద్దులగు వారి దృష్టిలో నిరసనముకు (దావలమైనను ద్విపదయ 


లఘుపతియగు పాల్కురికి సోమన చేతిలో నైహికాముష్మిక రూపక ద్విపద హేతువై 
విరాజిల్లినది. * సహజసత్యముతో స్వతంత్రాభ్యనురక్తితో సాగిన ద్విపద రచన యందీతడు 


ప్రకటించిన నవీన గుణముల సంఖ్యాకములు అనిర్వచనీయములు. శ్రుతిసృతి . 


ప్రమాణములు లెక్కకు మిక్కిలిగంగుప్పించుట యందెమి, గహనములగును పని 
షద్రహస్యముల దేట తెనుగుగ జొప్పించుట యందేమి, పలు విధములగు పరమత 
సిద్దాంతము౮బడర్శించి ఖండించుట యందేమి, ఏకధాటిగ రురి వేగమున సంస్కృత 
సమాసఘటిత ప పద జాలములను ప్రవహింపచేయుట యందేమి, లలితములైన 


అలతి యలతి తునియలుగ విడివడి, తేనియ తేటలై వెలువడు జాను తెనుంగు ' 


నుదుల జాలువార్చి. చదువరుల హృదుల కరగించుట యందేమి ఇదియది యననేల, 


1. దక్షిణ దేశీయాంధ్ర వాజయము - నిడుదవోలు వేంకట్రావు - 1978 పుట 89 
2. బసవ పురాణము - పాల్కురికి సోమనాధుడు - పీఠిక - పుట. 86, 87 
3. బసవ వురాణము - పాల్కురికి సోమనాధుడు - పీఠిక - పుట. 88, 91 


38 


ఆ 


త రంగనాథ - ఏకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 
దేసి యందును గూడ నడ్డొక్కింతయు లేక సర్వవిధముల నాతనికి 'వశంవదమై' 
దిపదయే బహురూపకములగు వివిధ సంధానములందొక్కరీతిగ నుపకరింప 
నెర్చెను. ' 
శ్రీ పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రిగారు, ఆంధ్రపత్రిక పదియవ సంవత్సరాది 
సంచికలో ‘ద్విపద కవిత్వము ను వ్యాసమున బసవపురాణము, పండితారాధ్య 
చరిత్రములనుద్దేశించి వ్రాసిన ఈ వాక్యములు గమనింపదగినవి. _ 


'ఈ రెండు గ్రంథములనెక్కడ జూచిన నక్కడ నవరసములు పొంగి పారలిపోవు 
నంతటి రసోదంచితములుగ ద్విపదలలో(గూర్సబడినవి. పాల్కురికి సోమనాథుడు 
తన రచనలో సౌందర్యమాధుర్యములు, భక్తిరసపరవశములు భావమునే ప్రధానముగ 
గొని, శ్లేషయమకాలంకారములకై తడువులాడక. జాతీయతను గణించి దేశిచ్చందమయిన 
ద్విపదలో ప్రధాన కృతులు వెలయించి యందు తీరు తీయములు గల తెలుగు 
పలుకుబళ్ళను మేలుగ జాలువార్చుట యిందుకు ప్రధాన కారణములు. * 


ద్విపద పాదమునందలి నాలుగు గణముల మొత్తము పదునైదు మాత్రలకు 
తక్కువ గాకయు పదునెనిమిది మాత్రలకు మించకయు నుండును. ఈ లక్షణమును 
మనసున నుంచుకొని మన దెశీయమైన గేయములను కొన్నింటని పరిశీలించిన అవి 
మంజరీ ద్విపదలుగనే గోచరించును. 


ఉదాహరణమున ఈ క్రింది పంక్తులను పరిశిలింపుము : 


“మాటమా - టకుగొల్ల - గొల్లడని - యేపు 
ముదముగా - నీ భూమి - మోసెను - గొల్ల 
వేడుక - వ్రేపల్లె - వెలదుల - గూడి 

కొల్లలా - డినవాడు - గొల్లడు - కాడ” 
రెడ్డొచ్చె - రెడ్డొచ్చె - రెడ్లొచ్చె - నమ్మ 
ఎరభ - ద్రారెడ్డి - విచ్చేసె - నమ్మ 
ప్రాద్దున్నె - న. - పాఠకూడి - పించు 





1: బసవ పురాణము - పాల్కురికి సోమనాధుడు - పీరిక - పుట. 87 | ఫస 
2. బసవ పురాణము - పాల్కురికి సోమనాధుడు - పీఠిక - పుటలు. 88 మరియు 91 


39 


డా. ఎం. పద్మకుమారి 
నిలువెల్ల - నడివిధి - నీరుజ - ల్లించు 
సంధుగొందు - లలోన - సాన్సువో - యించు 
చౌకట్ల - పసుపుకుం -కమలపూ - యించు” 


“దంపుదం - పనియేరు - అది యెంత - దంపు 
ధాన్యరా'- శుల మీద - చెయ్యేసి - నట్టు 
వంటవం - టనియేరు - అదియెంత - వంట 
వదినతో - మరదళ్ళు - వాదాడి - నట్లు 
సువ్వన్న - చుక్కళ్ళు - రాజమా - మిళ్ళు. 
నాచెతి - రోకళ్లు - నల్లరో - కళ్లు 

చేయించు - అన్నయ్య - చేవరో - కళ్ళు 
వేయించు - అన్నయ్య - వెండిపా - న్నుల్లు 


అని పాడెడు పాటలలో దేశీయకవిత యొక్క మాధుర్యము అధికముగో 
ద్విపదలలోనే కన్పించుచున్నది. నన్నయ కంటె ముందున్న దేశియకవితలు చేరినవి. 
మరియు ఆందందు ప్రాస యతిగానగును. మచ్చునకొక ఉదాహరణమును 
పరిశిలింతము. 


1. “అత్తింటి కోడలు ఉత్తమురాలు 
చేట జొన్నలు పోసి చేనిద్రపోను 
2. "చక్కనన్నగారి ముక్కుపై చెమట 
చేరడేసి ముత్యాలు చెదరినట్టుండు ” 
3. “చలికి వెజిచినట్లు పులికి నేవెజవ 
అలికి వెజిచినట్లు అమ్మకే వెజవ” 
4. “కొడుకులంగనని వాళ్ళ కడుపేమి కడుపు 
కులముద్దరింపని కొడుకేమి కొడుకు” 





1. బసవ పురాణము - పీఠిక - పుట - 87, గ ప్రభాకర శాస్త్రి స్తి మరియు ద్విపద రామాయణ 
భారతి - పుట - 134, 135 


40 


. రంగనాథ - ఎకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 
అని ప్రాచిన మతము ననుసరించియె సోమనాథుడు ద్విపదలయందు 
రగడలయందు కూడ (ప్రాసయతిని ప్రవేశపెట్టినాడు. చనక్రపాణ్‌ రతగ నాయుడు 


రామాయణము నందు, గౌరవ నవనాథ చరిత్ర యందున 


య 3 అ జ me ఇ స్‌ 
ఆ The (వౌ షూ. యంత 


నుపయోగించినారు. చక్రపాణి రంగనాధుని రామాయణములోగల ప్రాసయతి ప్రసద 
“నయన రగడ గా ప్రాచుర్యము పొందినది. ఉదాహరణ : 


టు. 


“పురివైరి నంధకాసుర వైరింబొడగంటి 
రంగొందు పాతాళ గంగ నేంబడగంటి 
అంగికమ్ముగ నాడు భృంగేశుంబొడగంటి : 


నన్నయ భారతములో ద్విపదలు లేవు. తరువోజ (రెండు ద్విపద పాదములు 
ఏక పాదముగా గలవి) లు కొన్ని గలవు.కర్ణాటక కవుల వర్గ ప్రసాదిక సంప్రదాయములు 
పూర్ణముగ నంగీకరింపనిచో మల్లికార్డున పండితారాధ్యుడు తన శివ తత్త్వ సారమున 
నిట్లు నిర్జూబంచి యుండునా? 


క.“ లోకముల (జోద్యముగాదె య 
ధర్మంబును ధర్మమయ్యె (దత్వాతీతా 

క. “ సర్వజ్ఞభక్తి విరహితు( 

డెవ్వడు నుత్మృష్టజాతు(డేటికి 6 గొజయే 


అను పద్యపాదముల యందలి “ధర్మంబు “సర్వజ్ఞ వంటి పదముల్లోని ర్‌ 
సంయుకాక్షరములానాటి లిపిలో 'ధమ్మన్‌౦బు' 'సవన్‌జ్ఞ యను విధమున 
లిఖింపబడెననియు, అందుచే వలపల గిలక ప్రాసయను పేరుతో నిట్టి ప్రాసములు 
లాక్షణిక సమ్మతములేయని శ్రీ నీ కొమజ్ఞాజు లక్ష్మణరావుగారు ట్రాసి యున్నారు. 


ద్విపదను గూర్చి తాళ్లపాక చిన తిరుమలాచార్యుడు (చిన్నన్న) ఈ వట 
చెప్పె యున్నాడు. 





1. తిరుమల - తిరుపతి దేవస్థాన ప్రాచ్య పరిశోధన సంస్థ వారి పత్రిక - వాల్యూమ్‌ 86, 1947 
- పార్టు - 1 
గా 


41 


డ్‌ ౪. పద్మకుమారి 


"ద్విపద ద్యపద సంధిల నేక శబ్ద 


మప్లము రెంటను గూర్చినది యయుక్తంబు 
“మజీయు సంస్కృతపు సమాన రూపమున 
నెజయు నెన్నిటినైన నిర్మింపదగును" 


అని ద్విపదలన్నియు సంస్కృత సమాస రూపమున నున్నచో నెన్నిటినైన కలవ 
వచ్చునని నిర్దెశించినాడు. ఈ లక్షణములన్నియు పాల్కురికి సోమనాథునకు 
అర్వాచినమైనవే. సోమనాథుని ప్రాచీనత, ద్విపద రచనలోని ప్రత్యేకత ద్విపద యొక్క 
ప్రాచిన స్వరూపము స్పష్టమగును. మంజరీ ద్విపదల రూపములోనున్న పదములు 
గేయములు మరువలేక మాటలే ప్రమాణములయినలీ క్రింది పదములు. 


“శివువిల్లు విరచిన శ్రీరాముడేమి 
ఎవ్వరో నీపతి యెరగించవమ్మ 
అనగానే నా పతియౌను రాఘవులు 
జగదిశులై వారు చెలగొచ్చినారు” 


“కైకమ్మ వంటిది కలద యీ భవిని 
ఆయమ్మ భాగ్యంబు లమరక యున్న స 


అను పాటలను సోమన పామరజనుల నుండి గ్రహింపలేదని చెప్పవచ్చును. 
కావున రెండు పాదములలోనున్న మంజరులే ద్విపద పుట్టుకకు కారణమైనదని 
అనవచ్చును. 


ద్విపదను గూర్చి విన్నకోట పెద్దన : 
“శక్రత్రయంబును సవితృండు పాద 
విక్రీడితులు మృధు ద్విపదికి నెపుడు 
వళియు ప్రాసంబును వలయు దీనికిని 
వలదు ప్రాసంబండ్రు వరుస మంజరికి * 





1. అష్టమహిషి కల్యాణము - తాళ్లపాక చిన్నన్న - పుట. 6 
2. పండితారాధ్య చరిత్రము - వాద ప్రకరణము 
3. కావ్యాలంకార చూడామణి - విన్నకోట పెద్దన - 8 - 61 


42 


an 


రంగనాథ - ఎకోజీ రామాయణములు - తులనా 


తక పరిశీలన 
అనుటచే ద్విపదయను పదమే సాహిత్యమునకు ప్రమాణమెనది. 
“అష్టకోదశకః సప్తకో విద్యాం సావితి సాభురికి 
సనోవాజేషు పాదౌదౌః జాగతౌద్విపదోచ్యతే” ' 


క్వచిదష్టాక్షర పాదద్వయ వత్యపి ద్విపదా గాయ త్రేదృశ;కేయధా" 5 


ప్రాకృత ఛందమునందు ద్విపద, ద్విపదీ భంగాడులునుట్లు హేమ; 
ఛందోనుశాసన గ్రంథమున వివరింపబడినవి. దీని వలన డిడ్‌ - ది? 


emma Wn we pn 
Tu త “పద OE hia," Mo [స 
: a Wadd లోల i 


అతి ప్రాచీనమైనవని తెలియుచున్నది. రెండు పాదములుగల ఇ_దమును ద్విపదయ 
ప్రాచినులనిరి. తెలుగులో ద్విపద - ద్విపదీ యనియు అనిరి. తమిళ భాష 
"అనగా రెండు పాదములు గల చిన్న పద్యము' మలయాళము నందు 'ఈరడ' 


పద్యము నందు రెండు పాదములున్నవి. కన్నడాంధ్రములందలి ద్విపద, త్రిపడ 
చౌపద, షట్పది అను దేశీయ ఛంధస్సులు పాద సంఖ్యను బట్టియే వచ్చినవి. * కన్నడ 


సాహిత్యము నందు దువయి, దువలిగ, దువది అను పెరులతో ద్విపదలునవి. 
దువయి పాదమునకు 26 లేక 28 మాత్రలుండును. ఉత్తర భారత సాహిత్యములోను 
రెండు పాదముల పద్యములున్నవి. ప్రతి పాదమున 28 మాత్రలుండును. 


కాశ్మీర సాహిత్యమున “బహర్‌ - ఇ - హజాజ్‌' అను రెండు పాదముల పద్యము 
గలదు. ప్రతి పాదమునందు 14 మాత్రలుండును. * ఈ ఛందము పాడుటకు 
అనువైనది. పర్షియా దేశమందలి “హజాజ్‌ ఛందము పాడుటకనువైనిది. పర్షియా 
దేశమునందలి 'హజాజ్‌' ఛందమునకును బహర్‌ - ఇ - హజాజ్‌ ఛందమునకును ఈ 
సన్నిహిత సంబంధము గలదు.” 


అస్సామీ సాషాత్యమున రెండు విధములయిన ద్విపదలున్నవి. 'పయరా' త్రిపది 
అని పేర్లు కలిగిన ఈ ఛందములు రెండు పాదములు కలిగినట్టివే. దీనిలో 'పయరా 


1. పటలః = 16 సూ - 17, 23 పింగళి ఛంధము - 16లో నున్నది 

1. బుగ్వేద సంహిత 7-2-16-3 

3. దాక్షిణాత్య సాహిత్య సమీక్ష - జి.నాగయ్య 160 - వుట, 161 పుట 

4. మాత్రా ఛందస్సులు - వ్యాస సంగ్రహము - డా॥ చిలుకూరి నారాయణరావు 

5. The Kashmiri Ramayana, Edited by A. Grienson - Pub. by Asiatic Society 
of Bengal 


43 


డా. ఎం. పద్మకుమారి. 
చందమున పాదమునకు 14 అక్షరములును, త్రిపది యందు 26 అక్షరములును 


> 


"Assamese metres are widely of two kinds Payara and ౪10261, both 
othe. 


these are in the shape of complets - payara. Generally with 14 syllables t 


ణి 11 అ. un 1 
line and tripadi with 8+8+10 - this (Tripadi) being called "Chas! Metre". 
ఒరియా సాహిత్యములో 'దండి' వృత్తము రెండు పాదములు గలిగిన పద్యము 
itis a complete the only characteristic of both metre is the similarity of 


last consonanty (with vowel) of this padas. There is no hard and fast rule 


regarding the number of letters (Akshara) in each line it voices from 1210 24. 
ఈ దండి వృత్తము కూడౌ పాడదగినట్టిదే. 


బెంగాలీ భాషలో 'పయరా' త్రిపది ఛందములున్నవి. పయరా' ఛఉదమునకు 
'పాంచాలి' అను పేరు కలదు. పాంచాలి యనగా బొమ్మ యని జుడ్డము . తోలు 
బొమ్మలాటల వారు పాడెడి పాటలే పాంచాలీ ఛందమునకు మూలమని చూపిరి. * 





తెలుగు ద్విపదలోని మూడింద్ర గణములు, ఒక సూర్య గణము: అన్ని భాషల 
లోని రెండు పాదముల పద్యములలో ఒకే విధముగా లేవు. కావున ద్విపద తెలుగువారి 
స్వంతమని చెప్పుట కంటె ద్విపదకు తెలుగు లాక్షణికులు చెప్పిన లక్షణములు తెలుగు 
వారి స్వంతమనుట సమంజసమని తెలియుచున్నది. చిన్నన్న ద్విపద కెదుగును 
అనునట్లే తాళ్లపాక చిన్నన్న 'అష్టమహిషీ కల్యాణము న ద్విపద విరాట్బందోవ తీర్ణమని 
వ్యక్తపరిచెను. 


1. Exiract from the letter of Sri Maheswara Sastry (Professor of Assamese 
Language and Literature ) University of Gauhati Dt. 12-8-1976 to J.V. 
Subbarayudu 1 


ద్విపద రామాయణ భారతి - పుట - 147, జె.వి. సుబ్బారాయుడు - తెనాలి. 


2. Extract from Dr. K.V. Misra's letter (Prof. of Oriya Berahampur University) 
dt 31-1-76 to J.V. Subbarayudu 


3. The Bangali ramayana Dr. C. Sen. 


44 


రంగనాథ - ఎకోజీ రామాయణములు - తులనౌత్మక పరిశీలన 
“తెలుగున గూర్చిన ద్విపద యంత్రమున Sr 
నొనర క్రియాంత సముచ్చయాంతముల - దనరు నకార కరక గూడెనేని 
వినుతింప నుత్తర ద్విపదాది యందు - గొనకొన్న స్వరముతో గూడగా దనుచు 
నొనరింప సుకవీంద్రులు OOO లలా 
అరసున్న నొన గూర్చననువైన హల్లు - గరిమనీ ద్విపదాది గను పట్టెనేని 
తొలి విభక్తికి దగతుది విభక్త్యంత - ములు నకారములును .... బింబాస్య 
యానకారము చెల్లు నరసున్నలగుచు - నానీల కచభృంగ నలమేలు మంగ. 
యను లక్షణంబుల నను బొంద సుకవి - జన సుప్రయోగైక శరణమై నిఖిల 
జగదేక సుత విరాట్బందోప తీర - మగుచునే ద్విపద విఖ్యాతి చెలంగ'' ' 
ద్విపద సంస్కృత, ప్రాకృత జన్యమైనది. భారతీయ వాజ శ్రయములన్నింటికి 
వైదిక వాజ్మయమే మూలము. అట్లే ఛందమునకును వేదమునందలి ౪ అక్షర వృత్తములే 
కాలక్రమమున ప్రాచీన సంస్కృతము నందలి గురులఘు సమ్మేళనము వ... 
వర్ణవృత్తములై యుప ప్పతిల్లినవి. ఈ రెండింటి యందును కానరాని సార్ల 'మూధుర్యము' 
ను సాధించుటకే తరువాతి కాలమున ప్రాకృతము నందలి మాత్రావృత్తము లేర్పడినఏ.” 
ఈ మాత్రావృత్తములకు చెందినవే గాథా (ఆర్యా) మాత్రాసమక, వైతాళ్‌య. జాతీయ 
వృత్తములు ఇవి క్రమముగా ద్విపదీ, సమ చతుప్పదీ, అర్థ సమచతుష్పది. వృత్త' 
వర్గములకు చెందినవి. ఆ తరువాత నీ ఛందోవర్గము లొక్కొక్కటియు మజియెన్నో 
జాతుల పుట్టుకకు కారణములైనవి. పై గాథా వృత్తమె పద్యా, విఫల. చపలా 
భేదములతో విస్తరిల్లినది. దీని నుండియే గీతి (గీతికా) సంధ్యా వర్గము లెన్నియో 


క్రి జో ఖు 
అ 





కాళిదాసు మహవఎ ప నందు 


“ఎనశ్రత్రి న్యా చిత్ర లేఖా చ) 
లేఖా a వెశానన్తరం ద్విపది కయాది శోవలోక్య) 


1. అష్టమహిషి కళ్యాణము - పుట - 6 - తాళ్ళపాక చిన్నన్న. 
2. తాళ్ళపాక చిన్నన్న సాహిత్యము - పరిశీలనము - డా॥ వేటూరి ఆనందమూర్తి - పుట 14 
3. తాళ్ళవాక చిన్నన్న సాహిత్యము - పరిశీలనము - డా॥ వేటూరి ఆనందమూర్తి - పుట - 148 


45 


డా. ఎం. పద్మకుమారి 
దీనిని గూర్చి వ్యాఖ్యాత అభిప్రాయమిట్లున్నది 
“ద్విపదికయాదిశోవలోక్యేతి ద్విపది కాఖ్యగీతి విశేషేణ దిగవలోకనం విధాయాగ్రి 
మాంగాధాం పఠతీత్యర్థ! - దిశోవలోక్యద్విపదికాఖ్య గీత్యావదతీత్యర్దేవా | 


దేశీచ్చందమునకు తెలుగులో ద్విపదయే పునాది యని చెప్పవచ్చును. ఈ 
ద్విపద నుండియే సీసము, ఆటవెలది, తేటగీతి మొదలగు షద్యములుద్బవించినవి.' 
. ద్విపద (పాస నియమమును గల్గియుండవలెనను నియమము లాక్షణికు లేర్చరచిరి. 


జం చాహరణ గోపికా వల్లభాగోవింద నిన్ను 
గోపాల మాధవాగురు దేవ గొలుతు' 


ఒక్కోక్క బాత్యుపజాతి వృత్తములను వ్రాయు సంప్రదాయము వ వ్యకావ్యము 
క ప 
లందు గలదు. ఇబ్టి సంప్రదాయము తెనుగున లేదు. గ్రంథమంతటిని ద్విపదయం 2 
* వాయు సంప్రదాయమున్నది. దీనినే అప్పకవి 


 “కతదగ నీ రెంటిచే నొప్ప ద్విపద 
మతి లేక చెప్పిన మేలండ్రు కవులు” అని ఆనాటి సంప్రదాయమునే 
చెప్పియున్నాడు. అంతేగాక ఇంకొక పద్యము. 
తే॥ సౌమ్యగురు కవుల్‌ నిను బ్రీతి సరసిజాక్ష 
భోగి భాగసనుండని పోలుచుటరుదె 
సొమ్యగురు కవుల్‌ నను బ్రీతి సరసిజాక్ష 
భోగి భాగాసనుండని పొగడ ద్విపద " 
వైదిక వాజ్మయమున ద్విపదా గాయత్రీ, ద్విపదా జగతీ, ద్విపదా శత బృహతీ, 
ద్విపదా త్రిష్టవ్‌, ద్విపదా విరాట్‌ అను ఛందములు కన్పించుచున్నవి. 
'ద్విపదికా, ద్విపదీ', 'స్వార్దేక, హ్రస్వః, గీతిభేదే, “శుద్దా ద్విపదకా గీతి 
ర్పంభలేత్య భీధీయతే - భరతః, ద్విపదీః బుగ్భిన్నే ద్విపద భక్తగీతి 





1. ఆంధ్ర ద్విపద సాహిత్య చరిత్ర - డా! టి. సుశీల పుట - 1 
2. అప్పకవీయము - అప్పకవి - 4 - 562 పద్యం 
46 


రంగనాథ - ఏకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 
భౌగే మాత్రావృత్త భౌదేచ, అదా షట్కలమే తతే. తనుపంచ చ 
చతుష్కలమ్‌ గుర్వంతం ద్విపద భవతీహ వించత్యష్టకలందలమ్‌ గాయత్ర్య' 
స్వ్యేక పదీ - చతుష్టద్య పదస్‌ సహపద్యసే శతపథ బ్రాహ్మణము (14-8-1510) 
విక్రమోర్యశీయమున కాళిదాసు నూచించిన “చిత్రలేఖా ప్రవేశానన్తరం 
ద్విపదికయాది దోవలోక్య అను దానిని పేర్కొని ద్విపదికకు లక్షణమును వ్యాఖ్యాత 
భరతముని ప్రోక్రముగ నుడివినాడు. భరతముని వ్యాఖ్యానముగా చెప్పబడు 
శోకమొకటి :- 


“శుద్దా ఖండాచ మాత్రా సంపూర్ణేతి చతుర్విధా - స్విపదీకరణాభ్యేన తాలేన పరిగీయతే 
TOT TEL - జ్లేయాశుద్దెవ సంపూర్ణ గురుణాంతేదికేనతు' 


ఈ జంభలికయే ద్విపదికగా రూపాంతరము నొంది జంభలమైనదేమో! 


బాణభట్టు : ‘కాదంబరి పూర్వ భాగములో 'ద్విపది యొక్క పఠన విశేషముచే 
పేర్కొనబడినది. 


భావ ప్రకాశము : ఇందు 'కావ్యమను నుపరూపకము, సభగ్నతాళద్విపది ఖండ 
మాత్రా పరిషృతమ'నియు, కల్పవల్లి యను నుపరూపకము ద్విపదీ ఖండ 
గేయాధ్యమనియు గలదు. 


కన్నడ సాహిత్యము నందు 'సాంగత్య' మనునది ద్విపద యుక్తము. సాంగత్య 
ఎరడె పాదగళు 


'రతిగీత 'చెలువుభా రతి గీత వ్‌. 
ప్రతిలక్ష్మ 'సాబగురూ' పివళు” 


ఇందు ద్విపదకన్న ఒక మాత్ర ఎక్కువగా నున్నది. 





వాచస్పత్వ నిఘంటువు 
'కన్నడ కైపి పిడి' అను గ్రంథమున తెనుగు ద్విపద లక్షణము చెప్పబడినది. తెలుగినల్లి ద్విపద 
- పుట - 180 


గ) —4 


Af 


డా. ఎం. పద్మకుమారి 
“హసి దుబం 'నసరింగ' శినదీయ బేకు. 
శిశుగలగె “హలెణ్ణె' గళనదసి బేకు 
ఎరడు ద్విపద కూడినదే చౌపది = 
లక్షణము : ఎసెద చౌపదగెపదునెయి మాత్రెగళు 
నసి నెమలి యెంట కొలు పసరి సులిరలు . 


తెలుగు ద్విపద మళయాళ భాషయందలి “కల్యాణి తో స 


'మల్లెపురప్పెట్ట పిన్నాలె సీత్ర 

కళ్యాణి నీదేవి శ్రీరామ రామ 

'తాతంభట్టు' చింతామణి యను లక్షణ గ్రంథమున లక్ష్మీకల్యాణము నందు 
రేకులు అనబడు నీరజోదరు రాణీ 'నీలవేణికిని' అని ద్విపద పాదములు గలవు. ఈ 
లక్ష్మీ కల్యాణము ఒక ఘుక్షగానముగా కానవచ్చును. ఈ రేకులు అనునవి ద్విపద 
పాదములుగా గ్రహంపవచ్చును! రగఢ భేదము రేకులు పెక్కుల మరునని అన్నారు.' 
లక్ష్మీ సార సంగ్రహమున ద్విపదకు రగడకు కూడ బాంధవ్యమున్నదని, వరవర 


_ కన్నడములోని “లలిత' తెలుగు ద్విపదకు సమానముగా టా. 
కన్నడ “లలిత అల్లమా మరద్దల్లి మల్లికా లత యొల్లి 
యెళె యసుగె మరవల్లి జళరుహా కరవల్లి' 
ఆచార్య యస్వీ జోగారావు గారు ఏలలు, సుద్దులు అన్నియు రగడ భేదములే 
అవే ద్విపద భేదములు అని పేర్కొన్నారు. 


సువ్వాల ద్విపదః ఇవి దంపుళ్ల పాటలు దీని లక్ష్యమిట్లున్నది 
గౌరీ కళ్యాణము : ఇద్దరు స్త్రీలు పెండ్లిలో పాడుకొనుపాట. జక్కన విక్రమార్క ' 
చరిత్ర (4 - 130 - 179 ) 


అనంతుని భోజరాజీయము 4 - 87 కాకమాని మూర్తి 





1. తంజావూరు సరస్వతీ మహలు కేటలాగు నెం. 779 
.2. లక్షణ సార సంగ్రహము - కూచిమంచి తిమ్మకవి 
౩. ఆంధ్ర యక్షగాన వాజ్మయ చరిత్ర - ఆచార్య ఎస్‌. పి. జోగారావు గారు - పుట - 260 


48 


రంగనాథ - ఏకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 
4. పాంచాలి పరిణయము 4 - 22 మాదయ్యగారి మల్లన రాజశేఖర చరిత్ర 
యందు దీని ప్రసక్తి గలదు. ఇది యక్షగానమైనను ద్విపద రూపములో నున్నది. 


ఉదా: శ్రీ రుక్మిణీ లోల చిర సుగుణ జాల 
కారుణ్య మయ శీల కల్యాణ చేత ' 


లక్ష్మీ కల్యాణము : వేంకట నాధుని పంచతంత్రములో గల ద్విపదను (4360) 
పరిశీలింతము. 


ఉదా ॥ శృంగార మమరంగ చెలువ మన్నారు 
చెంగమ్మ పెండ్లికి చెలువలార రారె 
నిత్య కల్యాణంబు పచ్చతోరణము 
హెచ్చైన కడలి రాజంట నే ప్రొద్దు * (4-360) 


ఆటవెలదికి, సీసమునకు పాత్తున్నది. సీసమునకు తేటగీతికి పొత్తున్నది. 
ఆటవెలదికి, తేటగీతికి పాత్తున్నది తేటగీతికి ద్విపదకు పోలిక గలదు. ఈ విషయము 
నిచట గ్రహింతము. 

ఆటవెలదికి సీసమునకు గల పోలిక : 

ఆటవెలది : గ్రుడ్డి వయితిని నీవు కుంటి దానను నేను 

నగరికెట్లు మనము నడవ గలము 
సీసము : గ్రుడ్డి వయితివి నీవు కుంటి దానను నేను 
_నగరికెట్లు మనము నడవ గలము 


సీసమునకు తేటగీతికి గల సంబంధము 
సీసము : చెలియ కంటివె నీవు సిరులొలు,కు సుమబాల 
భాగవంతుండైన, భర్త బడయు 
' తేటగీతి : . చెలియి,.కంటివె, నీవు, సిరులొలు,కుసుమ 
బాల, భాగ్యవంతుండైన, భర్త, బడయు 





1. మాతృభూతన - పారిజాతాపహరణము " 
' 2. ఆంధ్ర యక్షగాన వాజ్మయ చరిత్ర - ఆచార్య, ఎస్వీ జోగారావు గారు 


49 


డౌ. ఎం. పద్మకుమారి 
ఆటవెలదికి తేటగీతికి గల పోలిక : 
ఆటవెలది : అఖిల సుకవి కృతుల యందు నలరుచుండు 
తేటగీతి : అఖిల సుకవి కృతుల యందు నలరు చుండు 


ఆటవెలది : విజయ, పాండవులకు, వినుము జ,యమగును 
కేటగీతి : విజయ, సాండవు,లకు విను,ము జయ,మగును 


తేగటతికి ద్విపదకు గల పోలిక : 
తే.గీ. బాలచంద్రుని, బద్ద భా,వం బె,జింగి 
ద్విపద బాలచంద్రుని బద్ద భావం బెజీంగి 


ద్విపద భాసిల్లుతున్నది. ద్విపదకును, సీసమునకు నొక్క భేదము కన్సట్టుచున్నది. = 
ద్విపద యందు ప్రాసనియతి యుండగా, సీసమునకు ప్రాసనియమము లేదు. 


చతుర్విధ కవిత్వము నందలి ఆశు, మధుర, చిత్ర, విస్తర భేదములలోని మధుర 
కవిత్వమే ద్విపద యయినది.'మధుర, కవిత్వమే మాధుర్యగుణమని చెప్పిన పెద్దన 
పద్యము. 

“పటు బంధంబులు మృదుల 

స్పుట విన్యస్తాక్షరములు బూరిత రస సం 

ఘటిత పదార్థంబులు నె 

చ్చటనగు మాధుర్యమనగ జనునది కృతులన్‌' * 

మధుర కవితాశాఖకు చెందిన ద్విపద దేశీయ ఛందస్సులోనే యున్నది. ద్విపద 
ఛందస్సును కావ్యోపయోగ ఛందస్సుగా తీర్చి దిద్దిన మహానుభావుడు పాల్మూరికి 
సోమనాధుడు. ఈ ఛందస్సు నందు ఉద్దంధములను రచించి గేయ రూప ఛందస్సునకు 
' సాహిత్యోగౌరవము. నాపాదించిన యశశ్ళాలి సోమన్న. భాష, వస్తువు, ఛందస్సు 
మూజంటి యందును. తనకంటె పూర్వము నున్న సంప్రదాయమును త్రోసిపుచ్చి 
విష్ట్లవమును సాధించిన వరుడు సోమనాధుడు. 
1. వార్త కవి రాఘవయ్య 
2. కావ్యాలంకార చూడామణి - విన్నకోట పెద్దన - పుట - 464 


స్‌ో 


50 


రంగనాథ - ఎకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 

పాల్కురికి సోమన శెవమత ప్రచారార్థమై రచించిన బసవపురాణము పండితారాధ్య 
చరిత్రలు సామాన్య జనులందరిని అలరించినవి. ఈ ద్విపద రచన గేయ భావమును 
గల్గియుండి కావ్యమంతయు ఒకే ద్విపదయందే సాగినది. సామాన్య ప్రజలు 
పాడుకొనుటకు సులభముగా నుండి మన్నన పొందినది. ఈ ద్విపదను గురించి కర్త 
యిట్లు నుడివి యున్నాడు. 


“ఉరుతర గద్య పద్యోక్తుల కంటె - సరసమై పరగిన జాను తెనుంగు 

చర్చింపగా సర్వ సామాన్యమగుట - గూర్చిద ద్విపదలు గోర్కి దైవార” 

“ఆరూఢ గద్య పద్యాది ప్రబంధ - పూరిత సంస్కృత భూయిష్ట రచన 

మానుగా సర్వ సామాన్యంబు గామి - జాను తెనుగు విశేషము ప్ర ప్రసన్నతకు' 

ద్విపదను నాటి కాలమున చులకన చేసిరను భావమున ద్విపదను స సమర్థించిన 
తీరును గమనింతము. 


“తెలుగు మాటలనంగ వలదు వేదముల - కొలదియ కాజూడు డిల నెట్టులనిన 

బాటి తూమునకును బాటి యౌనేని - బాటింప సోలయు బాటియ కాదె” 

. “అటుగాన యభి వినుతానంది తోక్తి - పటు గద్యపద్య ప్రబంధ సామ్యముగ 

గావ్యకళా ప్రౌఢి గల్పింతు ద్విపద - కావ్యంబు భావ్యంబు గాన నట్టయ్యు 

“దేశిగా వచియింతు ద్విపదకు వళ్లు - బ్రాసంబులును బొంగు పడగ తావలయు 

ననుచు దదీయ సుక్తాక్షర పంక్తి - జనకక యింతొప్ప జెప్పు నేయనుచు 

సన్నుతి జేయుచు సత్కవులలర -తిన్నని సూక్తుల ద్విపద రచింతు = 

నదియును గాకై హికాముష్మిక ద్వి - పద హేతువగుట ద్విపదనాగ బరగు 

ద్వివదాంబు రుహముల ధృతి బసవేశు - ద్విపదాంబురుహముల ప్రత బూజింతు. 
అని ప్రతిజ్ఞ చేసి ద్విపద కావ్యములు రచించినాడు. ఈ రచన వైదిక ఛందము 

గావుననే సోమనాధుడిట్లనినాడు. 'వేదముల కొలదియ కాజూడు డని హెచ్చరించినాడు. 

అన్నమాచార్యుడు తన రామాయణమున 'ప్రవిమల ద్విపద ప్రబంధ రూపమున 
' తాళ్లపాక చిన్నన్న నిర్ణయించిన ద్విపద లక్షణములు పాల్కురికి సోమనాధుడు 
స్థాపించిన ద్విపద లక్షణములు భిన్నముగా నున్నవి. 






1. అన్నమాచార్య చరిత్ర - తాళ్లపాక చిన్నన్న - పుట 47 ET . 


51 


శ, 
న నే 
య AE) 
ఫ్‌ చ Oo స్ట. వ. 
ese TN వ జ! 
xis ఖ్‌ వ్‌ 
y= శా తో జ ష్‌ 
సు! , జ 
ల తట న న. 


డౌ. ఎం. పద్మకుమారి 

“వాసవుల్మువురు వనజాప్పడొకడు - భాసిల్లునది యొక్క పదము శ్రీకాంత 
క్రమమున నీ నాల్లు గణములు నడచు - క్రమ దూరముగ ప్రయోగము చేయరాదు. 
ఆపాదమునకు మూడవ గణంబొడి -దీపించు యతిమంబుధి ప్రియ తనయ 
యుప మింపనది ప్రాస యుతములై రెండు -ద్విపదనా విలసిల్లు వికచాబ్ద పాణి 
ద్విపదకు ద్విపదకు 6దెగంజెప్పవలయు - నెపుడు సంస్కృతము నితర భాషలను 
యతుల లోపల బ్రాసయతి (దక్క సకల - యతులు చెల్లును బ్రయోగాను సారమున 
ద్విపదతో ద్విపద సంధిలనేక శబ్ద - మపుడు రెంటను కూర్చునది యయుక్తంబు ; 

అని చిన్నన్న తెలిపినట్లుగా ఇతర లాక్షిణికులెవరు en సమ(గమగు 
నిర్వచనమును తెలుపలేదు. 
1. ద్విపదతో ద్విపదకు సంధిలరాదు 

2. ద్విపద ఏ పాదమునకా పాదము విడివిడిగా నుండవలెను. 

3. దిిపద యందు ప్రాసయతి నిషదింపబడినది 

ఇవి తప్ప సకల యతులు చెల్లును. ఇంకను చిన్నన్న తెలిపిన నియమము. 

“దినము లోననె వేయి ద్విపదలింపాంద 

వినుత వర్ణనల తోడ విరచించు వాడ( 

గవిశిరః కంప యోగ్య ప్రతి ద్విపద 

నవ బిరుదాంకుండ ....* నని పేర్కొన్నాడు. 

పైన పర్కొన్న నియమములు కవులకు Fs రచనలు విశిష్టముగా నుండవలెనని 
_ తెల్పుచున్నవి. 

యక్షగానములలో ఇతర దేశిచ్చందస్సులతోపాటు ద్విపదనొక ఛందోభేదముగ 
రిరివిగా నుపయోగింపబడి యుండెననుటుచితము. ఒక అపూర్వ విశేషము కూడ. 
యక్షగానములందు ద్విపద ప్రసక్తి గూర్చి ఆచార్య యస్వీ. జోగారావుగారు పేర్కొన్నారు." 

నగిపద సాహిత్యము నందలి విశిష్టతను గూర్చి ఎన్నియో రచనలు వెలిసినవి. 
తంజావూం నెలిన మహారాష్ట్ర రాజులలో భోసల వంశస్థుడైన రెండవ ఏకోజి క్రీ.శ. 1736 


1. అష్టమహిషీ కల్యాణము - అవతారిక - తాళ్లపాక చిన్నన్న - ద్వి. పం. 130 - 160 
2. ద్విపద వాజ్బయము - జి. నాగయ్య - పుట. 95 శ్రీ వేం. యూని. తిరుపతి 1967 
3. అంధ యక్షగాన వాజ్మయ చరిత్ర -'డా॥ యస్వీ జోగారావు గారు - పుట - 257 


52 


రంగనాథ - ఏకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీల.. 
- 37 రామాయణమును యథా వాల్మికముగను, సంగ్రహముగను రచించిన ద్విపద 
రామాయణమును తన తండ్రియగు తులజాజి (క్రీ.శ. 1729 - 36) అంకిత మిచ్చినాడు. 


క్రీ.శ. 17,18 వ శతాబ్దములందు తంజావూరులో సాహిత్య వికాసమను వృక్షమునకు 
కావ్యములను పూలు పూసినవి. కావుననే దక్షిణ దేశము నందు ప్రసిద్ధమైన ద్విపద 
. కావ్యములు వెలిసినవి. వానిలోని కొన్నిటిని పేర్కొందును.. 


బాలరామాయణము - గణపవరపు వేంకట కవి. క్రీ.శ. 1670లో రచించెను. ఇది 
అలభ్యము. 


రుక్మాంగద చరిత్ర - దర్భా వేంకటగిరి కవి. 


శివజ్ఞాన మంజరి, అనుభవ దర్పణములో రచించిరి - ఇవి త వ. 
పరమానంద తీర్థ యోగి క్రీ.శ. 1600 


పురాణములు కూడా ద్విపదలుగా రచింపబడినవి. భారత కథలను ద్విపదలో 
రచించినవారు 1. బట్టేపాటి తిమ్మయ్య (క్రీ.శ. 1550 - 1600), 2. ఆతుకూరి సోమన 
(క్రీ.వ. 1600-1650), ౩. బాలసరస్వతీ రామాయణగాధను ద్విపదలో రచించినవారు.1. 
కట్టా వరదరాజు క్రీ.శ. 1630, 2. రత్నాకరము గోపాలకవి క్రీ.శ. 1575 - 1650. 
భారతాంతర్గత కథను సౌగంధికా ప్రసవాపహరణమును భాగవత దశమ స్కంధమును 
ద్విపదలో రచించెను. టేకుమళ్ళ రంగశాయి భాగవతములోని ప్రథమ మొదలు చతుర్ధ 
స్కంధములను ద్విపదగా మలచెను. 


ద్విపద వాజ్మయము సంగీత సాహిత్యములకే పరిమితము గాక పంల 
. విశేషమును చూపిన ఘట్టమొకటి గలదు. ఏకులు వడకు పడతిని స్వభావ సిద్దముగను. 
అద్భుతముగను వర్ణించిన ద్విపద పంక్తులను గమనింతము. 
“రాట్నము ముందట రతనంపు 6 జిన్న - పీటపై గూర్చుండి బిసరుహ పాణి 
కుడికా రాట్నపు కొనపీటందొక్కి - యెడమ హస్త సిలువు నిలంజిక్కబట్టి 
కడియముల్‌ గాజులు కట్టుతోడాలు - బడిబడి ఘల్లని ధ్వని సేయుచుండ( 
గుడి తకు త్రిప్పి త్రిప్పి - యెడమ కేలున నేకు నెగ యీడ్సి యీడ్చి 


"శ్రా శవ 


1. ద్విపద వాజ్యయము - జి. నాగయ్య - పుట. 95. శ్రీ వేం. యూని. తిరుపతి 1967 


3 


డొ. ఎం. పద్మకుమారి . 

తన చూక్కి యేకుతో దారంబు తోడ -ననుగమింపగ దారమప్పడు నపుడు 

కదురుకు: బటి న కణ మాత్ర మఠము పటాల + 

క్రీ.శ. 17, 18 శతాబ్దములలో వెలువడిన వైష్ణవ మత ద్విపద కావ్యములు 
విరివిగా గలవు. వానిలోని కొన్నింటిని పేర్కొందును. 

తిరువాయి మొళి - కాండ్రవేటి రామానుజాచార్యులు - క్రీ.శ. 1600 అలభ్యము 

జాంబవతీ కల్యాణము - కాళాధరకవి క్రీశ. 1600 అలభ్యము 

మైరావణ చరిత్ర (లేక) హనుద్విజయము - పోలుమంచి బసవన క్రీ.వ. 1600 

ఆదిలక్ష్మీ విలాసము - వేటూరి భావమాత్యుడు క్రీ.శ. 1600 

విష్ణుభక్త విజయము - చక్రవర్తి రాఘవాచార్యుడు క్రీ.శ. 1620 

శశిరేఖా పరిణయము - శేషము చెన్ను భట్టారకుడు క్రీ.శ. 1690 

శ్రీనివాస విలాసవధి - శ్రేష్టలూరి వేంకటార్యుడు క్రీ.శ. 17వ శతాబ్దం 

ఆర్చిరాడి ప్రబంధము - వేల్పుకొండ సింగరాయాచార్యుడు క్రీ.శ. 17వ శతాబ్దం 

తత్తార్ధ దర్పణము - అచ్చిరామానుజాచార్యులు - క్రీ.శ. 17వ శతాబ్దం 

ఆత్మానందరసమంజరి - శేషదాసు తిరు వెంగళాచార్యుడు - 17వ శతాబ్దం 

విష్ణుమాయా విలాసము - కంకంటి నరసింహకవి క్రీ.శ. 1670 

రామాయణము - చౌడ రాఘవరెడ్డి క్రీ.శ. 1780 ధమ్మారావు పేట 

మువ్వార్త వైభవము - అనంతకవి గోవర్ణనము క్రీ.శ. 1794 

మొదలగు కావ్యములు ద్విపదలుగా రచించి కవులు వాసికెక్కిరి. ఇంతటి 
చరిత్ర గల్గిన ద్విపద బహుళ వ్యాప్తి చెందినది. విటినన్నింటిని బట్టి ప్ర ద్విపద కావ్యములను 
ఈ క్రింది విధముగా వర్గికరింపవచ్చును. 

పౌరాణికములు, వంశకీర్తనలు, కావ్య ప్రబంధములు, కల్యాణాత్మకములు, 
క్షేత్ర మాహత్మ్యము లు, వ్రత మాహాత్యములు, భక్తి ప్రబోధాత్మకములు, తాత్తికములు, 
చారిత్రములు, చిత్రాఖ్యానములు. ఇట్లు ద్విపద కీర్తి ప్రతిష్టలను పొంది దేశము 
నలుమూలల వ్యాప్తి పొందినది. ఇవే కాక శైవ సంబంధ ఇతర సంబంధ ద్విపదలును 
అనేకము లున్నవి. రామాయణార్థ ప్రతి పత్తికై వైష్ణవ సిద్దాంత ద్విపదలు మాత్రమే = 
పర్కొనబడినవి. 
(క్రీ.శ. 1910 ఆదోని 1936) 


"54 


రంగనాథ - ఏకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 
తృతీయ ప్రకరణము 
రంగనాథ రామాయణము, ఏక్‌(జ 
రామాయణముల కాలము నాటి moms, 
_ మత రాజకీయ పరిస్తితులు 


రంగనాథ రామాయణము పురాణ మార్గమున నడచి, కథాకథన పద్దతి యందు 
ప్రధానముగ దేశీయ పద బాహుళ్యముగను, సర్వజన సుబోధకముగను రచింపబడినది. 
ఇందలి కవితా శిల్పమును గ్రహించినచో పారాయణ యోగ్యతను వ 
చెప్పవచ్చును. 


ఏకోజీ రామాయణ రచనకు దారి తీసిన పరిస్థితులు : 


మథుర, తంజావూరు, పుదుక్కోటలో తెలుగు ప్రధాన భాష కాకపోయినను 
తెలుగు సాహిత్యము వర్థిల్లుటకు గల పరిస్థితులు చారిత్రక కారణమే. పదునాల్గవ 
శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య స్థాపన జరిగిన పిమ్మట దక్షిణ భారత దేశము 
అధికభాగము ఆంధ్ర రాజుల వశమైనదని చెప్పవచ్చును. ఆ ప్రాంతములో శ్రీ కృష్ణ 
దేవరాయలు తెలుగు నాయకులను పరిపాలకులుగా నియమించుకొనెను. ఈ 
నాయకులు తాము జీర్ణించుకున్న తెలుగుభాషా సంస్కృతులను తమ పరిపాలన 
క్రిందనున్న సంస్థానములలో వ్యాప్తి నొందించిరి. పదహారవ శతాబ్ది మధ్య కాలములో 
విజయనగర సామ్రాజ్యము పతనమైన పిమ్మట అచ్చటి పాలక నాయకులు 
స్వతంత్రమును ప్రకటించుకొనిరి. కావున మధుర, తంజావూరు, పుదుక్కోట వంటి 
ప్రాంతాలు ప్రత్యేక రాజ్యాలుగా ఏర్పడినవి. ' 


ఈ రాజ్యములు తెలుగు భాషకు, వికాసానికి, భాషా ప్రక్రియలకు, 
రంగస్గ్థలములకు నిలయమైనవి. ఈ రాజులు వారి ప్రాంతములలో కవులను పోషించి, 
గ్రంథములను స్వకరించినారు. చాలా మంది రాజులు స్వయముగా కృతికర్తలు, కృతి 


1. దక్షిణ దేశీయాంధ్ర వాజ్బయము = . నిడుదవోలు వేంకటరావు - పుట - 89 - 1978 


55 


'డా. ఎం. పద్మకుమారి 
భర్తలుగా తెలుగు వాజ్మయమునకు సేవ చేసినారు. కావుననే ఈ కాలము చరిత్రలో 
_ ప్రత్యేక స్థానమును నిలుషుకున్నది. వీరి కాలములో గ్రంథ రచనలు సమగ్రమై 
సారస్వత ప్రయులకే గాక చారిత్రక పరిశోధనలకును మిక్కిలి ఉపయోగకరముగా 
వున్నవి. శ్రీకృష్ణ దేవరాయల కాలము ప్రబంధ యుగముగాను, గాను 
వాసిగాంచినది.. 


దక్షిణారిధ్ర యుగములో Sessa hid Soe పతక 

గేయరచనలు-వెలువడినవి. ఈ రచనలను చతుర్విధ కవితలుగా విభజించిరి. అవి 
ఆశు, మధుర, చిత్ర మరియు విస్తర అనునవి. తంజావూరు నాయకరాజుల 
కొలువులోనున్న రచయిత్రులు కూడ మిక్కిలి నేర్పరులు. రఘునాధుని కాలములో 
_ రామభద్రాంబ, మధురవాణి, విజయరాఘవుని సభలో రంగాజమ్మ, కృష్ణమాంబ, 
ముద్దుపళని, మొదలగు కవయిత్రులు కొలువుదీరి యుండిరి. రాజకీయదక్షులైన 
తెలుగు రాజులు స్థిరపడినవారై, భాషా సంస్కృతులను పోషించుటచే కవులు రచనలు 
చేయగలిగినారు. మధుర కవితకు చెందిన యక్షగానములు దక్తిణ దేశీయాంధ్ర 
వాజ్మయములో ప్రత్యేకతను సంతరించుకున్నవి. ఆనాడు ఉత్తరదేశములో కన్న దక్షిణ 
దేశములోనే నృత్యసంగీతాదులు పోషించబడినవి. 


ఈ కాలములో వ్యావహారిక భాషా పదములు, రూపసాధనములు వ్రాయబడినవి. . 
యక్షగాన, నాటకములందు పాత్రోచిత భాషను ఉపయోగించియున్నారు. ఈ 
కాలములోను కొంత శృంగార రచన యధికమైనదని చెప్పవచ్చును. దీనికి కారణము . 
ఆనాటి ఆర్థిక, రాజకీయ పరిస్థితులు బహుమెరుగుగా యుండుట. ఆనాటి పోషకుల, 
ప్రజల ఆదరాభిమానములే ముఖ్యకారణము. చంద్రుని లోని మచ్చవలె యిది క్రొత్తది 
కాదు. ఉచితానౌచిత్యములను గుర్తెరిగి తత్పూర్వ కవుల పోకడలను గ్రహించి సంప్రదాయ 
సిద్దముగా వర్ణించిరని గ్రహింపవచ్చును. నేటికినీ దక్షిణ దేశములో 80 లక్షల మంది 
తెలుగువారున్నారు.'తెలుగు వారు తమిళ దేశమును సుమారు 300 సంవత్సరములు 
పాలించిరి. అప్పుడు భాషా సంస్కృతులను చిరస్థాయిగా నిలుపుటకు తోడ్పడిరి. 
పుదుక్కోట సంస్థానపు కోటపై జెండా యందు “శ్రీబృహదంబా సహాయం అన్న 
తెలుగు లిపిలోనున్న వాక్యము గలదని నిరూపించిరి. 





శ్రీ కె.యస్‌. కోదండ రామయ్య గారు మదరాసు అసెంబ్లీనుద్దేశించి చేసిన ఉపన్యాసము. 


56 


జలజా 


రంగనా థ - ఎకోజీ రామాయణములు = తులనాత క wm 


టే పరిశీలన 
నాయక రాజుల తర్వాత తంజావూరు పాలించిన మహారాజ 


రాజులు పోషించిన తెలుగు భాషా సంస్కృతులను చెక్కుచెడరకుండ నె 


తమిళ ప్రజా సంబంధమైనను తెలుగును మిక్కిలి ఆడరించిరి. అభివొడి దరిడిరి 


తొలిసారిగా తెలుగును అధికార భా షగా ప్ర తెంచిన ie పత లే 


వ జే క Wn 
as నత Wah he tb నా 


దక్కినది. వీరు శాసనములలో కూడా తెలుగు భాషనే వాడిరి.” 


రా జీ 
_ = తమిళ ప్రజలు ఇతర భాషలను ఆదరించినందున తెలుగు. తబుళ, మురారి 
భాషలు సంఘటింపబడినవి. ఈ మూడు జాతుల వారే గాక కనుడిగులు, 1 


wy, “oye ఖ్‌ anette BH" 
శ wl, CTT TY 


కూడా తంజావూరులోనే యుండి (ss రచించిరి. ఇవియేగాక యావ 


మొ Hl a, 


భాషయైన సంస్కృతము పోషించబడి సంస్క కే ప్రసం। (ములు జరిగినది. 
రం చం ఖం పో 


విశ్వసాథ నాయకుని స్థానాపతి రాయ వాచకములోని ౨ క్రింది బషయ ములు 
గహించనగును. శ్రీకృష్ణదేవరాయల కాలము క్రీ.శ. 1509 - 1530లో నాగమ నాయకుడు 


త్తే 


విశ్వనాథ -నాయకుడీ రాజ్యమును జయించిరి. రాయలు ఆ రాజ్యానికి విశ్వనాధ 


నాయకుని కధికారము గట్టబెట్టెను. నాటి నుండి మధుర (పాండ్య దేశములో రాజ 
వంశమంతరించి తెలుగు నాయకుల పాలన మారంభమైనది. 


విశ్వనాథ నాయకుడు రాయలవలె తెలుగు భి 
పోషించి, కావ్యరచనను ప్రోత్సహించెను. మధురలో మ. వచ 





_కుమారధూర్జట కృష్ణరాయ : విజయములో ఆనాటి ఘనతను చాటిన పద్యములు 


య 
bu 


కొన్ని. 


క్ర॥ విజయనగర జనపాలుడు ) 
విజయపురి గోలుకొండ వీరుఫీతోడన్‌ 
గజపతిని నాడి గెలిచిన 
విజయుడె కృష్ణరాయ వీరుని చరితల్‌ 





1. దక్తిణదేశాయాంధ్ర వాజ్మియము - పుట 13, 1978, విడదవోలు వెంకటరావు 
2. ది మరాఠా రాజాస్‌ ఆఫ్‌ తంజావూరు డా॥ కె. ఆర్‌. సుబ్రహ్మణ్యమ్‌ 1929 వుట 
3. ది మరాఠా రాజాస్‌ ఆఫ్‌ తంజావూరు డొ! కె. ఆర్‌. సుబహ్మణ్యమ్‌ 1929 పుట 35 





57 


డా. ఎం. పద్మకుమారి 
క॥ రాయలకు రాజనీతు 
నాయుడు నష్పాజీ చెప్పినవి యన్నియు దా 
బాయక మనసున నునిఛిన 
రాయసములు వ్రాయ జదువ రసికత గలుగన్‌ ' 


అని రాయల నాటి విశేషములను వివరించెను. 


“ముద్దళగిరి విజయము" * అనునొక చాటుకృతిని రచించెను. అందు తూర్పు 
మాలిక, పడమటి మాలిక, ఉత్తరపు మాలిక అను శీర్షికలలో నాలుగుపెద్ద 
ఉత్పలమాలికలున్నవి* మొదటి ఏకోజీ తంజావూరి పై దండెత్తి వచ్చినపుడు ముద్దళగిరి 
ఏకోజీని ఓడించిన సందర్భమున ఆతని జయసూచకముగ గణపవరపు వెంకటకవి ఈ 
ఉత్పలమాలికలను రచించినారు. 


ఉదాహరణమునకొక పద్యము : 


Gi పోటిరినంటతా సహజీ పుత్రుడొకానొక నాడు దూరుపుం 
బేటజేరి తంజపుట భేదన మండలి విష్ణుచక్రపుం 
గొటకులగ్గ లెక్కుమది గోరి కఠోర వజీర కోటికిన్‌ 
హాటక టంకముల్‌ బిరుదులైన సరాలు వరాలు మాడలె 
ర్పాటుగ గేడెముల్‌ మెజుగు బట్టెసముల్‌ జగదాళ్‌ నెజాజిరాల్‌ “ 
గీ॥ అనుచునేకొజీ భూపాలుడను దినంబు' 
మెచ్చి ముత్తెపుకుచ్చు నీకిచ్చు సభను 
కలితగుణపేటి యాశ్రిత కల్పవాటి 
భావజుని ఘటి ముద్దుమంగావధూటో 


అని యుండుటచే తెలుగు కవులకును, కవయిత్రులకు, అపార స 
_ భావమును పై పద్యము వ్యక్తీకరించినది. 


వాజ్మయమునకు విజయనగర సామ్రాజ్యపు రాయల కాల మెటువంటిదో, 
తంజావూరి, రఘునాథ నాయకుని కాలమట్టిది. మహారాష్ట్ర రాజుల పాలన శివాజీ 





1,2,3,4,5. దక్షిణ దేశీయాంధ్ర వాజయము - నిడుదవోలు వెంకటరావు - పుట 328 - 1978 


58 


| రంగనాథ - ఎకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 

కాలమెట్టిదో, మధుర నాయకుల కాలమున విజయరంగ చొక్కనాధుడు (క్రీ.శ. 1706 
- 1782) పరిపాలనా దక్షుడు. కవిపండిత పోషకుడు. ఇతని కాలమునందు గద్యరచనా 
సంప్రదాయమున, ఆంధ్ర వాజ్మయమునకు శ్రీకారము చుట్టబడినది. 


దక్షిణాంధ్ర దేశము సద్వమత సమాదరణ కలిగియుండెను. ఎన్ని దండయాత్రలు 
జరిగినను తెలుగు వాజ్మయము వికాసదశలోనే యుండెను. దీనిని బట్టి తెలుగు మీద 
వారికి గల అభిమానము తెలియగలదు. ఇట్లు ఎకోజీ కవిరాజు కాలమునకు కొంత 
పూర్వము క్రీ.శ. 15వ శతాబ్ధమున పురాణ రచనము సన్నగిల్లి, వచన రచన విజృంభించుట 
సంభవించినది. తెలుగు వచనమున రచింపబడిన పురాణములలో చాలభాగము 
దక్షిణదేశముననే వెలసినవి. 


విజయనగర సామ్రాజ్య పతనానంతరము మధుర, తంజావూరు, పుదుక్కోట 
మొదలగు ప్రాంతములందు తెలుగు రాజ్యములేర్పడినవి. ఆయా ప్రాంతములందు 
స్థానిక భాష తెలుగు కాకపోయినను తెలుగు రచయితలు. తెలుగు అభిమానులు 
పెక్కుమంది నివానమేర్పరుచుకొనిరి. వారు చాలాకాలమాంధ్ర దేశమును 
వీడియుండుటచే వారికి కఠినములును, దీర్భములును నగు గ్రంథములు గాక, 
సరళములును, సంక్షిప్తములును నగు రచనల యావశ్యకత యేర్చడినది. ' 


దక్షిణ దేశాయాంధ్రులు పురాణములనభిమానించుటకు కారణము వైదిక 
సిద్ధాంతముల'పై వారికి గల విశ్వాసమనియే చెప్పవచ్చును. ఇట్టి పురాణములన్నియు 
వైదిక కర్మలగు యజ్ఞయాగాదులను, వర్ణాశ్రమ ధర్మములను బోధించునవిగా నుండి 
శైవ వైష్ణవ విపరీత సిద్ధాంతములను నిర్మూలించి, వానిని సమన్వయ పజచుటయే 
ప్రధానోద్ధేశ్యముగా నుండెను.” దీనిని బట్టి తెలుగులోని పురాణ, ఇతిహాసాదులు . 
తెలుగు వచనములో వ్రాయబడినదీ కాలములోనేనని స్పష్టమగుచున్నది. ఏకోజీ 
పరిపాలన తరువాతయు రాజకీయ, మత, సాంఘిక, సారస్వతములు ఈ విధముగనే 
కొనసాగినవని తెలియుచున్నది. 


1-2. వచన వాజ్మయము - ఉత్పత్తి వికాసములు - ఆచార్య ఎం. కులశేఖరరావు 
-ఫుట 580 
59 


డా. ఎం. పద్మకుమారి 
రంగనాథ కః ఆనాటి రాజకీయ పరిస్థితులు : 


ఆనాటి రాజులు పండితులను, కలావేత్తలునైన ఉత్తమ Pe నియమించి 
తమ పుత్రీ, పుత్రులకు విద్యాబుద్ధులను నేర్పించెడివారు. అందుకే నాటి రాజోత్తములు 
కవిరాజ ్రేష్టులుగా పేర్గాంచినారు. నన్నెచోడ, కృష్ణదేవరాయ, రఘునాథనాయక, 
ఎకోజీ వంటి రాజకవీంద్రులు ఉత్తమోత్తమమైన (గ్రంథ రచనలు గావించినారు. అట్లే 
గోనబుద్ద భూపతియును విద్వాంసుడై, కవిథై పండితుడై. రామాయణ 
మహాత్యావ్యమును దేశీయమైన ద్విపదలో రచించియున్నాడు. . 


గోన వంశియులలో కొందరు వైష్ణవ మతావలంబికులు, మరికొందరు పరమ 
వైష్ణవులు. రాయచూరి శాసనము నందు గోన గంగయరెడ్డి “రాజ్య రక్షామణి యని 
చెప్పబడిన విఠలనాధుడు వైష్ణవుడు, విష్ణుభక్తుడు, శ్రీ శ్రీమన్నారాయణ దివ్యశ్రీ పాద 
పద్మారాధకుడు, కర్త, భర్తలైన బుద్ద, విఠలక్ష్మాపాలురు విష్ణుభక్తి తత్ప్సరులనుటకు 
రామాయణమే సాక్ష్యము. ఆదియందు శ్రీ కామినీ నాధుడు, అంతమున రంగనాథుడు 
కీర్తింపబడినారు.” 
ఉత్తరకాండ కర్తలును కులస్వామియగు విష్ణువును గొలిచియే కావ్యమారంభము 
గావించినారు. వీరుకూడ విష్ణుమూర్తినే యిలవేల్పుగాను, వైష్ణవ స ౦ప్రదాయమునకు 
'రంగనాధునే ప్రధాన దైవముగాను ఆరాధించినారు. గోనవారి వంశ ప్రస్తావనము గల 
శాసనములందు వర్థమాన పురము రాయచూరు, బూదపురములను గ్రామములు 
పేర్కొనబడినవి. వర్థమానపు పురమె వ్యవహారముబడి వడ్డెమానుగాను, బుద్ధపురము 
బాదిపూర్‌, బూత్‌పూర్‌గాను వ్యవహరింపబడుతున్నవి. ఈ పేరుగల ఊరు పాలమూరు 
జిల్లాలో జడ్చర్లకు 12 మైళ్ళ దూరములో గలదు. ఇచ్చటనే నొక కొండ గలదు. ఆ 
కొండ పైనొక రంగనాథ దేవాలయమున్నది. దీనినే కొందరు గోవిందస్వామి ఆలయమని 
వ్యవహరించుచున్నారు. దీనిని బుద్దారెడ్డి కూతురు కుప్పాంబిక భర్త చనిపోయిన 
పిమ్మట ఒక దేవాలయమును నిర్మించి, తన భర్త గుండయ పేర లింగ ప్రతిష్ట చేసినట్లు 
శాసనము నందున్నది. కావున విరి వంశస్థులు రంగనాథుని See భావించిన 
వైష్ణవులని తెలియనైనది. 
1. ఆంధ్రసాహిత్య సంగ్రహ చరిత్ర - వారణాసి వేంకటేశ్వర్లు - పుట 123 
2. ఆంధ్ర సాహిత్య వికొసము - డా॥ పి. యశోధారెడ్డి - పుట - 143 
3. ఆంధ్రకవి తరంగిణి - రాయచూరు శాసనము - గోనగన్నారెడ్డి రాజధాని . 
60 య. 


రంగనాథ - ఎకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 

శ్రీ ఆరుద్ర గారి అభిప్రాయము ప్రకారము “క్రి.శ. 1294 లో వేయించిన 
రాయచూరు శాసనములో గోనగంగయరెడ్డి రాజ్యరక్షామణి విఠలుడే రామాయణ కర్త 
తండ్రి విఠల భూపతియని “విసరగండ' బిరుదునాధారముగాకొని ఇతని 25 
సంవత్సరముల కాలములోనే శాసనము వేయించినచో రామాయణ రచనా కాలము 
1294 +.30 = 1324 అని చెప్పవచ్చును. ' ఈ కాలమున రాజకీయముగా 
అల్లరులైనాయి. అవి ప్రతాపరుద్ర చక్రవర్తి అస్తమించినను శాంతింపలేవు. ఢిల్లీ 
సుల్తానుల బెడద తప్పి, కాపయనాయకుడు శాంతపర్చిన కాలము క్రీ.శ. 1340 ఇదే 
రామాయణ రచనా కాలము కావచ్చును.” 


నన్నెచోడ, పాల్కురికి, మల్లికార్జున పండితారాధ్యుడు మున్నగు శివభక్తి తత్పరులు 
శైవమత ప్రచారమును దృష్టినందుంచుకొని రచనలు చేసినారు. అట్లె రంగనాథ 
రామాయణము వైష్ణవ మత వ్యాప్తికై రామానుజ మతస్థుడైన బుద్ద భూపతి చేత విష్ణు 
పారమ్య బోధకమైన వాల్మీకి విరచిత శ్రీమద్రామాయణము ననుసరించి వ్రాయబడినది. 


ఇది ఆనాటి సామాజిక చారిత్రక పరిస్థితులకు నిదర్శనమనవచ్చును. విషు 
ప్రసాదమున లభించిన శ్రీరంగనాథ విగ్రహమును యిక్ష్యాకులు మొదలుకొని 
సూర్యవంశరాజులందరు ఆరాధించిరి. శ్రీరాముడు దానిని విభీషణునకొసంగగా తరువాత 
నది ఉభయకావేరి మధ్యమున నెలకొన్నది. అదియే శ్రీరంగము.* 


రంగనాథ రామాయణములో ఆనాటి రాజుల బహు భార్యాత్వము గ్రహింపనగును. 
మూలము నందు “అర్థసప్తశతాప్తత్రదదర్మాన్యావిమాతర్త* అని యున్నది. 

దశరథునికి 350 మంది భార్యలనియు (కౌసల్యతో పాటు అంతఃపుర స్త్రీలతో 
సహా) అని శ్రీరాముని వనవాస సందర్భమున పేర్కొన్నాడు. ఇట్టి విషయాన్ని బట్టి నాటి 
సాంఘిక పరిణామమును గ్రహింపవచ్చును. 





1. సమగ్ర ఆంధ్ర సాహిత్యము - ఆరుద్ర - సంపుటము 3 పుటలు 224, 225 

2. సమగ్ర ఆంధ్ర సాహిత్యము - ఆరుద్ర - సంపుటము 3౩ పుటలు 224, 225 

3. వాల్మీకి రామాయణము - అయోధ్య కాండము - సర్గ - 20 శ్లోకము - 14 

4. వాల్మీకి రామాయణము - అయోధ్య కాండము - సర్గ - 42, శ్లోకము - 36 (పశ్చిమోత్తర 
ప్రతి) 


61 


డా. ఎం. పద్మకుమారి 
దశరథుడు యాగము చేసినపుడు బుత్విజులకు అయోధ్య తప్ప, తక్కిన 
దేశాలు దానము చేసినాడట.' దీనిని బట్టి ఆనాటి దాన విశేషములు బోధపడును.. 
పాయస పంపకములోని విషయము గమనించగా 


ల - అమర నిర్మితమైన యాపాయసంబు 
సగము కౌసల్యకు, సగములో బుచ్చి - సగము సుమిత్రకు, సగములో సగము 
కైకకు నిచ్చి యుత్కంఠనాసగము - ప్రాకటంబుగ సుమిత్రకు నిచ్చెమజీయు” 
దీనినిబట్టి ఎ భార్య కెంత భాగము .చెందవలసినదో లెక్క ప్రకారముగా 
విభజించినాడు దశరథుడు. ఈ విషయమునాటి రాజతత్త్వమును స్పష్టపర్చుచున్నది. 
ఈ ఆలోచనలో రాజకీయపు టెత్తుగడలు గలవు. కైకేయి పుత్రుని రాజును జేసెదనని 
దశరథుని మాట. రాజ్యాధికార సమస్య వచ్చినపుడు తగవులొచ్చునని తలచియే 
దశరథుడు పాయసములోని సగభాగము కౌసల్య కిచ్చెను. కావున సంతానములోని 
బలవంతుడు కాకపోవచ్చును. అంతేగాక తనమాట నిలుపుకొనవలెననిన 
లోకమొప్పవలెను. కైక కుమారునికి రాజ్యభారమప్పగించుటకు మంత్రులు, ప్రజలు, 
పురోహితులు ఒప్పుకోక పోవచ్చును. కైకేయికి వరములిచ్చి నాడను రాజకీయపుటెత్తు 
మహారాజకీయ వేత్తలను సైతము తలయూచునట్లు చేయుచున్నది. 


శ్రీరామజన్మ తిథి నందు మూలమున లేని “బుధవారము'ను రంగనాథ, ఏకోజీ 
రామాయణ కర్తలు పేర్కొనుట గలదు. అట్లే శ్రీరామాయణము, భాస్కర 
రామాయణములందును బుధవారమనియే యున్నది.. కాబట్టి వైష్ణవులకు తిరు 
నక్షత్రముపైగల విశ్వాసము 'తిరుమకనార్‌ అనుటయు నొక్కటియే మొల్ల “భాను 
వాసరమ”ని సూర్యవంశ స్థితిని బట్టి చెప్పెనేమో? 

వాల్మీకి రామాయణమున దశరథుడు అరవై వేల యేండ్లు బ్రతికినట్టున్నది. 
ఇది రంగనాథ రామాయణమున యథాతథముగా (గగ్రహింపబడినది. 


“అజువది వేలేడు లవని బాలించి - తజిదప్పిముదిసి యాతని గంటినేను” 





1. రంగనాథ రామాయణము - బాలకాండ - 440 - 442. రాయలు అండ్‌ కో 
2. రంగనాథ రామాయణము - బాలకాండ - 512 - 514 రాయలు అండ్‌ కో 
3. వాల్మీకి రామాయణము - బాలకాండ - ర 20, శ్లోకము 10 

4 తంగనాద రామాయణము - బాలకాండ - 636 రాయలు అండ్‌ కో 


| స 59! 
Tigi, 
LD 


ప. 





రంగనాథ = ఏకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 
అని యున్నది. శ్రీరాముని వనవాస ఘట్టమును గూర్చి వివరించినపుడు 
మూలములో 12-13 సంవత్సరముల బాలుడనియు తెలియుచున్నది. మారీచుని 
వెంబడించునపుడు 25 సం॥లుగా తెలియుచున్నది. ఈ రెండవ విషయము రంగనాథ 
రామాయణమున గ్రహింపబడినది. 


'ఎలమియైై యిరువది యేను వత్సరము -లలరి పెంచితి నిన్ను నభిలంబు నెజుగ' 
ఇచట తల్లిదండ్రులు తనయుల వయోనిర్ణయాధికారమును ప్రకటించుచున్నది. 
రాముడు సుబాహు, మారీచులను హతమార్చునపుడు ప్రయోగించిన అస్త్రములను 
వివరించు సందర్భమునుబట్టి రంగనాథ రామాయణ కాలమునాటి యుద ద్ద పరికరములు 
తెలియగలవు. 
“అజిముటి రఘురాముడగ్ని బాణమున-- నురక సుబాహుని నురమేసి చంపె 
దక్కిన రాక్షస దళముల నొకట - జక్కాడే మనావ o శర మహత్వమున న 
పై విషయముననుసరించి శ్రీరాముడు మానవ మాత్రమున జన్మించిన 
పురుషోత్తముడని పేర్కొనబడినది. 


“పుడమిలో నా కీర్తి పాలుపొందుననుచుే 


అని వివరణ శ్రీరామునకును, గోనబుద్దారెడ్డి కిర్తికిని వర్తింపనగును. రామాయణ 
రచన వలన తన కీర్తి పుడమిపై నిలుచునని భావించి రచించెను. 


అందరు మెచ్చే నూతనత్వమును చూపిన కవి ప్రతిభ మెచ్చతగినది. 
“పురుష పురాకృత పుణ్యంబు వలన - దొరకొన్న విఘ్నంబు ద్రోచియే తెంచు 
తరపున నాతకాజు వెనుకన తంది కుు న! 


అని' చక్కగా వివరించినారు. 


1. రంగనాథ రామాయణము - అయోధ్య కొండ - 470, రాయలు అండ్‌ కో 

2. రంగనాథ రామాయణము - బాలకాండము - 901 - 911 రాయలు అండ్‌ కో 
3. రంగనాధ రామాయణము - బాలకాండము - 1303 - 1315 రాయలు అండ్‌కో 
4. రంగనాథ రామాయణము - బాలకాండము - 1318 -1319 రాయలు ు అండ్‌ కో 


63 


డా. ఎం. పద్మకుమారి 

“పేదవానికి దొరికిన పెన్నిధి” వలె జనక మహారాజునకు సీతాదేవి దొరికినదట. 

జనకుడు యాగము చేయదలచి పుడమిని శుద్ధిచేయ నాగలిపట్టి దున్నసాగెను. అట్టి 
మందసమున సీత దొరికినదట. ఆ విషయాన్ని పరికింతము. 


“మందసంబున రాగమదినుచించి చూచి - మందసంబును నేను మమత దీయంగ 
'నతి వైభవంబుగా వరటులోనకదు =n 


ఇది నేటి ధననిధివలె గోచరించును. ప్రాచీన కాలములో నిక్టేపము గావించిన 
నిధి కొంత కాలమునకు బయల్పడుట తథ్యము. అలాగే మూల విధేయమైన సీత్రా 
వృత్తాంతమును సీతా నామకరణమును 'గ్రహించినచో నది నాటి హల ప్రభావ 
వృత్తాంతమగునే దప్ప విశేషముగా నేరదు. భరత శత్రుఘ్నులు మాతామహుల 
గృహమునకు పోవునపుడు, వారి మేనమామయగు యుథాజిత్తు మేమయల్లురను 
తీసికొని పోవు సందర్భమును చూడండి. 

“ఒకనాడు దశరథుండు చితమెజింగి - ప్రకటిత శుభరతు భరతునీక్షించి” 

వీరి ప్రయాణ, రాజగృహ, నివాస, విద్యాదులను గురించి కొన్ని ప్రధాన 
విషయములనిట పరిశీలింతము. 


i భరతుడు మాతామహుల ఇంటికి ప్రయాణమైనపుడు దశరథుడు బుధ్దులు 
గరిపి 'విద్యల నభ్యసింపుడ ని చెప్పుట. 

2. భరతుని ప్రయాణ సన్నాహములు 

3. మనుమల రాక నెణింగి, మాతామహులు తమ కేకయ రాజపురమును 

. అలంకరింపచేసి, మనుమలను మహావైభవముగా తోడ్కొని వచ్చుట. 

4. భరత శత్రుఘ్నులు పురోహితుడైన గార్లేయు నొద్ద అస్త్ర శస్రాది విద్యలను 
అభ్యసించుట. 

ర్‌. విద్యాభ్యాసానంతరము భరతుడు తన తండ్రికి బ్రాహ్మణోత్తముని ద్యారా ' 


తమ క్షేమమును పితృదర్శన అభిలాషను వ్యక్తీకరించుట. 
మానా నా మమా కు కనా దది అననా నాకనా మానా డని నామా మపి టా వాదనకు డక పర Te 
1. రంగనాథ రామాయణము - బాలకొండము - 1857 -1860 రాయలు అండ్‌ కో 
2. రంగనాథ రామాయణము - బాలకొండము - 2430 -2457 రాయలు అండ్‌కో 


64 


రంగనాథ - ఎకోజీ రామాయణములు - తులనాత త్యక క పరిశీలన 


ఇట్ట యేర్చాట్టు, ఆప్యాయతానురాగములు ప్రాచీన తండాలు యమునా 
దెచ్చును. 


జాజర 


మేనమామల బిడ్డలను సరిణయమాడు ప్రాచీన సాంప్రదాయము రంగనావ 
రామాయణమున గోచరించుచున్నది. శ్రీరాముడు యుక్త వయస్కుడయి,. విలు 
విద్యాదులను నేర్చిన పిదప పౌర, జానపద, మంత్ర. సామంతాదుల యంగీకారముతో 
పట్టాభిషేకము చేయ నిశ్చయించినాడు. ఈ వేడుక చూడ జనులు తండోపతండములుగా 
యేతెంచిరి. రాజపుత్రుల జూడ వేడుకతో వచ్చుట, చూచి ఆనందించుట మొదలగు 
విశేషములు ప్రాచీనతరమైనవి. 


తన కుమారులు అడవి పాలౌదురని బాధపడు సందర్భమున దశరథుడు 
వ మాటలు. 


“దైవంబులకు నైనదమ కర్మఫలము - భావించి కుడువక పాయరాదెందు"” 


అని మానవకర్మలకు దైవబలమే కారణమని భావించుట యధార్దమైనది. 
నరుడు శుభాశుభకర్మముల నాచరించును. అవి జ్ఞాతములు, ఆజ్ఞాతములు ఏవిధమైన నన్సు 
గానవచ్చును. బుద్దిపూర్వకము లేదా మనఃపూర్వకముగా వచ్చును. కాలాంతరమున 
పక్వదశకు వచ్చినపుడు ప్రతి కర్మమునకు ఫలితమేర్చడును. మానవుడా కర్మఫలము ల 
అనుభవించక తప్పదు గదా! ఆ విషయమునే దశరథుడు వక్కాణించి యున్నాడు. 


కవి గోనబుద్దారెడ్డి శ్రీరాముని తేజోవిశేషములను భగవంతుని రూపమును 
సహస్ర భానుతేజములుగా వర్ణించినాడు. అతనిట్లు వర్ణించుట ముక్తి పాందుటకేయ 
న 


“పదివేల కోటుల శకట: పొదిగొన. లోకముల్‌ పాదివినయట్లు 
రాముని తేజమరణ్య భూజములు - భూమియు నభము నబ్బులు గప్పుటయును 
జడమతులై సర్వ సంభ్రమంబుడిగి - మిడుకుచు కన్నులు మిజుమిట్లు గొనగ 
కడునంధులైన రాక్షసులను జూచి - కడకలో బల్కెనాఖరుడు ధూషణుని 

ఇది యేమి దూషణడేగి యీసేన నడవ - బెదిరెనో పరసేన యేర్చడెనో 


1. రంగనాధ రామాయణము - అయోధ్యా కాండము - ద్విపద - 1195 రాయలు అండ్‌ కో 
65. .- 


డా. ఎం. పద్మకుమారి 

యనిన దూషణుడేగి యటజూచివచ్చి - దనుజేశ! రామునుద్ధండ తేజంబు 
కలయ బర్వుటయు గతి దప్పెననుడు-నలుకయై ఖరుడు సైన్యముల దిట్టుచును” 

అని పదివేల కోట్ల సూర్య తేజసమానుడైన శ్రీరాముని జూచి, ఖరదూషణాదుల 
సైన్యము కండ్లు దిగిరి పడిపోయెను. దూరముననున్న సైన్యము దగ్గరకు రాలేకపోయినవి. 
అప్పుడు సైన్యము శ్రీరాముని జూచి బెదరెనో లేక (సైన్య సమూహము) అడ్డమైనందున 
రాలేకపోయెనోయని కవి చమత్కరించినాడు.అతిథి మర్యాదల విషయమునందు 
రంగనాథ రామాయణ కర్త సముద్రుడు శ్రీరామునకు చేసిన రాచమర్యాదలు, 
ఆభరణాలు వర్ణింపబడినవి. రామలక్ష్మణులు సొమ్ములను ధరించి సూర్యునివలె 
ధగధగ మెరుపులతో, నారవస్త్రములను కట్టి పంటని వలె చల్లగా వుండి సూర్యచంద్రుల 
వలె నలంద 


రంగనాథ రామాయణ కర్త రావణుని భార్యయైన మండోదరి సుగుణవతియని 
నిరూపించెను. దీనివలన ఆమె గుణశీలాదులు విశదమగును. భర్తకు హితవు జెప్ప 
సభకేతెంచినపుడు ఆమెను వర్ణించిన విధము. 
'కడునొప్పునీల మేఘము జొచ్చు మెజుపు - వడువున జొచ్చె రావణు సభాస్థలము” 
ఇట్లు మండోదరి రావణసభలోనికి మేఘమే లోనికి మెజుపు తీగవలె జొచ్చుకొని 
వెళ్ళినది. ఆమె రావణుని సభను వీడ్రిన సందర్భమున 


“రమణీయ తరమైన రావణులక్ష్మీ - క్రమమేది తొలగెడి కైవడి దోపి” 
ఇట్టి వర్ణన వలన ఆనాడు స్త్రీకి గల గౌరవ మర్యాదలు బోధపడుచున్నవి. 
రావణుని గుణశీలములను వర్ణించునపుడు 'సీతను దెచ్చి, రాముని చేతిలో చచ్చిముక్తి 
పొందాలని అవనిజను దెచ్చితినని. కుంభకర్ణునితో చెప్పినపుడు రావణున్ని ముక్తి 
మారమునకు నడీపంచినాడు. 
“రణములోపల రఘురాముచే నీల్లి - ప్రణుతింప ఎష్టుని పరమపదంబు 
దక్కక పాందంగ దలచియేసీత - నిక్కంబు దెచ్చితి నింకేల దాప?ో 





1. రంగనాధ రామాయణము - అరణ్యకాండము - 529 -536 రాయలు అండ్‌ కో 

2. రంగనాథ రామాయణము - యుద్ధకాండము - 1146 -1157 రాయలు అండ్‌కో 

3. రంగనాధ రామాయణము - యుద్ధకాండము - 3083 - రాయలు అండ్‌ కో 

4. రంగనాథ రామాయణము - యుద్ధకాండము - 3133 - రాయలు అండ్‌ కో 

5. రంగనాధ రామాయణము - యుద్ధకాండము - 3691-3692-రాయలు అండ్‌కో 
స్ట 66 


( 


రంగనాథ - ఏకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 
ఇట్టి మాటలు రంగనాధ రామాయణములోనే యున్నవి. మూలమున లప. 
రావణుని, కుంభకర్ణుని కూడ మోక్షమార్గమున నడిపించి ముక్తి నొందెను. 


రాక్షస ప్రవృత్తిలలోను బ్రాత్మప్రమకు తావున్నదని చెప్పకయే చెప్పుచున్నది. 
“అన్నా! రాక్షస కులము దగ్గమైపోవునని నీతి చెప్పినను యతడు (రావణుడు) వినలేదు. 
ఇక లాభము లేదని, అన్నను. విడిచి శ్రీరాముని శరణు పాందితిని అని పలికి కన్నుల 
నిరు గమ్మగా ముత. ఖపడి కుంభకర్ణుని జూడజాలక దూరముగా పోయెను. కవి 
యిచట సోదర ప్రేమను వివరించెను. b 
రావణాసురుడు పాతాళ హోమము. చేయునపుడు వానరులు రావణుని 
యజ్ఞమును విఘ్నము చేయుట. రావణుడు మండోదరి నోదార్చుట, యుద్ధమునకు 
వెడలుట.* ఈ పద్దతి లోకపు పోకడలను వివరించుచున్నది. సీతను గీతలు దాటవద్దని 
లక్ష్మణుడు సీతకు చెప్పిన తీరును గమనింతము.' అంతటి ఆపద సమయము 
నందునను ఆదుర్జాపడకుండా సీతను రక్షించుట తేన భావించి చెప్పన 
ధైర్యవచనములు బహుచక్కగా నున్నవి. 


“ఎవ్వడేన్‌ బరుల్‌ నెసదాటి వచ్చు - నవ్వీరవరు తలలవియు నాక్షణమే” 

అని పర్ణశాల చుట్టూర వరుసగా ఎడు గీతలు గీసి “గీతలు దాటివచ్చిన వాని 
తలలు పగులుతాయని ' చెప్పినాడు. దీనిని కవి లోకానుభవ పద్దతిలో వివరించినాడు. 

విఘ్నేశ్వరుని ప్రథమ పూజ దేవతల నుండి మానవుల వరకు పరంపరగా 
వచ్చుచున్నది, నేడు మానవులు ఎ పనిని ప్రారంభింపబూనినను మొట్టమొదటగా 


_విఘ్ననాయకుడైన విఘ్నేశ్వరుని పూజించియే మొదలు పెట్టుదురనియు తెలియజేయు 
సందర్భము, సేతుబంధన ప్రారంభమున గణేశుని మదిలో తలచెననుట కవిలోక 


విధితమైన భావన. 


smn శైల వృక్షావళి దెచ్చి - తోయధి ఫట 
రామ చంద్రుండను రాజు గణేశు - దామది లోపల దలచి మొక్కుచును * 





1. రంగనాధ రామాయణము - యుద్ధకాండము - ద్విపద - 4056 - రాయలు అండ్‌ కో 


2. రంగనాథ రామాయణము - యుద్ధకాండము - - పీఠిక. - పుట - 18. . వావిళ్ళ ప్రతి ' 


3. రంగనాథ రామాయణము - అరణ్యకాండము - 935వ ద్విపద - రాయలు అండ్‌ కో 
4. రంగనాథ రామాయణము - యుద్ద కాండము - దసర? - 990 - రాయలు అండ్‌ కో 


67 


డా. ఎం. పద్మకుమారి 

అని శ్రీరామునిచే గణేశునికి ప్రణమిల్ల జేసినాడు. వారిథీ నిర్మాణము 

నిర్విఘ్నముగా సాగవలెనని మొక్కించినాడు. ఇది శుభకార్యము లందు ప్రతి మానవుడు 
తప్పకుండా పాటించే నియమము యెంతో మనోహరముగా నున్నది. 


_ రాషలుడు రాజనితితో, చతురోపాయములను అంగదుని పై ప్రదర్శించి తనవైపు 
త్రిప్తుకొనుటకు చెసిన ప్రయత్నము గమనింతము. 


“వనచర్శాధవ! యోరి ! వాలికి నీవు - తనయుండవైతేని ? దశరథాత్మజుని 
గొలిచితించంటవై కొలయీగవైతి - చలమున నీ తండ్రి జంపినాడతడు, 

__ అట్టి రావుళని గొల్చి అథమ వానురుడ! పుట్టి తింద్రజుగర్భమున వృథానీవు, 
చంపిన పగవాని జంపక రాము - పంపుసేయుచు నిట్లు బంటవై తిరిగి 
యెలమి గొల్జెడ నన్న సీరాజేకాని - తలపోయ రాజులు ధరణిపైలేర? 
గొనకొని పగవాని గొ గొలిచినవాని - నినుగాని యెవ్వరి నెజుగమెన్నడును 
నీమగటిమికిని నీదు. పెళవున కు - సీమ వారెల్లరు సీయని నగరే 
కొడుకైన పిమ్మట గులవైయెల్ల . వడితోడ నిగని వాడెట్టి కొడుకు ?. 





రావణుడు అంగదునికి శ్రీరామునిపై పౌరుషము కక్షను చిగుర్చుటకు పల్కినాడు. 
“శత్రుశత్రేన మిత్రః” అన్నట్లు నీవు రాముని చేరి నోపై యుద్దానికి వచ్చితివి. నీ తండ్రిని 
చంపిన వానిని నీవు చేరదగునే” యని కళోరమాటలు పల్కినాడు. అయినను 
అంగదునికి రాముని పైని భక్తి చెదరలేదు. తన తండ్రిని గూర్చి అంగదుడు 


“కర్మ పంకములెల్ల గడతేరివాలి - నిర్మలాత్ముడు రామ నృపతిచేజచ్చి 
పదపడి వైకుంఠ పదము గ్రైకొనియె - నిది కీడుగా మమ్ము నెన్ననేమిటికి”” 


అని శ్రీరాముని మహిమను, వాలి కర్మను చెప్పినాడు. 


శ్రీరాముడు సముద్రనిపై కోపగించి బ్రహ్మాస్త్రము ప్రయోగింపబోగా, అతడు, 
భీతిల్లి రక్షింపుమని రాముని శరణు వేడెను. సాగరుని భార్యలు పతిబిక్ష పెట్టమని 
ప్రాధోయపడిరి. గంగాది నదులేకమై రాముని స్తుతించిరి. "అబ్లీశుగాచి - వం 


1. రంగనాధ రామాయణము - యుద్ధకాండము - 2025 - 2030 - రాయలు అండ్‌ కో 
2. రంగనాథ రామాయణము - యుద్ధకాండము - 2049 - రాయలు అండ్‌ కో 


68 


రామేశ్వరసముద్రములో)న లింగప్రతిష్ట చేసి, దోష నివా 
దోష పరిహారార్థము ఆలయ నిర్మాణము సరియెన ప్రాయశ్సిత్తముగా నేటికి సమాజములో 


రంగనాథ - ఎకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 


మంగళ సూత్రముల్‌ నిలుపుమని 'ప్రార్టించిరి. శ్రీరాముడు గంగమోమును చూచే 
సముద్రుని వదిలి పెట్టినాడు. 


క్‌ lade న. రో RITE 


రావణ వధానంతరము రాముడు, a దోషము ని 


కన న్‌ ల ఖో ఖా 
జజ వ గ. వ rN 
త త ph Be Dre 


ర మ! న. Ca జ్య మ్య జో Mm యు. ఆభ్‌ a 
గ్‌ a0 సనా DT, సొ 


hd Tae 
జ్డ 


కన్పించును. 


“రావణుడు ను గోరినీయెదుట రోచినాడు" అని బహుచే పలికించి 


డు అని [మై అ? లు చాలట 
బుద్ధ భూపతి హరిహరనాథ తత్త్వమును ప్రదర్శించినాడనవచ్చును. శైవ వైజ్ఞష 
కప సత్యమును నిరూపించినాడు. నేటికిని ప్రజలందరు తమతమ వేదములే 5 


కాశీ రామేశ్వరములను దర్శించుచున్నారు. వైష్ణవ మతాభిమానమును మూలముగా 
గ్రబాంచి ఇరుమతాలలోను సామరస్యమును నింబనాడు. నభా, ప్రతిషంచి 


కక [త న. 
య. 


రంగనాథుని సేవించుటచే రంగనాథ రామాయణమను నామధేయమునకు సారికి జ 
చెకూరినది. గోన వంశస్తులైన బుద్ద భూపతి ఇలవెల్పు రంగనాథు. 


స = తట్‌ రీ న | ఖగ జ ట్ర” 
స వల. నలో wr Coe న ise we ‘aunties 
ట్ల! ల 


3/1 


అల్లో 


పండితులు, భక్తులు “రంగనాథరామాయణము' యని పిలువగా నదియ 


ప్రసిద్దమయినదేమోనని అనిపించును. 


వైష్ణవాచారములు, దైవభక్తి యజ్ఞము, శివారాధన, పతిభక్తి మొదలగు గుణము ల 
హరిహరనాథ తత్త్వ సంబంధమైనవి. 'పెండ్డ, ఆభరణములు. సంప్రదాయ పద్దతులు. 
యుద్ధములు మొదలగునవి సాంఘికాచారములు. రాజక్రీరు - సగిణామములు 
ప్రజలకు రాజుల పైగల భక్తి విశ్వాసములు. పన్నులు, దండ- ones సుబ దు:ఖము ల 
ప్రభావము మొదలగునవి సాంఘిక ఫరమైన, రాజకీయ ఆం అయం ఆ 
గ్రహింపనగును. కావున రచనాకాలము నాటికి వాని ప్రభ భావము కవులపై ఐపెనద 


ఇచట మత, సాంఘిక, రాజకీయ, చారిత్రక, విషయములన్నయి యు జ ఒనగూషీసవి 
రంగనాథ. ఏకోజీ రామాయాణములు ఆనాటి కాలపరిస్టితుల పై నాధారదడ అ= 
చనలను కొనసాగించినట్లు బింబ ప్రతిబింబములుగా ప్రసు టమగుచున్నిఐ 


సె 


1. రంగనాథ రామాయణము - యుచ్రకాండము - 923 - 924 - రాయలు అండ్‌ 


69 






డా. ఎం. పద్మకుమారి 


చతుర్ధ ప్రకరణము 


రంగనాథ - ఏకోజు మాత్‌ 
కథ, అవాత్మీకాంశముల సమన్వయము 
రంగనాథ రామాయణము : 


“ఆదికవిశ్వరుడైన వాల్మీకి - యాదరంబున బుణ్యులందజు మెచ్చ 
జెప్పిన తెజి(గున శ్రీరామ చరిత - మొప్ప జెప్పెద కథాభ్యుదయమెట్లనిన” 


అని వివరించిన విషయమును బట్టి ఆనాటి దేశ, కాల పరిస్థితుల నాధారమున 
కొన్ని అవాల్మీకాంశములను ప్రవేశపెట్టుట జరిగినది. అట్టి అవాల్మీకాంశములు కొన్ని: 


గౌతమాశ్రమ వృత్తాంతము : 


యజ్ఞ రక్షణార్థము విశ్వామిత్రుడు రామలక్ష్మణులను వెంట నిడుకొని మిథిలా 
నగర ప్రయాణము, సగర వృత్తాంతము, గంగావతరణము, సాగర. మథన కథ, 
మరుత్తుల కథ, వైశాలికుల వృత్తాతంములను వివరించి గౌతమాశ్రమమును చేరబోయిరి. 
ఆశ్రమావరణమును బరికించిన శ్రీరాముడు “ మునీశ్వరా ! ఇంత రమణీయంబయ్యు 
నిర్ణ్గనమైనదీ వాటిక - కారణంబేమ”ని సందేహపడినప్పుడు గాధేయుడు ఇట్లు 
పలికెను. 
“గౌతము డిక్కడగడు వేడ్క దొల్లి -  యాతతనిష్టనహల్యతో గూడి 
యతిఘోరతపము సేయగ నింద్రుడెజిగి - యాతని తపంబు దానంతయు జెజుప 

మనము, జింతించి మజియొక్కనాడు - ముని నిజానృష్టానమునకు బోవుటయు 

గౌతమాకారంబు గైకొని వచ్చి - యాతని సతిన హల్యాదేవి గదిసి" 


అహల్యా గౌతములను గురించి, ఇంద్రుని మాయ రూపమును గూర్చి 
రామునకు వి వరించెను. “కుక్కుటం బైపోయి కుటజంబు జేరి కొక్కొరోకో యని 


h 


t 


hed 


శా 


1 రంగనాధ రామాయణము - బాలకాండ - పుట 57, ఆంధ్రవిశ్వకళా పరిషత్తు - 1942 


70 


రంగనాథ - ఏకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 
కూయుట” రంగనాథుని . ఊహాకల్పన, ఇంద్రుని మాయరూపమైన, గౌతమ 
వేషధారణము, ఇంద్రుడని యెజీగియు, పర్ణశాల లోనికి పిలుచుటతో అహల్య 
శాపయోగ్యతను పొందినది. 


“బుతు కాలమనరు కోరిక గలవారు - మతిందలంప గంబ్రాద్దు మణిచాలంగలదు 
పాలతుక, బుతుకాలమున (గ్రీడ సలుప - వలయుట, దలపోసి వచ్చితి” ననిన 
నెజీగి యహల్య' “నీ వింద్రుండ వగుట - యెజుగుదునౌగాక, యిందు రమ్మ నుచు 
జలజాక్షి తమ పర్ణశాలలోపలికి - బలభేది గొనిపోయి పరగ గ్రీడించె'  -నని కారణమును 
జూపెను. 

గౌతముడాశ్రమమునకేతెంచి జూచి ఇంద్రుని భ్రష్టుడవగుమనియు, అహల్యను 
శిలవగుమనియు శాపమిచ్చెను. ఈ వృత్తాంతము వాల్మీకి రామాయణము నందులెదు. 
దీనికి కవి కాలమునాటి. సాంఘిక ప్రభావము యుండి యుండవచ్చును. 


ఎకోజీ రామాయణము నందు అహల్యేంద్రుల జారత్వము లేదు. ఆమె శాద 
విమోచనము మాత్రమున్నది. శ్రీరాముడు తాటకను వధించి తిరిగి అయోధవు. 
వచ్చునపుడు మార్గమధ్యమున గౌతమాశ్రమము జూచుట రాముని పాదము తాకగా? 
ఒక శిల సుందరాకృతి గల్గిన స్తీ అయినట్లు వర్ణింపబడివున్నది. 


“గరిమతో రాగ మార్గంబున రామ - చరణ రేణువు సోకి శాపంబు మాని 
నెలకొన్న చట్రాయి నెలతయై నిలిచి =... 
న అ = నెక్కువ నాపాపమేడ్తెరబాసె. ” 


ఏకోజీ అహల్య సౌందర్యమును మాత్రము తెల్పి, శాపమును ప్రకటించిన 
కారణము చూపలేదు. (బ్రహ్మదేవుడు అహల్యను విశిష్ట సౌందర్య రాశిగా సృష్టించి నాడు. 
హల్యమనగా విరూపమని అర్థము. అహల్యమనగా వైరూప్యము లేనిదై, అతిలోక 
సుందరమైన రూపమును గలదను భావము) 
ఇంద్రుని, అహల్యను ఒకచోట చూచిన గౌతముని కోపము శాపమునకు 
దారితీసినది. 





1. రంగనాథ రామాయణము - బాలకొండము - పుట - 49, రాములు అండ్‌ కో - కడప 
2. ఏకోజీ రామాయణము - బాలకాండము - పుట - 32, డా॥ ఎం. బాగయ్య 1993 


71 


డా. ఎం. పద్మకుమారి 
"నడరి గౌతము డహల్యాదేవి జూచి - పడతి పాషాణ రూపము దాల్సియిచట 
కరముగ్రమగు నెండగాలి, పెంధూళి - పోరలుచుండుము నీవు పొడగాన బడక" 
అని శపించెను. ఆ మాటలు వినిన అహల్య భయకంపితురాలై గౌతముని 
పాదములనంటి క్షమించుమని వేడుకున్నది. అప్పుడు కరుణాద్రియై గౌతముడు : 


“వెకుంఠధాముడవాప్త కాముండు - లోక రక్షణ కళాలోల మానసుడు 

ర శైవ పురాణ పూరుషుడు - భూమిపై జనియించి పాగడదీపింప 

వా సహ - ఇనకులాధీశ్వరుడీత్రోవ వచ్చి 

తొలగి పోవక నిన్ను ద్రొక్కిన జాలు - జలజ లోచన నీదు శాపంబు తీజు' 

- అని దీవించినాడు. ఇట్టి కల్పన మూలములో లేదు. 

గోనబుద్ద భూపతి వాల్మీకి హృదయమును గ్రహించి, కొన్ని మార్పులతో రచన 
సాగించినాడు. గౌతముడింటిలోలేని సమయమున దేవేంద్రుడు గౌతము నాశ్రమమునకు 
వచ్చినట్లు వాల్మీకి చెప్పయుండిను. దానిని రంగనాథ రామాయణ కర్త ఎవ్వరికిని 
అనుమానము కలుగకుండునట్లుగా అర్గరాత్రమున, గౌతమాశ్రమమున ప్రవేశించిన 
ఇంద్రుడు కోడివలె కొక్కొరోకో యని (గూసి, గౌతముని బయటకు పంపెను. 
అనుష్టానములు, జపతపములు ముగించుకొనిన గౌతముడింకను తెల్లవారక పోవుట 
గమనించి తన తపశ్శక్తితో జూడగా యింటి యందలి దృశ్యము, ఇంద్రుని కపటబుద్ధి. 
గోచరమయ్యెను. కోపమున ఇంటికి వచ్చి ఇద్దరిని శపించెను. ఇచట తెల్లవారినదను 
భావన కలుగుట గౌతముడింటి నుండి బయటకు వెళ్ళుటకై కుక్కుటము వలె 
కూయుట మూలమున లేని అంశమును గోనబుద్దారెడ్డి గ్రహించెను. అహల్యను 
పాషాణము కమ్మని శపించినట్లు వాల్మీకి రామాయణములో కనిపింపదు. 

అహల్య శాప 'విమోచనమును ౭.౬ ఎకోజీ ఇట్లు వచించెను. 

. “సొరది నీపాదంబు సోకిన యపుడె - పరమ పతివ్రతా భరణంబునైతి 
, పొలిసె నా పాపంబు పాలిసె శాపంబు - ౨.౨౨౨౨౦౦ 
కరుణించు మీ వేళ కరుణాపయోధి - శరణాగత త్రాణ జయరామ చంద్రో 


32 


1. రంగనాథ రామాయణము బాలపుట 57, ఆంధ్ర విశ్వ కళాపరిషత్తు 1942 

2. రంగనాథ రామాయణము బాలపుట 58 ఆంధ్ర విశ్వకళాపరిషత్తు 1942 

౩. ద్విపద రామాయణ భారతి - పుట 223, డా! జె.వి. సుబ్బారాయుడు - 1981 
4. ఎకోజీ రామాయణము - బాలకాండ - పుట - 33, డౌ॥ ఎం. బాగయ్య - 1993 


72 


రంగనాథ - ఏకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 
అని అహల్యచేత పల్కించెను. ఏకోజీ మూలమున లేని స్వతంత్ర భావమును 
ప్రకటించుకొనెను. 


స్వయంవరానికి ముందే సీత రాముని చూచుట 


జనకుడు సీతా స్వయంవరమునకు శివధనుస్సును పదివేల మంది బలవంతులచే 
సభకు తెప్పించెనట. అయితే శివధనుర్భంగమునకై వచ్చిన అనేకమంది రాకుమారులలో 
రామలక్ష్మణులు కూడా ఉన్నారు. వారి తేజమును చూచిన జనకుడు, భటులు 
ఆశ్చర్యపోయినారు. రామలక్ష్మణులను చూచిన సీత చెలికత్తె సీతను చాటు నుండి 
వారికి చూడమని చెప్పినది. 


శివ ధనుర్భంగమునకు ముందే సీత రాముని చూచినదట. జనక మహారాజు 
శివధనస్సును తెమ్మని పదివేల మంది బలవంతులను నియోగించెను. భటులు 
విల్లును వేదికవైపు కొని వచ్చుచుండ “జనకునంతః పురచారుతావారు పనివడి 
దాదులు పరతెంచి వేగ జానకీ నూర్మిళ జనకుని దేవి కానంగ జనుదెంచిరట. అప్పుడే 
ఆమెకు (సీతకు) రాముని ప్రతాపము తెలిసినదట. చాల బరువుగల విల్లును తెచ్చుట 
కష్టము కనుకనే -ఎందజినో పంపుట - అట్టి దానిని శ్రీరాముడు విజుచుట గొప్ప 
విశేషము. 


“విల్లున్న మందస వేగ దెండనుచు - బల్లిదులగు వారి బదివేల బనిచె ' 
అని ఈ విషయమున సీత గ్రహించినదని భావము. శివుని విల్లును రాముడెక్కు 
పెట్టచుండగ కౌశికుడిట్లు వక్కాణించెను. 


“అదరకు భూదేవి [యాత్మలో నీవు - చెదరి చలింపకు శేషాహి, నీవు 

కడక ధరింపుము కమరేంద్ర, నీవు - కడునేమరకుడు దికృతులార, మీరు 
గడగడవడకకు కమల బాంధవుడక - జడియకుడీ జంతు సంతతులార...”” 
అని సీతతో సహా సకల ప్రాణులను భయ పడరాదని ధైర్యము చెప్పెనట. అప్పుడే 
- సీతాదేవికి రాముడు శివధనస్సును విజుచునను భావన మనంబు కలిగినదట. కావున 
సీత మనః ఫలకముపై రాముని రూపము ముద్రింపబడినదని భావించవచ్చును. 





1. రంగనాథ రామాయణణు పుట, 74 -.ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు 1942 
2. రంగనాథ రామాయణము - బాలకాండ - పుట 75 ఆంధ్ర విశ్వ కళాపరిషత్‌ 1942 


73 


డౌ. ఎం. పద్మకుమారి 
సీతాపహరణమున రామ విలాపము 


సీతాపహరణానం తరము రాముడు సీతను వెదుకుచూ విలపించిన తీరు కళ్ళు 
చెమర్చక మానవు. 


“వనజాక్షి జింతించి వగలు రెట్టింపం - దనమది శోకింప దైవంబుదూజి 
పోయితే సీత, నా బొందితో బాసి! - పోయితే నను బ్రాణములతోడడించి ! 
పోరి సురాసురలోక పూజార్హమనక - హరువిల్లు విజిచితి నతివ నీ కొజికు 
బరుని గా(దలపోసి బ్రాహ్మణుడనక - పరశురాముని భంగ పజచితి/డగి 
నీరజలోచన, నీకునై పూని - యీ రెండు నిందల నేను గైకొంటి 
కడపట నిను బాపె గష్టదైవంబు - పడతి, నిందల బడ బాలైతి నేను” 
అని రాముడు “నీకొజకు హరువిల్లు విజిచితిని, పరశురామునితో తలపడితిని, ఈ 

దలు గలిగినను నీవు నిలువవైతివి. కట్టడి దైవము నన్నింత వానిని జేసినది. నా 


"ఐమును బాసిపోయితివి సీత, నన్ను బ్రాణములతో నుంచి వెళ్ళుట నీకే దగినదని 
అపించుట సహజముగానున్నది. 





శ్రీరాముడు రావణాసురునితో యుద్దము చేయునపుడు విల్లు ధరించి సంధించు 
యమున ఎడమచేయి వెనుకకు, కుడిచేయి ముందుకు సాచి యుండెను. 
్సడు హస్తములే మాటలాడినట్లు చూపిన ఘట్టము అద్భుతముగా వర్ణింపబడినది. 
రగ ప్రత్యాలీఢ పాదుడై నిలిచి - మొరయంగ గర్జాంతముగ నారిందివియ 
యుడా రాముడా పలిహస్తమంత - వెలుపలి హస్తాన (వినగ) నిట్లనియె 
)వంది యేను ముందటి నడువంగ - మనుజేశు మగుకు మగుడ(బోయెదవు 
ఎవ గట్టను దొడు కొన బూయగాక - యెడపక యని నిల్వ నెవ్వరి తరము 
త్మసుత భోగ తలిబొందునపుడు - ని రాజ్యమైయుండు నీరామునొద్ధ 
)ని వలపలి హస్తంబునవ్వి - వెనుక దీయుట గాదు వినుము నీమాట 
ఏర నీయమ్మున నతివేగ చంప - వసుధీశునకు జెప్పబలెనని యేను 
కేరి విన్నవించెద నంచు దలచి - భువన రహస్యమై పోయితిగాక 
కేను వజతునే యద్భుతంబుగను - ననుజూడు మింతలోననే రామచంద్ర” 
నాథ రామాయణము - అనుబంధము - 2 - పుట. 213. ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు 1942 
(నాథ రామాయణము - అరణ్య కొండము - పుట 200 - ఆంధ్ర సాహిత్య కళా పరిషత్తు - 1942 

' 74 


తున” 


రంగనాథ - ఏకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 
యుద్ధ సమయమున రాముని హస్తములు మాటలాడుకొనుట 


రాముడు యుద్దము చేయునపుడు హస్తములు మాటలాడి సమాధానములు 
చెప్పినవట. ఇది వాల్మీకి రామాయణమున లేదు. వెనుకనున్న దాపలి హస్తంబు 
దశరథునకు విషయము తెలుపబోయెనట. వలపలి హస్తము భువన రహస్యము 
చెప్పబోయెనట, భయపడిగాదు. అని సమాధానపడుట అద్భుతముగను కల్పనా 
చాతుర్యముగా. గలదు. 


సీత లక్ష్మణుని నిష్టూరము లాడుట 


మారీచుడు మాయా మృగము వేషధారియై శ్రీరామచంద్రుని దూరమునకు 
_ గొనిపోయి, రాముని బాణముచే హతుడై “హా లక్షణా ! హా సీతా !' యని యరువగా 

సీత భయపడి లక్ష్మణుని వెళ్ళి చూడుమని కోరెను. లక్ష్మణుడు వదినను “భయపడవలదు! 
నా అన్న కే కీడు రాదు" అని పలుకగా సీతాదేవి లక్ష్మణుని నిందించిన తీరు 
గమనింతము. 


“సౌమిత్రి, యిది యేమి చందమో నేడు - రాముడు నిన్నార్తరవమున జేసె! 

ననఘు! నీ వాపలుకాలించివినవో! - విననొల్లవో! కాక వినరాదో నీకు ! 

అని నిష్టూరములాడెను. లక్ష్మణుడు సీతాదేవిని శాంతపరుచుటకై పల్కిని 
మాటలు. 


“తల్లీ నీవేటికి దలకెదు రామ - వల్లభునకు గీడు వచ్చునే యెందు?" 
అని పలికెను. సీత శంకించుచుండెను. 


“భూపతి నిను నమ్మి పోయిన చోట - నీ పాపవర్తన యేల గైకొంటి! 

వగు నెటుంగుదు, రాముడ సురుల మాయ - దెగుట నిక్కముగాగ దెలిసి నివర్ణి 

' ననుచిత మతి బూని యను మానముడిగి - ననుబొంద దలచేదో నాన పోవిడిచి 

కాదేని గొనిపోయి “కైకేయి సుతుని - కాదట నొప్పింతు నని తలంచెదవో! 
యేను నాదగు జేపె మీ శరీరమున - బూనదలంచుట బుద్దిగా దింక 

దడయక పోయి గోదావరిలోన - బడి ప్రాణములు వాతు బలుకు లేమిటికి 


931 


1,2: రంగనాథ రామాయణము - అరణ్య కాండము - పుట 201 - ఆంధ్ర విశ్వకళా పరిషత్తు - 1942 


75 


డా. ఎం. పద్మ కుమారి 
అని నిష్ణురముగా పలికినది. అప్పుడు లక్ష్మణుడు ఆవేశముతో రాఘవుని గొని 
వత్తునని పోయినాడు. వదినను రక్షింపుమన్న అన్నమాట ప్రకారము ఏడుగీతలు గీసి 
వెడలినాడు. 


రావణుడు విభీషణుని తన్నుట, తల్లి కైకసి, రాముని వద్దకేగుమనుట 


విభీషణుడు 'సీతను రామునకిచ్చి వేయుమని హితవు పలుకగా, రావణుడు 
అతనిని నిండుసభలో తన్నెనట. అందుకే టు విభీషణుడు శ్రీరాముని శరణు 
జొచ్చెనని కల్పించెను. 


“అద్దిరా! యితని కోపావేశమనగ - గద్దియనుండి దిగ్గన డిగ్గనుజీకి 

యడిదంబు జడిపించి యటు వ్రేయబూని - యుడిగి విభీషణు నుగ్రత దన్ని 

దన్నిన వజ్రంబు తాకున(గూలు - తగిరివోలె నుర్విపై బడియె ' 

నీతి చెప్పిన విభీషణున్ని రావణుడు కోపముతో తన్నగా, నవమానితుడైన = 
విభీషణుడు తల్లి (కైకసి) యొద్దకేగినట్టును, ఆమె యాతని దుఃఖ కారణము నడిగి 
తెలుసుకొన్నది. విభీషణుని వలననే తమ వంశము నిలుచునని చెప్పి ఆశీర్వదించి, 
శ్రీరాముని శరణు వేడుమని చెప్పినది.” 


లక్షణ మూర్చ, నారదాగమనము 

ఇంద్రజిత్తుతో పోరిన లక్ష్మణుడు రాక్షస మాయలకు లోనై హన చెతిలో 
నాగపాశబద్దుడైనాడు. రాముడు సౌమిత్రి స్థితిని జూచి దుఃఖింపసాగినాడు. ఆ 
సమయమున నారదుడు వచ్చి bs విష్ణంశ సంభూతుడవు. గరుత్మంతుని 
స్మరింపుమని " సలహానిచ్చెను. రాముడల్లే గావించగా లక్ష్మణుడు మూర్చ నుండి 


సా 


“దేవనిన్‌ బ్రహ్మాది దేవతలెల్ల - నావార్రిమధ్యంబునం oe 
రావణ బాధా పరంపరల్‌ సెప్పు - గావిణ వారిపై గరుణ్‌ం 
వారి బోచుటకు రావణుడ్రుంచుటకు - ధారుణి(బు 


కీర్తించినాడు. 


స. అని 


వ మాపు మునుపు ుమన 
1. రంగనాథ రామాయణము - యుద్ద కాండము - పుట 334, ఆంధ్ర విశ్వకళా పరిషత్తు 1942 
2. రంగనాథ రామాయణము - యుద్ద కాండము - “టట 345 ఆం “* ౫ళ్వకళా పరిషత్తు 1942 
3. రంగనాథ రామాయణము - యుద్ద కాండము - పుట 414, ఆంధ్ర విశ్వకళాపరిషత్తు 1942 


76 


రంగనాథ - ఎకౌడే రామాయణములు - తులనాత్మక పరిశలన 


సులోచన వృత్తాంతము 


సులోచన వృత్తాంతము అవాల్మీకమైనను అతి ప్రధానమైన ఘట్టము. ఈమె 
రావణాసురుని కోడలు. ఇంద్రజిత్తుని భార్య, పాతాళాధిపతి యైన ఆదిశేషుని బిడ్డ. 
లక్ష్మణుని చేతిలో హతుడైన తన భర్త కళేబరమును తెచ్చుకొని, సహగమనమొనర్చి 
పాతివ్రత్యమును నిలుపుకొన్న పతివ్రతా శిరోమణి. పరమ సాధ్వీరత్సము. వాల్మీకి 
రామాయణ ప్రతులలో సులోచన కథ మచ్చుకైనా కన్పింపదు. ఇదియు 1942లో 
ఆంధ్ర విశ్వకళా పరిషత్తు వారి అనుబంధములో ప్రచురించిరి. పుట 682 ఈ విధముగా 
సులోచన కథ పరిచితమైనది. ఇట్టి విచిత్రమైన సన్నివేశములన్నియు చమత్కారము 
కొజకు, రసపుష్టి కొరకు, కథాగమనము కొజకు రంగనాథ రామాయణ కర్త గోనబుద్దారెడ్డి 
ఇతర సంస్కృత రామాయణముల నుండియు, జనశ్రుతుల నుండియు గ్రహించి తన 
రామాయణమున చేర్చుకొన్నాడు.' 


సులోచన శ్రీరామచంద్రుని ఎదుట నిలిచి, నా భర్త కళేబరము నిమ్మని వేడుకొని 
శ్రీరాముని చేత ప్రశంసింపబడినది. మామయగు రావణుని చేత కీర్తింపబడిన సద్గుణవతి 
భర్త కళేబరమునకై సులోచన రథము నెక్కి ఆకాశ మార్గమున వచ్చినపుడు హనుమంతుడు 
జూచి రామునితో పల్కిన మాటలు. 


“భామినీ మణి జూచి పరగ రామునకు - దామసింపక వేగదగ విన్నవించె 

ఈ మానవతి మదినెంచగా దేవ - భామకాదిది ధరాపుత్రియుగాదు 

మానుగాబతిలేని మగువయే గాని - దానిని నదిగో ప్రత్యక్షంబు గలదు" 

ఆకాశమున గల వనితను సీతగాదు, పతిలేని మగువ నిక్కము అని పవనసుతుని 
పలుకులు గొప్పగా నున్నవి. రాముని దర్శించిన సులోచన పలుకులు. 


“నందంద తూలుచు నసురుసురనుచు - మందయానంబున మగువ రాఘవుని 
గదిసి సాగిలి నమస్కారంబు సేసె - ముదిత హస్తంబులు ముకుళించి నుదుట 
రవి కులాంబుధి సోమ రామాభిరామ - ప్రవిమల గుణధామ పరరాజ భీమో = 
సులోచన శ్రీరాముని ఎదుట విచార వదనయై నిలిచి చేతులు జోడించి 
నమస్కరించి, రవికుల సోమ, రామాభిరామ అంటూ స్తుతించినది. ఏ స్త్రీ యయినను 





1 రామాయణ సుధాలహరి - పుట తి.తి. దేవస్తానం 1984 జంధ్యాల పాపయ్యశాస్తి గారి వ్యాసము 
2,3. రంగనాథ రామాయణము అనుబంధము - పుట 682 ఆంధ్ర విశ్వ కళాపరిషత్‌ 1942 


77 


డా. ఎం. పద్మకుమారి 
తన పతిని జంపిన వానిని కీర్తింపదు. సులోచన పతివ్రత కావున శ్రీ శ్రీరాముని చేతిలో తన 


_ * భర్త మరణమొంది మోక్షము పొందెనని భావించి సహగమనమొనర్చినది. 


“మరుగు సొచ్చితికాన మన్నించు నట్టి - బిరుదు నీ బిరుదు రూపింప నా విభుని 
మరల ప్రాణములిచ్చి మన్నించునాకు - పురుష బిక్షము వెట్టి భువినన్ను నిలుపు 

అని వేడుకొన్నది. ఈ మాటలు విన్న రాముని మనస్సు -కరిగినది. అప్పుడు 
ఆంజనేయుడు ఇట్లా అన్నాడు. 


39] 


“ఇదియేమి రాఘవ ఎజుగరే మీరు - వదలక యా బ్రహ్మ వరము తప్పింప 
నీతియే మీరు మానికిని జెప్ప - ధాతను మన్నింపందగును భూనాథో 
- అని గుర్తు చేసినాడు. ఆ మాటలాలించి రఘువిరుడు మానినియగు 
సులోచనను జూచి 


“జలజాక్షి యింకొక్క జన్మంబు" నందు - కలిసెదు భువి బెద్ద కాలంబుదాక 
పెక్కు సంపదల ల సాంపార - నక్కజంబుగ భోగ మనుభవంబొంది 
యా మీద వైకుంఠ మందు నిర్వురును - కామితార్జోన్నతి/గాంతురుగాక “* 
అని మరుజన్మములోన సుఖములను, మోక్షమును పొందుదురని దీవించినాడు. 


aa సులోచన తన పతి కళేబరము నిమ్మని వేడుకొనెను. 


- నని పల్కిన సులోచనతో “ur పతివ్రత వేని, నీ భర్తతో 
మాట్లాడుమని పరిక్షించెను. 


“వనజలోచన పతివ్రత వౌదువేని - నీదుపురుషునితోడ నీ చందమెల్ల” 
తగబల్కు మిప్పుడు తడయక యనిన - ................ లు! 


ఆమె వెంటనే కదన రంగము చేరి భర్త తలను తడిమిచూచి, జః ఖములో 
మునిగి యిట్లు విన్నవించినది. 


1. రంగనాథ రామాయణము అనుబంధము పుట 682 ఆంధ్ర విశ్వ కలా పరిషత్‌ 1942 

2,3. రంగనాథ రామాయణము - అనుబంధ - పుట 682 ఆంధ్ర విశ్వ కళా ఒంషత్‌ 1942 
4. రంగనాథ రామాయణము - అనుబంధము - పుట 685 ఆంధ్ర విశ్వ కళాపరిషత్‌ 1942 
5. రంగనాథ రామాయణము - అనుబంధము - పుట 683 ఆంధ్ర విశ్వ కళాపరిషత్‌ 1942 


78 





రంగనాథ - ఎకోజీ రామాయణములు - తులన నాత్మక పరిశిల 
“పతియె దెవంబని భావంబులోన - సతత 


సతతంబు వ్రతముగా సలుపుదునేని 
చెలగి నా విభునకు జీవంబు వచ్చి - యేలమి నాతో మాటలాడుగాకనుచు” 


అని వేడుకున్నంతనే మేఘనాధుని తల సులోచనతో మాటలాడిన విధము 
గమనింతము. 


“తనదు బుణానుబంధము గూడియున్న - నెనసి యుందురు నరులింత 


ఖా 
రులి GE | గాడ్‌ 


వెలయగ యోగ వియోగముల్‌ బ్రహ్మ -వెలయంగ(గల్సించె వెలది జీవులకు 
అని విధి విధానమును, లోకజ్ఞానమును సులోచనకు బోధించి. కను 





Wen 
మూసెనట. ఇట్టి విషయము విచిత్రమైనది. అప్పుడు కళేబరమును గ్రహించి రాఘవునకు 
నమస్కరించగా నతడు అతివను విడ్కోలు పలుక నామె పోయి అంతః PO 
తన పిల్లలకు నీతులు - హితవులు చెప్పి చెప్పి శిరము మూర్కొని (ప్రేమచే చెక్కిలి నొక్కి 


యిట్లు వక్కాణించెను. 


“సుతులార మీ ముద్దు చూడంగ నాకు - హితవు మీజగ దైవమీయకపోయె 
మహిమీద నుండ ధర్మము గాదు తనకు - సహగమనంబు నిశ్తయముగా ( గూర్తు 
నిక్కడ నుండుట యిది బుద్దిగాదు - తక్కక పాండు పాతాళంబునకును 
స్థిరబుద్ది మీరాది శేషుని యింట - వెజవకుండుడటంచు వేగంబె పంప్‌ 

తన పుత్రులను సులోచన తన తండ్రియైన ఆదిశేషుని ఇంటికి పొమ్మని, బు 
తాత వద్ద కడు జాగ్రత్తగా నుండుడని చెప్ప తాను సహగమన క్రియకు బోవుచున్నానని 
వెల్లడించినది. ఇవేమి తెలియని పిల్లలు పాతాళమునకు వెళ్ళిపోయిరి. ఈ కథ కరుణ 
రసభరితమై వినువారికి, చదువువారికి హృదయము ద్రవింపకపోదు. 
కాలనేమి వ ము. a 

ఈల సస శరధాటికి మూర్చిల్లిన లక్ష్మణుని రక్షించుటకై సంజ జీవనిని తెచ్చుట ఏను 
హనుమంతుడు ద్రోణాద్రికి బయలుదేరి వెళ్ళెను. ఆ బి ఎధి సూర్యోదయానికి ముందే 
లక్ష్మణునికి. అందవలెను. లేనిచో పనిచేయదను నియమము కలదు. హనుమంతుని 


మార్గమునకు ఆటంకము కలిగించుటకై రావణుడు కాలనేమిని నియోగించుటకు 
నిర్ణయించుకొన్నాడు. అర్థరాత్రి వేళ కాలనేమి వద్దకు చేరి ఈ విధముగా చెప్పసాగాడు. 


1,2. రంగనాథ రామాయణము - "అనుబంధము - పుట 683 ఆంధ్ర విశ్వ కళాపరిషత్‌ 1942 
| 3. రంగం రామాయణము యుద్దకాండ పుట 683 అనుబంధము ఆంధ్ర విశ్వ కళాపరిషత్‌ 1942 


79 


డా. ఎం. పద్మకుమారి 
“ఈ మధ్య రాత్రి నీవిటకు విచ్చెయు - టేమి కారణము? నా కెజిగింపు” మనిన 
ననినేడు నాశక్తి మతి మృతుండయిన - యనుజునికై రాముడటు తన్ను బనుప ' 
ఇక కాలనేమి రావణునితో పల్కిన మాటలు. 


“మాయా మృగాకృతి మారీచుడరిగి - మాయమై పోడె, యామతము పోవిడు: 
ఘోరాజిగూలిరి కుంభకర్ణాది - విరదానవులెల్ల వినువింకనైన 

మనుజేశునకు సీత మరలంగనిచ్చి - దనుజేశ, లంక నీతమ్మునకిచ్చి 
యరిగి మృడావాసమైన కైలాస - ధరణిధరము నందు(దపసివైయుండు 
కాదేని బిరుదవై కదన రంగమున - మేదిని పతిచేత మృతి బొంది మీద 
నొనరంగ విష్ణు సాయుజ్యంబు పరు sR 


యని పలికిన కాలనేమి యధార్ధ వాదమునకు కుపితుడై రావణుడు చంద్రహాసమ 
వేయనుంకించగా, నతడు భయపడి లేచి, నీవు చెప్పినట్టుగానే చేతునని చెపి 
వెడలెను. ముని వనంబున తిరుగుచు క్రుద్భాధచే పండ్లు, రసములు చూచి గ్రోలెను 
హనుమంతుడు దప్పిగొనగా మకరి (రాక్షసి) గల సరోవరమును జూపెను. అతడ 
దానికి పట్టువడి చంపి, ఓషధిని గానక సంజీవని పర్వతాన్నంతటిని మోసుకొని తెచ్చి 
లక్ష్మణుని బ్రతికించెను. ఇది కల్పితమైనను మనోహరముగా అద్భుతముగానున్నది. 
జంబుకుమారుని వృత్తాంతము 

శాకథ రంగనాథ రామాయణమున అరణ్యకాండములో గలదు. జంబు 
'సుమారుడు శూర్చణఖా విద్యుజిహ్యుల పుత్రుడు. రావణాసురుడు లోకము గెలువ 
దిగ్విజయ యాత్రకు బయలుదెరినపుడు, తన రాజ్యమగు లంకా పట్టణమును తన 
చెల్లెలి భర్త యగు విద్యుజిహ్యునకు అప్పగించి వెళ్ళిను. అంత విద్యుజిహ్యుడు 
రావణుని గెలువనెంచి, పాతాళ లోకమునకు పోయి మాయలు నెర్వసాగెను. ఇంతలొ 
రావణుడు లంకకు వచ్చి జూడగా విద్యుజిహ్యుని కుతంత్రము తెలిసి, కోపించి 
పిలిపించి చంపెను. అప్పుడు శూర్పణఖ ఆరునెలల గర్భవతి. ఆమెతో రావణుడు 
ఇట్లునెను. 'నీవు స్వేచ్చా విహారిణివై తిరుగుము. నీకు నచ్చిన పురుషుని పొందుమని' 
యానతిచ్చెను. ఆమె యల్లేగావించెను. ఈమెకు పుట్టినవాడే జంబు కుమారుడు. 


లా తనన 
1. రంగనాథ రామాయణము యుద్దకాండ పుట 566 అనుబంధ్ధము ఆంధ్ర విశ్వ కళాపరిషత్‌ 1942 
2. రంగనాథ రామాయణము - యుద్దకాండము - పుట 566 ఆంధ్ర విశ్వ కళా పరిషత్‌ 


80 


రంగనాథ - ఎకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 
ఇతడు జన్మించిన తరువాత తన తండ్రి మరణ కార 
మెనమామయగు రావణుని చంపనెంచి తపస్సు చేయ ని నిశ్చ 


రణము తెలుసుకొని 
యించి, తల్లియనుమతి 
నడిగెను. తపస్సు చేసి సూర్యుని వలన ఒక ఖడ్డము పొందెను. సూర్యుడు కన్పించక 
పోయెసరికి దానిని గ్రహించక విసిరివేసెను. వెదురు బియ్యమునకై చె చెట్టు నరుకుచును 
లక్ష్మణునికి ఖడ్గము తాకి ఆ పొదల చాటున తపోదీక్షతో ఉన్న జంబు కుమారునికి 
తాకగా మరణించెను. ఈ కథ మూలములో లేదు. గోనబుద్ద బూపతి పాప పరిహా 
గర్వభంగము, అత్యాశాఫలితము, తపోనిష్టలో సదుద్దేశలోపము, ఆ స్వేచ్చా విహారము 
అను నంశములు సత్సలితములనీయవని లోకమునకు చాటుటకై ఇతర 
రామాయణముల నుండి గ్రహించెను. 


£ 


ఉడుతాభక్తి 


రంగనాథ రామాయణములో గల మరొక సుందర దృశ్యము ఉడుతాభి 
వానరులు వారిధి నిర్మించేటప్పుడు అచటనే వున్న ఒక ఉడుత ఎ ఎదైనా హంస వాలిన 
నిర్మాణమునకు సహాయపడవలెనని మనమున దలంచినది. వానరులు రాళ్ళు 
మోస్తూన్నపుడు ఉడుత చిన్న చిన్న రాళ్ళను దొర్లించిందట. ముందుగా నీళ్ళలో 
తర్వాత ఇసుకలో మునిగి చిన్నగా వారిధి దగ్గరకు వెళ్ళి దులుపుతూ ఇసుకను 
మోసిందట. 


"a 
1. 


లాల - మనమున జేర్చియా మనుజేశునెదుర 

నచ్చపు భక్తితో నలవార్థిమునిగి - వచ్చితానిసుకలో వడి పారలాడి 

తడయక యటగని తనమేని యిసుక - వడికట్టపై రాల్చి వనధిలో మరియు” 
ఇట్లు ఇసుక మోస్తున్న ఉడుతను చూడముచ్చటపడిన రాముడు లక్ష్మణునకు 

ఉడుతను తీసుకురమ్మని చెప్పగా, అతడు ఉడుతను తెచ్చెను. 


“పలు తెరంగుల దాని ప్రస్తుతి జేసి - కలిత దక్షిణ కరా గ్రము దువ్వుటయు 
 అలయుడుతను వెన్మనమరి త్రిరేఖ- .. లోన వ 


తననన చానా నడం దడా తనను దాను నోననలుత త నకలతానాకా తాత తడక రండవ మానాన డాతన న ాదినానవకానతనాకా నాదానికి తా కానాడ నానా ననాద నెడెకానన నకం 
1. రంగనాథ రామాయణము యుద్దకాండము పుట 319, ఆంధ్ర విశ్వ కళా పరిషత్‌ 1942 


2. రంగనాథ రామాయణము - యుద్దకాండ - పుట 310, రాములు అండ్‌ కో 


81 


డౌ. ఎం. పద్మకుమారి 
ఉడుతభక్తి మెచ్చి రాముడు దాని వీపుపై ప్రేమతో Jans రాముని చేతివేళ్ళ 
గుర్తులు నేటికినీ కన్పించుచున్నవి. 
సముద్రునికి ప్రాణ భిక్ష 
శ్రీరాముని కోపానికి సముద్రుడు భయపడి రక్షించుమని వేడుకొనెను. అప్పుడు 


సాగరుని భార్యలు (నదులు)తమకు “మంగళ సూత్రముల్‌నిలుపుమ' 'నిరి ఇదియును 
అవాల్మీకాంశము. 


మూలములో సాగరుడు నదులతో వచ్చి ప్రార్థించినట్టుండగా రంగనాథ 
రామాయణమున ఆ నదీమ తల్లులు తమ మంగళ సూత్రములు నిలుపుమని 
ప్రార్థింపగా శ్రీరాముడభయమిచ్చినట్లు చెప్పబడినది. అన్ని కాలములందును అబలలు' 
దయనియస్టితిలో జీవించియున్నారు. అపరాధి సంబందీకులు శరణాగతి వేడిననూ 
కరుణాసముడ్రుడు. శరణాగత వత్సలుడైన శ్రీరామచంద్రుడు వరమునిచ్చునను 


ల 


భావమును గోనబుద్దారెడ్డి వ్యక్తీకరింపుటకు భాగవత ప్రభావమును పూనెను.' 


రామేశ్వర ఘట్టము 

మూలము లేని శ్రీరామేశ్వర ఘట్టము ఈ రామాయణమునందు గలదు. 
శ్రీరాముడు హనుమంతుణ్ణి కాశీకి పంపి శివలింగమును దెమ్మనగా, హనుమంతుడు 
వచ్చుట యందాలస్యమగుటతో శ్రీరాముడు ఇసుకతో లింగరూపమును తయారుచేసి 
లింగ ప్రతిష్ట చేసి పూజించబోవునంతలో హనుమంతుడేతెంచి కోపించి బాధపడెను. 
రామావతారమూర్తి శ్రీమన్నారాయణుడేయని కవి కల్పించెను. 


“ భుజగ కంకణుతోడ భూతాలితోడ - రజతాద్రి నెత్తిన రావణునకును 

నెత్తంగ నలవిగా కెసగు సౌమిత్రి - నెత్తితి నింద్రాదులెల్ల గీర్తింప 

దటుకున మేరు మందర మూలనైన - బొటనవ్రేల జిమ్ముదు భూరి సత్వమున”* 
అని గర్వించిన ఆంజనేయుని దర్పమును దొలగింపబూని శ్రీరామ స్వహస్త 

స్థాపితమైన శివలింగమును (సైకతలింగము) తొలగింపుమనెను. ఆంజనేయుడు 


FTP ETE RG TTT TPT THR WTR TE 
1. రంగనాథ - వాల్మీకి రామాయణముల తులనాత్మక పరిశీలనము - డా॥గుండి వెంకటాచార్యులు 
పుట - 327 


2. రంగనాథ రామాయణము - యుద్ధ కొండము - పుట 531 ద్విపద, రాయలు అండ్‌ కో - కడప 
82 


రంగనాథ - ఏకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 
సంతోషించి పెకిలింప యత్నించి మూర్చిల్లినాడు. శ్రీరాముడు తన తొడపై తలను 
పెట్టుకొని సేదదీర్చిను. అంత హనుమంతుడు మేల్కొని శ్రీరామునికి 
పాదాభివందనములు చేసెను. 


శ్రీరాముడు శివలింగ ప్రతిష్ట చేసి అద్వైతమును ప్రదర్శించెను. ఇది 
రామాయణములోని ప్రత్యేకత. 


శ్రీరాముడు పట్టాభిషేకానంతరము వానరులను తమ నెలవులకు పంపెను. 
విభీషణుడు మాత్రము శ్రీరాముని వీడక యుండెను. అప్పుడు విభిషణునకు తనకు 
బదులుగా శ్రీరంగనాథమూర్తిని పూజింపుమని చెప్పెను. విభీషణుడు దానిని తీసుకొని 
వెళ్ళుతూ కారణాంతరమున ఉభయ కావేరీ నదుల మధ్య విడిచెను. అదే 
శ్రీరంగధామేశ్వరము. విభీషణుడు నిత్యము లంక నుండి వచ్చి పూజించెడివాడు. రాను 
రాను సంవత్సరముకొకసారి వచ్చి శ్రీరంగణ్లి సేవించువాడు. దీనినే బుద్దారెడ్డి తన 
గ్రంథాంతమున నిట్లు మంగళాంతము గావించినాడు. 


“అంత విభీషణుడా రాము జూచి - యెంతయు భక్తితో నిల జాగి మొక్కి 
 దేవయిచ్చటనే మీ దివ్య శ్రీపాద - సేవ జేయుచునుందు(జనగ నేనొల్ల 
మనుజేశనా మది మది నిల్వదచట - యనవుడు రఘు రాముడతని కిట్లనియె 
నరయగా మా స్వామియగుచున్నయట్టి - శ్రీరంగ ధామునిచ్చెద నీవు గొమ్ము 
పోయి నీ వందు నెప్పుడు పూజసేయు- మాయందు భక్తియు మజువకు మెపుడు* 
అని. బోధించినాడు. రంగనాథునితో లంకలో ప్రవేశించువరకు భూమి మిద 
దింపవద్దని రాముడు పలికెను. అల్లేనని విభీషణుడు బయలు దేరెను. అమరులకిది 
యిష్టములేక విఘ్నేశ్వరుని ప్రార్థించిరి. కావేరి తీరము చేరిన విభిషణునకు 
వటురూపమునున్న గణేశుడు కన్పించెను. అతనిని చూడగానే కడుపుబ్బెను. అంతలోనె 
శ్రీరంగధాముని వటరూప గణపతికిచ్చి పట్టుకొమ్మని చెప్పి దేహబాధ తీర్చుకొని. 
వచ్చెదననెను. అంతటా వటువు ముమ్మారు పిలిచి క్రింద బెట్టెదనని చెప్పి శ్రీరంగధాముని 
పట్టుకొనెను. విభీషణుడు దేహబాధ తీర్చుకొనక ముందె మూడుసార్లు పిలిచి క్రింద, 
_ 1. రంగనాథ రామాయణము - యుద్ధ కాండము - పుట 321 ద్విపద, రాయలు అండ్‌ కో - కడప 
2. రంగనాథ రామాయణము - యుద్ధకాండము - అనుబంధము - 2, పుట - 842, ఆంధ్ర విశ్వకళాపరిషత్తు 1942 


“63 


డా. ఎం. పద్మకుమారి 
పెట్టెను. అంత విభీషణుడు తన శౌచకర్మను దీర్చుకొని వచ్చి శ్రీరంగశాయి మందసము 
నెత్తలేక దీనచిత్తుడై ప్రార్థించుచుండగా ' ప్రతి నిత్యము వచ్చి నన్నిచ్చటనే 
గొలుచుచుండుము, విచారింపవద్దుపామ్ము' అని ఆనతీయగా విభీషణుడు తన 
బలగముతో లంకను చేరెను. 


రామునిచే రంగ నాయకుగొనుచు - యామినీచర పాలుడతిముదంబునను 

కావేరీ చంద్ర పుష్కరిణీ తటమున - నా విమానము నుంచి యది రాకయున్న 

జనియె మొక్కుదు విభీషణుడర్ట్జిదన్ను - దనుజులు గొలువ..... 

అని యుండుటచే విభేషణుడు శ్రీ రంగనాథస్వామిని గొల్సినట్లు కన్సించుచున్నది. 
ఇది మూలమున అస్పష్టముగ 'నున్నను రంగనాథ రామాయణమున వివరముగ 
గలదు, 
సౌమిత్రి హాసము 

రంగనాథ రామాయణమున యుద్దకాండములో గోనబుద్దారెడ్డి కల్పించిన 
“సౌమిత్రి హాసము" మూలములో లేదు. శ్రీరామ పట్టాభిషేక సందర్భమున బంధు, 
మిత్రులకు విందు చెయునపుడు లక్ష్మణునకు అసందర్భపు నవ్వు వచ్చినది. శ్రీరాముడు 
కోపగించి సౌమిత్రని చంపుటకు పూనుకొనెను. లక్ష్మణుడు అందరికి తన నవ్వుకు 
కారణము వివరించెను. అరణ్యవాస సమయమున తన్నావరించుటకు వచ్చిన నిద్రాదేవిని 
బ్రతిమిలాడి ఈ పదునాలుగేండ్లు తన భార్యయగు ఊర్మిళ దగ్గరకు వెళ్ళుమని 
కోరినాడు. ఆమె యటెగావించెను. వనవాసాంతరము నిద్రాదేవి వచ్చి తనను ఆవరించినది. 
కావున నాకు నవ్వు వచ్చినదని సమాధానమిచ్చెను. శ్రీరాముడు తన తప్పుకు 
ప్రాయళ్చిత్తమెమని వశిష్టుని అడుగగా నతడు సౌమిత్రి పాదములు తాకిన చాలునని 

ప్పెను. అతడు అట్లె తాకెను. వెంటనే అన్నను లక్ష్మణుడు కౌగిలించుకొనెను. ఈ కథ 

రంగనాథ రామాయణము నందే కన్చించును. ఇతర రామాయణములలో కన్పింపదు. 
స్త్రీల రామాయణపు పాటలలో గలదు. 


ఇట్లు రంగనాథ రామాయణము తెలుగు రామాయణములకాద్యమై అందరి 
మన్ననలు పొందినది. ఇది దేశీయమైనను శిష్ణులకు యిష్టమై ప్రాచుర్యమును 


మినా నద దానా నాకా నమన ద వా దాదా మందారము కందా కామదా నాది ంరింా మకా దా మనా మటదా నామా దాదా వనము కావా దానా రమని తన ననన పర 
1. రంగనాథ రామాయణము - యుద్ధకాండము - అనుబంధము - 2, పుట - 843, ఆంధ్ర విశ్వకళాపరిషత్తు 1942 
84 


లా 


రంగనాథ - ఎకోజ్లీ రామాయణములు - తులనాత-'క పరిశీలన 


శ 


పొందినది. అవాల్మికాంశముల కల్పనలు, పాత్ర చిత్రణలు రంగనాథ రామాం 
నందు కోకొల్లలు. 
రంగనాథోత్తర రామాయణమున కొన్ని అవాల్మీకాంశములు 


రంగనాథ రామాయణములోని ఉత్తర భాగమును కాచభూపతి. విశలరాజు 


(మ భు 
అను సోదరులు రచియించిరి. రామాయణము వ్రాసిన తరువాత ఉతర రామాయణము 
వ్రాయబడినది. ఇందలి కథ' రామజనా ది నుండి శ్రీరామవతార సమాప్తి వరకు 


వరికఫంపబడినది. ఇందులోను మూలమునకు బభినాములగు కలునలెనో 


గాలింపబడినది. 


1. రావణుడు బ్రహ్మదేవుని గూర్చి తపమొనర్చి, తన నాభి యండలి యమృతము 
నరుల కెవరికినీ కానరోకుండునట్లుగ వరము న ొరదెను. 


2. రావణుడు మాంధాతతో పోరాడినటు ను. పులస్త్యుడేతెంచి, వారికిర్వురకును 
సంధి గావించినట్టును వర్ణించినారు. 


3. వాలిసుగ్రీవుల జన్మవృత్తాంతము పూర్తిగా వర్ణించబడినది. 
4. గౌతముని శాపముచే అహల్య పాషాణముగా బడియున్న సంగతి వర్ణితము. 


5. ఆంజనేయుని జన్మ ప్రకారము వాల్మీకి రామాయణము నందు లేదు. 
రంగనాథ రామాయణము నందు గలదు. పూర్వము పార్వతీ పరమెశ్వరులు మర్కట 
రూపమును ధరించినపుడు వారి వలన కల్గిన శక్తిని భూదేవి 'సప్తగిరులు, సప్త 
సముద్రములను, స్థావర జంగమాదులను మోయుచున్నను ఈ గర్భమును మోయలేన' 
ని శివునికి మొరపెట్టుకొనగా, శివుడు వెయ్యి సంవత్సరములు తానె మోసి, 
వాయువునకిచ్చెను. వాయువు వెయ్యి సంవత్సరములు మోసెను. గౌతముని బిడ్డ 
అంజనాదేవి వాయువును గూర్చి తపస్సు చేయుచుండగా ఆ గర్భమును ఆమె కప్పను. 
ఆమె పన్నెండు మాసములు మోసి ఆంజనేయుని గనెను. 


“bh 


౧0, 
ల్లో 


6. వాలి సుగ్రీవుల జన్మ ప్రకారమున కింకొక కథ గలదు. ఒకసారి బ్రహ్మదేః 


మేరు పర్వతముపై జపమాచరించుచుండగా అతని కన్నీటి బిందువులు నేల 
బడినవి. అవే “బుక్షవిరజుడ ను వానరుని పుట్టుకకు కారణము. 


85 


డొ. ఎం. పద్మకుమారి రః 
7. రావణుడు సీతను అపహరించుటకు గల కారణము వాల్మీకి రామాయణ. 
కానరాదు. రావణుడు శ్రీరాముడే నారాయణుడని తెలిసి కోరి వైరము తెచ్చుకొః 


8. నారద ప్రేరితుడె రావణుడు శ్వేత ద్వీపమునకేగి యచట స్రీలచే నవమానిత 
కథ వాల్మీకి రామాయణమున కానరాదు. 


9. సీతారాములు సంసారము సాగిస్తున్న కాలములో నొక రాక్షసి ఈమె దగ్గ 

వచ్చి శ్రీరాముని వద్ద యిద్దరు వనితలున్నారని సీతతో చెప్పను. సీతకు కోపము: 
రాముని చేరి “ ఆ వనితల వృత్తాంతమడుగగా, కుంభణుడు తనకొక “మారు, 
-బకటి, రెండమ్ముల నొసంగినాడ ని చెప్పెను. ఈ బాణ రాజంబులెలమితో é 
ప్రాబల్యముగ పనులొనగూర్చునని నతడే చెప్పెనని, అవి ఆ రీతినే వనితలై ౪ 
పనులు చేయుచున్నవని చెప్పెను. ఇంట్లో రాముడు లేనప్పుడు సీత ఆ గదిలో 
అమ్ములను పటపట విరచి పొడిచేసి నీటిలో గలిపి త్రాగినదట. ఆమె వెంటనే. గర్భ 
దాల్సినదట. 


10. వాల్మీకి శత్రుఘ్నునకు పూర్వ రాజు మిత్ర సహుని కథ చెప్పుట మ 
రామాయణములో లేదు. 
11. గృద్దాలూక గృహ వివాదము శ్రీరాములు తీర్చుట కూడ వా, 
రామాయణములో లేదు. 
"ఇట్లు రంగనాథ రామాయణ ఉత్తర కాండము నందు భిన్న కథలు a 
గావించిర్‌.' 
ఏకోజీ రామాయణము 


ఎకోజీ రామాయణమును ' లీక యులకు కథను - రచించినట్లు సారము; 
ద్విపద. రచియించ దత్కధాక్రమ మెట్టిదనిని అని (ప్రారంభించినను వా 
రామాయణములోని అన్ని విషయములను అనుసరించలేదు. కావున దీనిని స సం 
రామాయణమనవచ్చును. ల కొన్ని అవాల్మీకాంశములకు స్టా స్తాన, 


1. ఆంధ్ర ద్విపద సాహిత్య చరిత్ర - డా॥ టి. సుశీల పుట - 199-201-1979 
2. ఎకోజీ రామాయణము - బాలకాండము. - పుట - 2, డా॥ ఎం. బాగయ్య. - 1993 


_ 86 


న! 
“roe 


రంగనాథ - ఎకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీ 


అన 
కల్పింపబడినది. గోనబుద్ద భూపతి వలెనే ఈ ఏకోజియు అవాలీ 
గ్రహించినాడు. 


శ్రీరాముని అవతార విషయము 


శ్రీ మహావిష్ణు శ్రీరామావతారమున జన్మించినట్లు గలదు. వాల్మీకి లోకోత్తమ 
పురుషుడు, సద్గుణ శీలుడు, సత్వజ్ఞ్జుండు, ధర్మజ్ఞాండు, జితేంద్రియుడైన వీరుడెవరు? 
అని నారదుని ప్రశ్నించగానపుడు, ఈ లక్షణములు గలవాడొక్కడే ఆయనే శ్రీరాముడని 
నారదుడు జవాబిచ్చెను. 


“దశరథ తన యుండు ధర్మమానసుడు - దశదిశలను కీర్తి దనరినవాడు 

యినకుల తిలకుడు దేవేంద్ర సన్నుతుడు - ఘనుడు శ్రీరాముడు కల్యాణగుణుడు 

పురుషోత్తముడు సంపూర్ణావతారు - డరయంగ జన్మించి యభివృద్ది పొంది" 

ఇట్లు శ్రీరాముడు విష్ణంశ సంభూతుడుగాను, తల్లిదండ్రుల యెడ భక్తి 
ప్రపత్తులు, సోదరులయెడ బ్రాతృప్రేమ, ఎకపత్నీవ్రతుడై, అన్యాయాన్ని, అధర్మాన్ని, 
రాక్షసత్వాన్ని కూలద్రోయుటకు ఒకే జక బాణమును ప్రయోగించి నిర్మూలించేశక్త్‌ గల 
ధీశాలిగా వర్ణింపబడినాడు. 


శ్రీరాముడు జన్మించిన తిథి, వార నక్షత్రముల గురించి స్పష్టపర్చిన ఘట్టము. 
జన్మవారము బుధవారముగా గలదు. రామాయణము నందును శ్రీరాముని జన్మ 
చరిత్ర యథాతథముగా నున్నది." 


“ 


“సురుచిర మధు మాస శుక్షపక్షమున - పురడించునవమిని బుధవాసరమున 

మలయ పునర్వసుమధ్యాహ్నవెళ - లలిత కర్కాటక లగ్నంబునందు 

గురుచంద్ర యోగంబు కొమరు దీపింప.- పరగనుచ్చంబులై పంచగ్రహములు 

పరమాత్మునవ్యయు భక్త మందారు - గరిమెతో శ్రీరాము గనియె కౌసల్య 

భరతుని జన్మ ముహూర్తము : కైకేయి భరతుని జన్మ తిథిని వివరించిన 
విధమును విలోకింతము. 


1. ఏకోజీ రామాయణము - బాలకాండము - పుట - 4, డా॥ ఎం. బాగయ్య - 1993 
2. శ్రీరామాయణము - బాలకాండము - కట్టావరదరాజు - తంజావూరు 
3. వికోజీ రామాయణము - బాలకాండ - పుట - 14,15 డా॥ ఎం. బాగయ్య 1993 


87 


డా. ఎం. పద్మకుమారి 
“పాలుపొందు శుభకర ష పుష్యనక్షత్ర - కలితమౌమీన లగ్నంబున గరిమ 
పూని కేకయ న. భానుస సన్నిభతేజ భరతేశుగనియె 
అని కేకయరాజపుత్రి భరతుని ఏనక్షత్రమున కనినదో చక్కగా వివరింపబడినది. 


gy 


లక్ష్మణ, శత్రుఘ్నుల జన్మ ముహూర్తమును గురించి : శ్రీరామ, భరతుల 
జననము తర్వాత సుమిత్రా దేవి కవలలను కనిన: సమయమును -కబ పేర్కొన్న 
సందర్భము అరయ లర. 


“క్రలితాహి నక్షత్ర కటకలగ్నమున - తలపుల్లసిల సుమిత్రా దేవి కవల 
_ లక్ష్మీకరాకార లక్ష్మణాన్వితుల - లక్ష్మణ శత్రుఘ్నులను గాంచెనపుడు '” 
ఇట్లు దశరథునకు గల్గిన నల్గురు పుత్రుల జన్మతిథి, వార నక్షత్రాదులు కడు 
చక్కగా, వివరింపబడినవి. జ్యోతిశౌా స్త్ర వేత్తలకనువైనదిగానున్నది. దశరథాత్మజులు 
జన్మించిన య. దేవతలు పుష్పవర్షము గురిపించిరి. వీనిని ఎకోజీ “సారది 
పువ్వుల వాన సోనలైకురిసె "నని వర్ణించినాడు. 


ఇందు “సోనలై' అను అచ్చ తెలుగు పద గుంఫనముతో సొంపైన పూసోనలను 
గుభాళింపచేసినాడు. రఘువంశ కులగురువులైన వశిష్ట మహర్షి వారు రామ, భరత, 
లక్ష్మణ, శత్రఘ్నుల యొక్క జాతక కర్మములు జేసెను. మంత్రసానులకు ధన, ధేను, 
నవరత్నములను బహుకరించిరి. ఇట్టి ఆచారము తెలుగు దేశమున (ప్రసూతి 
సందర్భమున) నేటికినీ కన్చించుచునేయున్నది. తంజావూరి పురవీధులను దర్శించి, 
తెలుగుదనముట్టిపడునట్లు రామాయణ రచన చేసినాడు. 


అహల్య శాపవిమోచనము : 
శ్రీరాముని చరణ ధూళి అహల్యకు తాకినంతనే పాషాణ రూపమును వీడి పూర్వ 
రూపము సంతరించుకున్నది. ఈ సందర్భమున ఆమె చక్కనైన అందచందములను 
వర్ణించెను. 
“గరిమతో రాగ మార్గంబున రాము - చరణ రేణువు సోకి శాపంబు మాని” 
. అని శ్రీరాముని పాదధూళి సోకి రాయిగా పడివున్న అహల్య నాతియై నిలిచినదని 





1. ఎకోజీ రామాయణము - బాలకాండ - పుట 15, డా. ఎం. బాగయ్య 1993 
2. ఎకోజీ రామాయణము - బాలకాండ - పుట 15, డా॥ఎం. బాగయ్య 1993 


88 


రంగనాథ - ఏకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 


చెప్పినాడు. అందాలన్నింటిని ఆపాదించుకొని యెట్లున్నదో కన్నులకు కట్టినట్లుగా 
వర్ణించినాడు. 


లము - తొలకరి మెరుపునా తులకించు మెను 
తుమ్మెద రెక్కల తొలగించు కురులు - తమ్మిరేకుల మించి తనరారు కనులు 
బాలచంద్రుని గేరు ఫాలభాగంబు - శ్రీలను రంజిల్లుచిన్ని వినులును 
ముకురములు మొనయు ముద్దు చెక్కులును - చికిలి విద్రుమముల చెనకు కెమ్మోవి 
ననవిల్తుచాపంబు నవ్వు కన్సామలు - యెనలేని నూగారు నెచ్చెడినాస 

దాడిమ విత్తుల తరము పల్వరుస - పుడమిని శంఖంబు పోలిన గళము 
కాంతి లతికెన గడుగు బాహువులు - టై 


లలిత చ లచ చి వనాని నాని ఏ బాన ప వివిన దిశ చ అ కాతిచాళి చా అహ క 409 ౫ 


అని అహల్యను అతిలోక సుందరిగా వర్ణించి, ఆమె అందమె ఆమెను యిడుముల 
పాలు చేసినదని చెప్పినాడు. 


అహల్య శ్రీ రాముని కీర్తించుట: 


శాపవిమోచనానంతరము పరమానందభరితురాలైనది. అహల్య ర భక్తి పార రవశ్వమున 
శ్రీరాముని స్తుతించినది. 


“జయ జయ రఘురామ! జగదభిరామ! - జయ దశరథ పుత్ర! ధవళాబ్దనెత్ర! 
సురముని జన మిత్ర! సురుచిర గాత్ర! - పరమ పుణ్య చరిత్ర! పద్మాప్త గాత్ర! 
_ సారది నీ పాదంబు సోకిన యపుడే - పరమ పతివ్రతా భరణంబునైతి 

యెలమి గౌతమ మునికిల్లాల నైతి - పాలిసెనా పాపంబు పాలిసె శాపంబు* 

ఇట్లు శ్రీరాముని కీర్తించి పవిత్రురాలైనది. అహల్య పాపము, శాపములు 
పోయి పరమ పతివ్రతాభరణంబుగా నిల్చి, గౌతమ మునికి యిల్లాలయినది. లు 
పతిత పావనుడుగా క్రీర్తించినాడు. గోనబుద్ద భూపతి అహల్య శాపవృత్తా తాంతమును 
వివరించి, శాపవిమోచనమెందులకనో వర్తించలేదు. ఏకోజీ కవి శాపవృత్తాంతము 


విడిచి స్‌ శాపవిమోచనమును వర్ణించినాడు. గౌతముడు శ్రీరాముని దర్శించె ౯ కీర్తించి 


క్ట 


5 శ్‌ 





ఇొరెకొక రామాయణము - బాలకాండ - పుట 32, డా॥ ఎం. బాగయ్య నష 
"2 ఏకోజీ రామాయణము - బాలకాండ - పుట 32, 33 డా॥ ఎం. బాగయ్య. గారు అ 
3. ఏకోజీ రామాయణము - బాలకాండ - పుట 33, డౌ॥ ఎం. బాగయ్య గారు' 193 


89 


డా. ఎం. పద్మకుమారి 
అహల్యను గొని, క్రి రామ కౌశికాదులను తోడ్కొని ఆశ్రమానికి వెళ్ళినట్లు చెప్పియున్నాడు. 
ఏకోజీ కవి అహల్య కౌశికునకు పిదప శ్రీరాముని కిర్తించినట్టు గలదు. 


వనవాస సందర్ధమున కౌసల్య దుఃఖించుట : 


శ్రీరాముడు సీతా లక్ష్మణ సహితుడై అరణ్యవాసమునకేగునపుడు కౌసల్య 
పుత్రుని వీడి, ఒక మాతృమూర్తి ఒలకింపచేసిన అవాల్మికాంశము. 


“ నీజన్మలగ్నంబు నీ శుభాంగములు - నీజాతకము జూచి నిఖిల సంయములు 
భూలోక మంతయు భుజబల స్ఫూర్తి - పాలించు నితడని పలికిరి గాని 
కొరమాలి మునివృత్తి ఘోరాటవులను - తిరుగుదువని మున్నెతెలుపలేరైరి 
యప్పుడే దెలిపితే యన్న శ్రీరామ - తెప్పున నెమైన తెగువ గైకొందు..."' 
నని మాతృహృదయము శోకించినది. పుత్రుని వీడి బ్రతుకలేనని వాపోయినది. 

పుత్ర వ్యామోహముళతో పరిపరి విధముల పలుపాయముల సూచించినది. ఇన్నాళ్ళు 
బిడ్డలు లేక గొడ్రాలిగా దుఃఖించినాను. ఇప్పుడు సత్పుత్రుడవైన నిను గాంచిన సుఖము 
క్రణముగానే మిగిలినది. మీ తండ్రి నుండి కొరతలేగాని సుఖములు నేపాొందలేదని 
వ్యక్తీకరించినది. కష్ట్టమయములందే నిష్ణుర సత్యములు బయల్పడునను సత్యము 
_ లోక విదితము. కైకేయి రాజ్యాభిషేకముతో భరతుని పట్టమహిషిగా యున్నచో నేను 
కొరగాను. తండ్రీ ! నీవు అయోధ్యాపురము నందే తిరుగాడుము తండ్రీ! నీ ముద్దు 
ముఖమును జూచి దుఃఖమును మరిచెద రామచంద్ర! పరదెశుతెందరో అయోధ్యనందు 
తిరుగుటలేదా అట్లే నీవును తిరుగుము. అడవులకు మాత్రము వెళ్ళవద్దని విలపించినది. 
_ ఇచట మాతృమూర్తి ఆవేదనను కరుణ రసాత్మకముగా వర్ణించి, పఠితులను కంట 

. తడిపెట్టించెను. వనవాసమంటే అడవులకే వెళ్ళవలెనని కౌసల్యకు తెలియకగాదు.తల్లి 
(ప్రమను తెలియజెప్పుటకే కవి కౌసల్యచే ఇట్లు పలికించినాడు. 


“కొడుకు రాజ్యంబు గైకొని యేలుచుండ.! - బెడ మాటలను విర్రవిగుచునుండు 
కైకేయి మొగమెట్లు కనుగొందు నేను - కైక నన్నెంచునే కలనైన గాని 





1. ఏకోజీ రామాయణము - అయోధ్య - పుట 79, డా॥ ఎం. బాగయ్య గారు 1993 


90 


రంగనాథ - ఏకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 
పరదేశులెందరీ పట్టణంబునను - తిరుగరే నీవట్లు తిరుగు మీ పురిని 
_నిరతంబు నీ ముద్దు నెమ్మోముజూచి. - మరచెద దుఃఖంబు మా రామచంద్ర 1 
అని ఏకోజీ పలికించినాడు. 


సుమంతుడు కైకేయిని ధిక్కరించుట : 


కౌసల్య, సుమిత్రలు కడు విలపింపజూచిన మంత్రి సుమంతుడు కైకేయిని 
దూషించిన విషయమున్నది. 


అట సుమిత్ర కౌసల్య - కడువడి విలపింప కని సుమంత్రుడు 

'శోకంబు సారదియై సూటిగా తాను - కైకేయి జూచి దిక్కరించి పలికె 

రాకకై నీ గుండె రాయిగా వోలు - రాకుమారివి గావు రాక్షసివి నీవు 

పతిహితమింతైన పరికింపలేవు - గతినీకు గలదే డుర్గతి యింతేగాని”* 
అని నిందించి పలికిన వాక్యములు సత్యములై యొప్పారుచున్నవి. పట్టభద్రుని 
గావింప వలసిన శ్రీరామచంద్రుని కానలకు పంపుటకు ని మనసెట్టంగీకరించుచున్నదని 
ప్రశ్నించెను. సుమంత్రుని ప్రశ్నలో ఆవేదనతో పాటు అనింద్య వాక్యములున్నవి. 


దశరథుడు కైకేయి మనసును మళ్ళించుటకు ప్రయత్నించుట : 


కైకేయి అడిగిన వరములకు దశరథుడు బాధపడినాడు. కైకేయి మనస్సును 
మార్చుటకు శ్రీరాముని సద్గుణములను గుర్తు తెచ్చినాడు. 


టలు = ఇట్టి పాపపు మాటలెట్లు పల్కెదవు 
కన్నతల్లియగు తః కౌసల్య కన్న - నిన్ను పూజించును నీ సేవ సేయు 
నట్టి సద్గుణ శాలినట్టి పుణ్యాత్మ- న నట్టి రాముని కానక నుపమందువది 
యెటుల శముందునే నెటుల సహింతు - కటకటా నీకింత కరుణ లేదటే * 
అని కైకేయిని బుజ్జగించి, కోపగించి, నిందించినాడు. అయినను ఏమి ఫలితము 
కనబడలేదు. అంతకు మిక్కిలి ఏమి చేయగలడు. ఇచ్చిన వరముల తీసుకొనలేడు. 
అందుకే దశరథుడు విలపించినాడు. 
1 ఏకోజీ రామాయణము - అయోధ్య కాండము. - వుట 79, డా॥ ఎం. బాగయ్య 1993. 


1. ఏకోజీ రామాయణము. - అయోధ్య కాండము - పుట - 88, డౌ॥ ఎం. బాగయ్య గారు 1993 
2. ఏకోజీ రామాయణము - అయోధ్య కాండము - పుట - 67, డా! ఎం. బాగయ్య గారు 1993 


91 


డా. ఎం. పద్మకుమారి 
శ్రీరాముడు కైక సంశయమును దీర్దుట : 
కుని మాట ప్రకారము శ్రీరాముడు రాజ్యాభిషేక మహోత్సవమును విడనాడి 


దశరథుని 
నారబరలు ధరించి కారడవులకు వెళ్ళునా? వెళ్ళుటకు రాముడు ఒప్పుకొనినను 
కొసల్యాదులూరుకుందురా ? అని మనమున తలచిన కైక వద్దకు శ్రీరాముడు చేరి ఈ 
వఎధంగా పలికనాడు 


క. - తన తండ్రి మాటకై దారుణంబైన 
కాలాన్నివైనను కణకతో జొత్తు - కాలకూటంబైన కబళీకరింతు 


ఎ 
చమ 


జనని! యిందు నీకు సంశయంబేల?- ........... 


(1) 


ఆని పిత్మవాక్య పరిపాలనత్వమును చాటుకొన్నాడు. తండ్రి మాటకై 

కాలాగ్నినచ్‌ మ. కాలకూటమునైన సంతోషమున సేవింతునని పినతల్లి కైకేయికి 
శ్రీరాముడు భరతునకు పట్టము గట్టుమని దశరథునికి చెప్పట 

కైకేయి వరముల ప్రకారము భరతునకు పట్టము గట్టుమని తాను కారడవులకు 
పోయెదనని, తండ్రి దశరథునకు తల్లులకును మొక్కు సందర్భమున శ్రీరాముని 
మాటలు 

“కట్టుమా.భరతునీ ఘడియ పట్టంబు - గట్టిగా యిప్పటికి కార్య సంగతులు 

తల్లి కైసల్యకు తగసుమిత్రకును - యిల్లాలు సీతకు నెలమితో దెలిపి 

తపసి పోయెద దారుణాటవికి - .......................... ”2 


అడవి మాటవినగానే తల్లిదండ్రుల హృదయములు తపించినవి. సీతారామ, 

లక్ష్మణులు నారచీరలు గట్టి వనవాసమునకు ప్రయాణమైరి. దశరథుడు కోపమును 

టం. క్రూరురాలవనగానే కైకేయికిచ్చిన మాటను తిరిగి తీసుకొనుమని 
ఇందించినది. ఇద్దరి తగవును శ్రీరాముడు నివారింపనెంచి ఇట్లు పలికినాడు. 


ఆ 


(్‌ 





1. ఏకోజీ రామాయణము _ అయోధ్య కొండము - పుట - 74, డా॥ ఎం. బాగయ్య గారు 1993 
2. ఎకోజీ రామాయణము - అయోధ్య కాండము - వుట - 76, డా॥ ఎం. బాగయ్య గారు 1993 


92 


రంగనాథ - ఎకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 
“తల్లి కైకేయి మా తండి కీలాగు - యిల్లాలవైయుండి యేలదూరెదవు 
తప్పను కలనైన తండ్రి వాక్యంబు - లిప్పుడే పోయెద నెలమి కానలకు"" 
కలలోనైన మాట దప్పను, పితృవాక్య పాలన చేసెద నమ్ముమని కైక తెచ్చిన నార 
చీరలు ధరించి అడవికి బయలు దేరెను. 
కౌసల్య దుఃఖించుట : 


పట్టు వస్త్రములను వీడి నారచీరలు ధరించి అడవులకు ప్రయాణమైన శ్రీరాముని 
కౌగిట జేర్చి విలపించినది. 


“నను విడు కొల్పుము నా చలు కొరు = ముని మొక్క కౌసల్య యపుడు 
రాఘవుని | 

కనికరంబున నెత్తి కౌగిట చేర్చి - కానకగన్న చక్కని రా 

కానకు బోయదె కటకటయిపుడు -డని విలపించుచు నశ్రువుల్‌ రాల 

గనకని పైట కలక చక గత పాపా 

పావన జలముల పక్షాళ తాస్య - యైవచ్చి పుణ్యహమమర సేయించి* 

ఎవరైన ప్రయాణమై పోవునపుడు కంట నీరు పెట్టుట శుభకరము గాదు. కావున 
కౌసల్య అశ్రువులను పైటకొంగుతో తుడుచుకొని మంచినీటితో ముఖము కడుగుకొని 
వచ్చినది. పుణ్యాహావచనములతో నిట్లు పలికెను. చతుర్వేదములు, అష్టదిక్పాలకులు, 
రవిచంద్రులు, అగ్ని, సముద్రుడు, వృక్షములు, లతలు, పుష్పకుంజములు, మెరు 
పర్వతాదులు అడవిలో నీకు తోడుగా నుండునని దీవించినది. 


శ్రీరాముని పురజనులు వెంబడించుట : 


శ్రీరాముడు వనవాసమునకు బయలుదేరగా, రాముని వెంబడి అయోధ్యపురి 
ప్రజలందరు అడవులకు వత్తుమని బయలుదేరిరి. రావద్దని నివారించినను వినరైరి. 


'జనులార విడిచి మీ సంసారములను - చనువేర యుచితమే చనుడ యోధ్యకును 
భరతుండు నా కంటె పరమ పుణ్యుడు -నిరంతంబు మిము బ్రోచు నీతి తోననిన 


నాకను నుతకనతతటతులతతనకలలతతతనననతనుననిలాతి నత నతతనకదరదోడుననకని మతా నలదానమకననానలడోమా ధన పనకమతననాననదతకకుదలనిలతినడనిదాతానడకతనివానాననాిదుత తనరు నన నక కో కనబ నారద నక నాలన మిందు నంతర కనాలి నాకనా 


1. ఏకోజీ రామాయణము - అయోధ్య కాండము - పుట - 90, డౌ॥ ఎం. బాగయ్య గారు 1993 
2. ఏకోజీ రామాయణము - అయోధ్య కాండము - పుట - 82, డౌ॥ ఎం. బాగయ్య గారు 1993 
3. ఏకోజీ రామాయణము - అయోధ్య కాండము - పుట - 94, డా॥ ఎం. బాగయ్య గారు 1993 


93 


డా. ఎం. పద్మకుమారి 
అని చెప్పిన రాముని మాటలు పురప్రజలకు రుచింపక వారిట్లని 


“భరతుడేలను మాకు భువనంబునేల - మరలవు నీమీది మమ 
నీ వెంట వత్తుము నీవు వద్దన్న - కావివస్త్రంబులు గైకొందుమనిః 
తమ నిర్ణయము రామునకు విన్నవించుకొనిరి. శ్రీరాముడు నః 

అక్కడనే నిదురించుటకు నిశ్చయించుకొని అర్థరాత్రి ప్రజలందరు అదమరచి 

సమయమున రథమును అయోధ్యకు కొనిపామ్మని సుమంత్రునకు చెప్పి 

లక్ష్మణులతో కలిసి గుహుని పడవలో ఆవలి తీరము చేరెను. పౌరులంద 

జూడగ శ్రీరాములు కనబడరయిరి. రథ చక్ర చిహ్నములు చూడ ఆ 

పోవుచున్నది. శ్రీరాముడు రథమునెక్కి అయోధ్యకు మరలి ప 
అయోధ్యకు చేరుకొనిరి. 


ట్ర శ మేలని శ్సీరాము వెదకి 

గానక రథ చక్రగతుల చొప్పరసి - మానవేశ్వరునాజ్జమన రామచ'! 
డరిగెనయోధ్యకు ననినిశ్చయించి - పురజనుల్‌ సాకేతపురికేగుదెం 
రని నం ప్రజల ఆలోచనను కన్నులకు కట్టినట్లు చెప్పియు; 


తార విలాపము : 


శ్రీరాముని బాణమునకు వాలి కూలినప్పుడు తార విలపించిన! 
నిందించినది. 


“ఓ! రాఘవేశ్వర యో మహావీర - వూరకే వాలినిట్లాగి చంపతగునే 

నీనీతి నీమతి నీదు విఖ్యాతి - జానకి వెంటనే జనియెనో జెపుము 

దేవేంద్ర నందను తెగటార్చినట్లు - దేవనన్నిప్పుడు తెగటార్చుమన 

నీనీతి, మతి, కీర్తి అన్నియు సీతతోడనే పోయినవా? వాలిని చంపి 

తకు నాథుడు లేని 'నా జీవితమెందుకు? అని విలపించినది. తారా 
సహజత్వమును తెలుపుచున్నది. 

య లి 


_ 2. ఎకోజీ రామాయణము - అయోధ్య కాండము - పుట -95, డౌ॥ ఎం. బాగయ్య 
3. ఎకోజీ రామాయణము - కిష్కింధా కాండము - పుట - 15 ద్వి.సంపుటి. డా॥ ఎం. బాగ 


94 


రంగనాథ - ఎకోజీ రామాయణములు - తులనాత్మ క పరిశీలన 
క్‌ షణుడు రావణునకు నీతి చెప్పట: 


రావణుని సోదరుడైన విభీషణుడు సితను రామునకప్పజెప్పుమని, తద్వారా 
౨శము, ప్రాణములను కాపాడుకొనుమనెను. 


ను రాక్షసేశ్వరా! విక్రమోదార! - చనటి మంత్రుల మాట చెవిబెట్టవలదు 
ఎని లంకకు దెచ్చినమొదలు - దేవ! యీ పురలక్ష్మీ దీనయై పాలిచె 
ముచున్నది మహా దుర్షిమిత్తంబు - లేచందమున జూడనిది బుద్దిగాదు 
 కజ గొంపోయి సరగున రామ - జనపాలమణీ కిచ్చి శరణంబు జొరుము 
వంశ గరిమెను నీ జీవములను - నీవారి నెల్లను నీవు రక్షింపు 
ని చిలుకకు చెప్పినట్లు ముమ్మారు - చనబుద్ది యా విభీషణుడు చెప్పినను 
అని విభీషణుడు చిలుకకు చెప్పినట్లు రావణుని చెవినిల్లు కట్టుకొని చెప్పెను. 
వణుడు విభీషణుని తను టు : 
సితను గొనిపోయి శ్రీరాముని కిచ్చి ము వేడుమని చెప్పిన విభీషణుని 
టులకు కోపవివశుడైన రావణుడు విభీషణుని తన్నెను. 
Te AO - బుద్ది యా విభీషణుడు చెప్పినను 
రావణుండు కోపవివశుడై జూచి - తన తమ్ముడనకనుతన్నె తన్నుటయు 
విభీషణుడు శోకా క్రాంతుడగుచు - వే వేగ రాక్షస విభునికి మొక్కి 
) ౬లా విను నీవు రాముబాణాగ్ని - కావరంబున గంగగ్రాగెడు నాడు 
యము నా బుద్ది తలపున నన్ను - తలచు మటంచును తరలె యాక్షణమే* 
విభీషణుడు రావభ్థునకు మొక్కి “ నీవు రామబాణాగ్నిచే క్రాగెడునాడు నన్ను. 
మాటలను గుర్తు తెచ్చుకో. అని చెప్పి శ్రీరాముని శరణు వేడుటకై వినువీధిన 
; దులున్నచోట దిగి శ్రీరాముని శరణు జొచ్చెను. 
చుమంతుని పిడికిలి దెబ్బకు రావణుడు మూర్తిల్లుట: 
హనుమంతుడు రావణుని తేరూపైకి దుమికి కోపముతో దూషించెను. రావణుడు 
ఆనేయుని పక్షంబున బొడవగ, ఆంజనేయుడు పిడికిట బొడవగనే రావణుడు. 
'రృజెందును. 
కీ రామాయణము - యుద్ధ కాండము - పుట - 59, 60 ద్వి.సంప్పటి. డా॥ ఎం. బాగయ్య గారు 1993 
కోజీ రామాయణము - యుద్ధ కాండము - పుట - 90 ద్వి.సంపుటి. డా॥ ఎం. బాగయ్య గారు 1993 


95 


డా. ఎం. పద్మకుమారి 
“వాయుజుండప్పుడు రావణు తేరుపైన - పాయక దుమికి కోపమున నిట్లనియె 
ఓరి! రావణ. వనరోరి మూఢాత్మ - యీ రేడు జగముల ఇంద్రాది సురుల 
క్రార్యంబును వీడక త్రుళ్లించు నీచు - త్రుళ్లునంబే చోటు తొలగించె ననిన 
వీక్షించి రాక్షస విభుశాంజనేయు - విక్షించి బొడిచిన వణకి వాయుజుండు 
వడిచేర్చి రావణుని ఒక్షమ్మునపుడు - పిడుగుతో సరియైన పిడికిట బొడువ, 


191 


పడి మూర్చజెంది వెంబడి మూర్చదెలసీ లు 


మూర్చిల్లి లేచిన రావణుడు హనుమంతుని కొనిడాయెను. 


ఉల లట అ కళను తి శిత లిచా లాలి లి ఉట శిత గిలి శిత ద నిశి 


హనుమంతుని పరాక్రమమును మెచ్చుకొన్నాడు రావణుడు 


కుంభకర్ణుడు రావణునకు హితవ చెప్పట : 


రావణునాదేశానుసారము భటులు కుంభకర్ణుని నిద్రనుండి మేల్కొల్పగా 


కారణము తెలుసుకొనుటకు ఇట్లు పలికెను. 


“రక్కసులరీతి రాయడి సేయ - నొక్కంత మేల్కొని హమ్మని నీలిగి 
బడబాముఖాగ్నియై పరగిన నోరు - తడయక తెరచి వింతగ నావులించి 
శ్రీరాముచే ముక్తి చేకొన కోరి - దూరంబుగా నిద్ర తోసిన మాగడ్కి 
ప్రళయకాలాగ్ని బింబములు బోలు - కలయంగ నెజ్జని కన్నులతోన 
కవి కుంభకర్ణుని రూపమును హాస్యాస్పదముగా వర్ణించి రక్తి కట్టించెను.నిద్ర 


993 


లేపిన కారణమేమని అడిగి విషయమును గ్రహించిన కుంభకర్ణుడు రావణునకు నితి 


చెప్పెను. 
“విని కుంభ కర్టుండు విభుదారి కనియె - మును రాము భార్యను ముచ్చిలి నీవు 
' తెచ్చినప్పుడే కీడు వెచ్చితి వధిప! - యిచ్చట పునరుక్తు లేమికి నీ కను 


1,2. ఎకోజీ రామాయణము - యుద్ధ కాండము - పుట - 90 ద్వి.సంపుటి. డా॥ ఎం. బాగయ్య 1993 
3. ఎకోజీ రామాయణము - యుద్ద కాండము - పుట - 90 ద్వి.సంప్పటి. డా॥ ఎం. బాగయ్య గారు 1993 


96 


రంగనాథ - ఎకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 
తుదమొదలెటు గక దుర్మదంబునను - పదరి యెవ్వడు కార్యభాగంబు oe 
వాడాపదల బొందు వాడంచు విందు - వాడననేల ? రావణ నివెసుమ్మి' 
అని పలికిన మాటలలో కుంభకర్ణుని సుబుద్ధి గోచరించును. కుంభకర్ణుడు 
రాక్షసుడై డైనను పై పై మాటలతో సత్ర్రవర్తకుడైనాడు. జం ముక్తి ప్రసాదితమైన కల్పన. 


విభీషణుడు రావణ మరణ రహస్యమును తెలియచేయుట : 


శ్రీరాముడు రావణుని వధించుటకై ఎన్ని బాణములు వేసినను మరణించలేదు. 
రాముడలసిపోవుటను గమనించిన విభీషణుడు రావణుని మరణరహస్యమును 
తెలిపిన విధము. 


“దేవ! రాఘవ వీడు తెగడెందు చేత - వావిరి సుధనాభి పడినుండజేసి 
అనల బాణం బేసి అమృతమింకించి - మునుకొని బ్రహ్మాస్త్రము నేసి చంపు” 

అని విభీషణుడు రావణవథను నిర్ణేశించెను. దుర్మార్గుని చంపి ధర్మాన్ని 
రక్షించుటకు స్వపర భేదము ఉండరాదను ప విభీషణుని పాత్ర ధారా 
కల్పించినాడు ఎకోజీ కవి. 


ద్విపద రామాయణములలో సంపూర్ణ రూపములు దాల్చినవి మూడు గ్రంథములు 
మాత్రమే. మొదటిది గోనబుద్ధ భూపతి కృతమైన రంగనాథ రామాయణము, రెండవది 
కట్టా వరదరాజకృతమైన. శ్రీరామాయణము మూడవది ఏకోజీ కృతమైన ఎకోజీ 
రామాయణము. ఈ ముగ్గురు రాజకవులే. ముగ్గురును రామకథను ద్విపదలో 
_ రచించిరి. ఈ మూడు రామాయణాల్లో అవాల్మీకాంశములనేకములు. రంగనాథ, త్త 
రామాయణాల్లో కన్న ఏకోజీ రామాయణములో అవాల్మీకాంశముల సంఖ్య తక్కువనే 
చెప్పవచ్చును. నవరసభరితమైన ఈ ' ఏకోజీ రామాయణము వర్ణనా జాహుళ్యమై 
అచ్చతెనుగు పద శోభితమై మోక్ష ప్రదాయినియై యొప్పుచున్నది. 


న్‌ 
1. విజ్‌ రామాయణము - యుద్ధ కాండము - rg 99 ద్వి.సంపుటి. డా॥ ఎం. బాగయ్య గారు 1993 
2, ఎకోజీ రామాయణము - యుద్ద కాండము - పుట -140 డా! ఎం. బాగయ్య గారు 1993 


7 ' 


డా. ఎం. పద్మకుమారి 


పంచమ ప్రకరణము 
సమకాలికాంచముల [1కు తిఖలనయము 


కవి కర్మ కావ్యము. “కీర్తి జక అమంగళక్షిత్మి వ్యవహార నేతృత్వము, 
సద్యఃపర నిర్వృతి, కాంతా సమ్మితోపదేశము' "ఫలములుగా నెంచి కవి కావ్యమును 
రచించును. య. నిషేవణము, ధర్మార్థ కామ 'మోక్షములందు కళలందు 
నైపుణ్యమును, పీతి, కీర్తులను, కలిగించును.” లోకమునందు, బుద్ధిమంతులకు 
కావ్యామృత రసాస్వాదనలు, కావ్యశాస్త్ర వినోదముల తోడను, మూర్భులకు నిద్రతోడను 
కాలము గడచును. కవులు కావ్యములు రచించుటయు, సహృదయులు పఠించి, 
ఆనందించి, రసానుభూతి పొంది, తమ జీవితమును బాగు పరుచుకొనుటయు, 
పండితులు పరిశీలించి విమర్శనలు చేయుటయు సహజ ప్రవృత్తి. కవులు నిష్పక్షపాత 


వైఖరిని అవలంబించి విమర్శించవలయును. ఇతివృత్తము ఇహవరమైనచో :-. 


భగవత్సథయగును. అట్టి కథలు చరిత్రను, సంఘమును, సామాజిక స్థితి 
ప్రతిబింబింప చేయును. 1 


శ్రీరాముని పట్ల సమస్త కవులు సమభావమును ప్రకటించుకొనగా కొందరు సీత 
యెడల కరుణ రసమును మిక్కిలిగా పోషించి కన్నీరు మున్నీరుగా విలపింపచేసిరి. 
గానయోగ్యమైన రచనలు వెలువడిన తర్వాత జానపద, ద్విపద క్రీర్తి 
దక్కినది. 


ఈ కోవకు చెందినవే రంగనాథ రామాయణము, ఏకోజీ రామాయణములు. 
రెండును ప్రాచీన రామాయణముల పాత్రలనే పోషించినను, వీటికి కొంత స్వయం 





1. మమ్మటుడు - కావ్య ప్రకాశము - ప్రథమోల్లాసము - శ్లో - 2 
“కావ్యం యశ సేర్థకృతే వ్యవహార విదే శివేత రక్షతయే। 
సద్యః పర నిర్పతయే కాంతా సమ్మిత తమోపదేశయుజే॥” 


2. భామహుడు - “ ధర్మార్థకామ మోక్షేషు వైచక్షణ్యం కలాసుచ 1 . 
కరోతి కీర్తిం ప్రీతించ సాధు కావ్య నిషేవణం॥” 


రంగనాథ - ఎకోజీ రామాయణములు - తులన నాత్మక పర్తిశీలన 
ప్రతిపత్తి గలచు. ఇట్టి పాత్రలు, సన్నివేశము లన్నియు అవాల్మీకములే. మూలాన దాటి 
న ధలరిత చేసిన కావ్య రాజములు యీరెండు గ్రంథములు. 


అహల్య పాత్ర చిత్రణలో అమూలకమైన వర్ణనచే సమకాలిన ప్రతిఫలనము 


గావించిరి. రాముడహల్యకు శాప విముక్తి గావించినప్పటి దృశ్య ము కన్నుల వ ముంచు 
కదలాడును. 


“మొగులెల్ల విరియ సోముని కళ వోలె - పాగయడంగిన క 

కలక దొలంగిన కమలిని వోలె - బలు కసటుడిగిన బంగా 

అహల్య తన తొల్లిటి రూపము ధరించినట్లు బుద్ధరాజు చిత్రించినాడు. మూల 
రామాయణములో యీ వర్ణనా ఛాయా భోరున గ 


భుక్కల వోలె 
వోతె 


కుంభకర్ణుడు, యుద్ధమునకు బయలు దేరునపుడు మేఘములు అగ్సిపిడుగుల 
రురిపించుట, భూమి కంపించుట, చుక్కలు రాలుట, తనకు ప్రతికూల వాయువులు 
వీచుట, మూల రామాయణములో కొంతగలదు. దానినే రంగనాథ రామాయణ కర్త 
నాటి అరాచక ప్రవృత్తిననుసరించి ఉత్పాతములు సంభవించుటను కల్పించెను. 
సాంఘిక దురాచార వర్తనుల పట్ల అనాసక్తిని పెంపాందించెను. 


“దౌర్జ్దన్యమున దుష్టదానవ నీవు - పర్జన్యు నేచిన ఫల మింకగడువు 

మని రాఘవునకు దోడై వచ్చి పేర్చి - తనరార వాని వదల్సిన మాడ్కి 

గలయంగనప్పుడు కాల మేఘంబులు - పలుమాజు బిడుగులు పరగించె మోసి 

“డోరంబుగా వార్చిత్రుళ్ళడు వీడు - ఘోరాహవక్షోణ్‌ గుపితుడైనట్టి 

తారాధిపతి చేత దాను రూపజుట - కీరాజవరునిచే నిటగూలు టకును 

దారు సాక్టులమని తగజెప్తు కరణ్‌ - దారలు రుల్లుచు ధరణిపై బడియె 

తను మును నొంచిన దానికై యనిలు - డనయంబు రాముని యాన నీయసుర 
బడవైతు”నని పేర్చి పరగిన మాడ్కి - పడిగొని ప్రతికూల వాయువుల్‌ విచె 
“రాముడు సంపనీ రాక్ష సాథముడు - నామీద బడునపుడు నాకెంత పైగ 
పుట్టునో. యని భీతి కంపించు - నట్టి చందంబున నవని గంపించె” 


1. రంగనాథ వ న. బాలకాండము - పుట 58 ఆంధ్ర విశ్వకళాపరిషత్తు 1942 
2. రంగనాథ oes యుద్ద కాండము పుట 461 ఆంధ్ర విశః కళా పరిషత 1942 


భర్తా: 


డొ. ఎం. పద్మకుమారి 

నని దుర్శిమిత్తములను కల్గించినాడు. ఇచట భూమి మీద శ పడుట 
లన కంపించును. చేతనుల యందు భయము వలనను కంపన మేర్చడుట 
సపరళ్నము. భయము చేత కంపించుట సహజ గుణము. కుంభకర్ణునిది 
హత్క్మాయము. ఇతని బరువు చేత భూమి కంపించుట సహజ లక్షణము. అతడు 
పడక ముందు భయము - పడిన తర్వాత భయమును వివరించినాడు. తారలు 
రాలుట ప్రకృతి ధర్మము. త్రుళ్ళిపడుట, రూపటుట, నేల గూలుట లోకస్వభావము. 
తారాపతన వర్ణనము నందలి ప్రతిమాట ఉత్రేక్ష భావికాలమును హెచ్చరించును. 
ఇట్టివి మూలము నందు సాధారణముగా నున్నను, రంగనాథ రామాయణము నందు 

_ మిక్కిలిగా రచింపబడినవి.. 


శ్రీరాముడు సీతాదేవి లంకలో నున్నదని తెలుసుకొనిన తరువాత కడలిని జూచి 
శోకించెను. సూర్యాస్తమయమయ్యెను. మూలము నందు ఒకే ee 


SS విలసితస్తస్య తత్ర రామస్య దీయతాః : 
దీనక్షయాన్మంద రుచిర్సా స్కరోస్తముపాగమత్‌” 


అని రంగనాథ రామాయణములో బుద్దారెడ్డి యూ అవకాశము జారవిడువలేదు. 
లక్షణోక్తిని పాటించి, మహా కావ్యోచితమయిన సంధథ్యాదివర్ణనలను గావించినాడు. ఇవి 
ప్రకృతి పాత్రలతో తదాత్మ్యము గావింపబడిన ఉత్రేక్షలై స్వతంత్రములైన వర్ణనా 
పటిమకు నిదర్శనములైనవి. 
“అని రామ విభుడు శోకాంబుధిలోన - మునుగు చుండగ మూడు మూర్తులు గలిగి 
యతని తోడిదె లోకమనిన చందమున - నతి వేగమున నిను డపరాబ్దిగ్రుంకె” 
“ఇనుడు గ్రుంకిన యపుడెల్ల లోకములు - పెను పేద మణి లేని పెట్టియ బోలె 
మనస్‌ జానల తప్తమానసు రాము - గనుగొని తనువుగా గప్పెడు కొజకు 
జెలువొందనపరాబ్ది చెంగావి చీర - నెలమి దెచ్చిన క్రియ నెరసంజ యొప్పె” 
సంధ్యాకాల సమయము, సూర్యాస్తమయము మనసి జానలుడగు శ్రీరామునకు 
చెంగావి చీర కప్పుట కొజకా? యనునట్లు సంధ్యవేళ సమీపించెను. 


1. వాల్మీకి రామాయణము - యుద్ధకాండము - సర - శ్లో 22 


0 


2,3. రంగనాథ రామాయణము - యుద్ధ కొండము - పుట 330 లం విశ్వ కా పరిషత్తు 1942 


"00 


రంగనాథ - ఏకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 
శ్రీరామ దేవుని శిత మార్గణముల - నా రత్నములు దక్క నంబుధి యింకి 
"యీ రూపమున నుండు నినుని మాడ్కి - తారకావళి చేత దనరారెమిన్ను 
" ఆనిశీధిని రామునంగ తాపంబు - కైనిభిడంబుగా నావరించి యున్న 
సారంబపుమల్లికా శయ్య నానొప్పి - తారలు ప్రతి బింబితములయ్యెనబ్ది '_ 
ఆకాశమున గల చుక్కలు సముద్రుని నీటిలో రత్నములున్నట్లు ఆ రాత్రి 
అంగతావములు సవరించుకొనుటకు వెలసిన మల్లెపూల శయ్య యనునట్లు తారలు 
కన్సించుచున్నవని అతిశయోక్తి శ్రీరాముడు క్షీర సముద్రమున ఆదిశేషుడు శయ్యగా 
_ పవళించే విష్ణుమూర్తియని చెప్పకయే చెప్పినాడు. 


“రాజనై యేను వారాశి యుచ్చింతు - రాజవై నీవు వారాశి యింకింప 
దలచుట పాడియో ధరణీతలేశ? - విలసిత సత్కళాన్వితుడవు నీవు 
నటు చేసితేని దోషాకరత్వంబు - పటు వృత్తినీ యందు ప్రభవించుననుచు 
_. దూజి వచిన మాడ్కిదోచె జందురుడు - మీజిన కరములు మిన్నులు ముట్ట 
జనకజపై రామ జననాథ తిలక - ననుతలదాల్చి మన్నన చేసినట్టి 
| హరువిల్లు విజీచిన యా దోషమునను - విరహివైతివి సీత వెజపుననుచు 
చందురు డట్ట హాసము చే? సెననగ - నందంద చంద్రికలతిశయంబందె * 
నిజజీవితములో మానవులు, కావలసిన వారికి ఆపదలో సహకరింతురు. 
వైరులు నిందలు వేయుదురు. ఇది ప్రకృతి స్వభావము. విరహావస్థలోవున్న రామునికి 
శెత్యోపచారములు చేయుట స్వభావము. అందుచే చంద్రోదయ చంద్రికలు అట్టహాసము 
'చేసినట్లును మానవ దృష్టిలో సరసముగా నిరూపించెను. ఈ పద్దతి తోటి కవుల 
రచనలోని భావలక్షణ ప్రతిఫలనమునకు మచ్చుతునక. 


రంగనాథ రామాయణము నందలి వర్ణనలు సందర్భోచితములై, దీర్హములై 
సరసముగా గోచరించును. కవిచేసిన రచనాకథనమును నాల్ను వరములు 
' విభజింపవచ్చును. 1. యథా మూలములు, 2. స్వతంత్రములు లేదా Sen 
3. అన్యథాకరణములు, కల 





+ రంగనాథ రామాయణము - యుద్ధ కాండము - పుట 330 ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు 1942 
2, రాం రామాయణము - యుద్ధ కాండము - శవటి 3 331 కలం విశ్వ కళా పరిషత్తు 1942. 


డా. ఎం. పద్మకుమారి 
1. యథా మూలములు -: మూల రామాయణము నందలి వర్ణనలను 
యథాతథముగా గ్రహించి తెలుగు నుడి కారముతో అనువదించిన ద్విపదలు యథా 
మూలకములు. ఇట్టి ద్విపదలకు రంగనాథ రామాయణము పెట్టింది పేరుగా 
“es వానిలో కొన్నిటిని పరిశీలింతము. 


విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు కౌశాంబి వృత్తాంతమును తన వంశక్రమమును 
వివరించెను. అప్పటికి అర్థరాత్రియయ్యెను. అట్టి దృశ్యమును కవి యిట్లు 
వర్ణించుచున్నాడు. 


“నడురాత్రి యరుదెంచె నరలోకనాథ - కడు డస్సినాడవు కను మోడ్తు గాక 

చలియింప కున్నవి సకల వృక్షములు - మెలగవు వన భూమి మృగ సమూహములు 

నెజీ విహంగములు నీడముల్‌ చేరి - మరచి యున్నవి తమ మంజుల ధ్వనులు 

యామినీ చరులైన యక్షరాక్షసులు - భూమి విచ్చలవిడి, బొరి చరించెదరు 

దీటుగా జీకటి దెసలు నాకసము - కాటుక బూసిన కరణి నున్నదియు” 

శ్రీరాముడు పంచవటి నందున్నప్పుడు హేమంత బుతువు వచ్చినది. అప్పటి 
ప్రకృతి వర్ణన దృశ్యము. 

“అడవి యేనుగులు నీరాన నీ నదికి - దుడిదుపి వచ్చి తతోయంబుదొడికి 

నడికి గిఖ్టనుచుదుండములు వేవేగ - మడిచి పాజెడిని దమ్ముడ విలోకింపు* 

అని రాముడు లక్ష్మణునితో కాల ప్రభావము తెలియచేయు సందర్భములోనిది. 
హనుమంతుడు లంకలో మండోదరిని జూచి సీతయని భ్రమపడినప్పటి వర్ణన 


“అవనిజనే గంటి ననుపమా నానంద - వివశుడై గంతులు వేయుచు నచటి 
'కంబముల్‌ వ్రాకుచు కలిత వాలాగ్ర - చుంబనం బొనరించు' నటించుచునుో 
ఇట్లు బుద్దారెడ్డి తనకు నచ్చిన వర్ణనలను యధేచ్చగా అనువదించినాడు. 


1. రంగనాథ రామాయణము బాలకాండ పుట - 39 ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు 
_ 2. రంగనాథ రామాయణము పుట 175. ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు 1942 
3. రంగనాథ రామాయణము - పుట. 282 ఆంధ్ర విశ్వ కలా పరిషత్తు 1942 


102 


ఇన్నా 


ఎమ 


రంగనాథ - ఏకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 
2. స్వతంత్రములు లేదా అమూలకములు : 


రంగనాథ రామాయణమును తులనాత్మక దృష్టితో చూచినపుడు అమూలకము 
లనేకములు కన్పించును. 


వానరులు సేతు నిర్మాణము చేసినపుడు సూర్యాస్తమయమైనది. చంద్రోదయ 
వర్ణన రంగనాథ రామాయణములో గలదు. | 


“కృత కృత్యుడగు రాముకీర్తి పుష్పములు - చతురతమై వెదజల్లిన యట్లు 
కరమొప్ప జుక్కలు గాన్పించెమింట - వరకరాయతి సీమ వలరాజు మామ 
పొలుపొందు కలువల పోరాని విందు - కలసిన జక్కువ కవబ్రాపు మందు 
శూలి యౌదల పువ్వు జుక్కుల నవ్వు - ...ం౭లంలలలలలలలలలలలలలలలలలం లలల 
ఏమ EN eee Ue eG - సరసిజ రిపుడైన చంద్రుండు వొడిచె 


394 


సీతాన్వేషణకు బయలుదేరిన ఆంజనేయుడు, లంకలో అవనిజను గాంచి 
మేను పెంచి మందర పర్వతముతో సమానుడై నిలబడెను. నక్షత్రములు తలకు 
తాకినట్టున్నదని వర్ణించుట గలదు. ఇంకను ఈ నక్షత్రమాల మెడదండయై 
మొలత్రాడుయై, ఘంటలై, కాలిమువ్వలై పరిఢవిల్లినవి. ఇట్టి వర్ణన మనోహరమై 
హృదయమును హత్తుకొనునట్లుగా సహజత్వముతో నున్నది. 


శ్రీరాముడు బుష్యమూక పర్వతమును గాంచినపుడు మంజుల ప్రకృతి గతమై 


కథాకథనములకు యోగ్యమైనది. మనోహర భావము, సంతం శబ్ద భావము, 


అలంకారములు గలవు. 


'వర్షబుతు వర్ణన వెనుక శరత్కాల వర్ణన క ఖత గ ఈ వర్ణన 
మూలము కంటె సామాన్యుని కందుబాటులో నుండునట్లు వర్ణితమైనది. 


ఇట్లు రంగనాథ రామాయణమునందు అమూలకములైన ప్రకృతి వర్ణనలకు 


కొదవలేదు. పాత్రోచితములైన వర్ణనతెన్నియోగలవు. 


మ - మనా మానా లా నానా నాము కా ననా వ కావ కనన పోనా మా మానడడ నవత పల దినాన చాతక దననితోనననుద లాల నినావాలానిదలాలకతుదానతనితతతమునరుతదమనదనన నక నార రకా! 


1. రంగనాథ రామాయణము - యుద్ద కాండ 1026 - 1033 ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు 1942 


_ 103 


డౌ. ఎం. పద్మకుమారి = 
శబరి శ్రీరా మునకు. భక్తి పారవశ్యమున తాను ముందుగా రుచి చూచిన 
ఫలముల నొనంగును. ఇట్టి విధానము ఆయా కాలములలోని సాంఫిక 
LENE గ్రహించి కవులు కల్పించిరి. 


జంబుకుమారుని వృత్తాంతము రంగనాథ రామాయణములో గలదు. శూర్పణఖ, 
విద్యుజ్జిహన్యుల కుమారుడుగా వర్ణించబడియున్నది. విద్యుజ్జిహ్వూని చంపిన 
రావణాసురునిపై పగబూని తపస్సు చేయుట స్వతంత్ర కల్పన. ఇట్టి కల్పన ఆనాటి 
ప్రజల సాంఘిక స్థితిగతులు, సంప్రదాయములు, ప్రతీకారములను తెలియ . 
_ పరుచుచున్నది. కంస, శ్రీకృష్ణుల కథను జ్ఞప్తి యందుంచుకొని జంబు కుమారుని 
కథను కవి కల్పించి యుండవచ్చును. క 
లంకలో హనుమంతుని తోకకు నిప్పు పెట్టినపుడు అతడు అగ్ని సూక్తములగు 
బ్రహ్మ మంత్రములు చదువుటయు, బ్రహ్మ పాశములూడుటయు రంగనాథ 
రామాయణములో. గలదు. ఇది వైదిక ౫ వా స 
వెల్లడించుచున్నది. | 


రంగనాథ రామాయణము 'యుద్దకాండమునందలి విభీషణుని వృత్తాంతము 
వాల్మీకి రామాయణమున కన్పించదు. రంగనాథ రామాయణములోని బాలకాండమున 
హిరణ్యకశిపుడే రావణాసురినిగా జన్మించినట్లున్నది. ఇట్టి విషయము పురాణ 
సాగినది... = 
రావణుని తల్లి కైకేసి, వేదవతిగా సీతగా పు కు 
నారాయణుడేనని, సీతను రామునకు అప్పగించమని హితోపదేశము చేసినది. మాతృ 
సందేశము, ఆశీర్వచనములు, పూజలు మొదలగు విషయములను లోకములోని 
సాంఘికాచారములను బుద్దారెడ్డి గ్రహించెను. 


రావణుడు యుద్ధ సమయమున, శ్రీరాముని పరాక్రమము, ఆంజనేయుని 
విరత్వము, ధైర్యములను ప్రశంసించుట, విభీషణుని బుద్ధి, త్రిజట స్వప్నము, 
కుంభకర్ణుని నిద్రహారములు, నాగపాశ బంధనము, తళ యు విభీషణ కుంభ 
- కర్ణుల సమావేశము, సంభాషణములు నాటకీయముగను నవరసభరితములుగను నీ 
సృష్టించిన | కవి ఘనుడు. 


అన్ను మ్య 


Watt iy. 


రంగనాథ - ఏకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 


3. అన్యథాకరణములు : 


రావణుడు సీత్రాదేవిని వెజపించుటకు విద్యుజ్జిహ్వానిచే రాముని మాయా 
శిరస్సులు దెప్పించి ముందు పడవేయించెను. అప్పుడు జానకి కైకను నిందించుచు 
తెగిన అరటిచెట్టువలె భూమి మీద పడిపోయినదని మూల వర్ణనము. దానినే రంగనాథ 
రామాయణమున 


“తలపోసి రాముని తలయ కాదలచి - బలు మూర్చ ప పడియె ధరిత్రి 
నిదిబొంకు, నాపతి కేమియుగాదనుచు€ - ౨౨౨౦ల 
దన యుర స్థలికి నా sees - కొనియెనోకాక, యా కుంభిని యనగ” 


మూలమునందలి ఉపమానము. పతన ధర్మమును తెలియపర్చుచున్నదను 
భావన కల్గుతున్నది. గోనబుద్దారెడ్డి ఈ సన్నివేశమును ఓదార్పుగా వర్ణించి చెప్పినాడు. 


అమాయకమైన కూతురు ఆపదలోనున్న నిజము గ్రహింపక శోకించుచుండిన, 
యథార్ధము దెలిసిన తల్లి బిడ్డను ఉరమునకు చేర్చుకొని బుజ్జగించుట నైజము. 
సీతాదేవి భూమిజ గావున “భూమి మీద పడుట” యనునది తల్లి తన బిడ్డను దగ్గరకు 
తీసుకొన్నది యని యుశ్రేక్ష చెప్పబడినది. కవి యిచట లోక ధర్మమును ప్రతిపాదించుట 
మూలము కంటె మనోహరముగా నున్నది. 


హనుమంతుడు నముద్రమును 'లంఫించునపుడు వాల్మీకి అతని. 


._ యూరువేగోతములైన వృక్షములు హనుమంతుని వెంట స్వబంధువువోలె కొంత 
_ = దూరమేగి తరువాత మహేంద్రుని భయమున పర్వతములు వోలె జలధిలో పడెను’ 


అని వర్ణించియున్నాడు. ఇట్టి వర్ణన లోకాచార, పౌరాణిక కథల సమ్మేళనముతో = 


_నేర్పడియున్నది. వినినే బుద్ద భూపతి. ఉపమలుగా న. ప్రథాన కథాంశముతో 
సంబంధము కలిగించినాడు. | 


“ఆ యువడి మ్రాకు అతనితో నెగసి = కోయధిలోంజొచ్చి తునియలైరాలె. 
భావి సేశువునై పవన నందనుడు - న. క న స్‌ 





1. రంగనాథ రామాయణము - ద్విపద - 1685 - 1687 యుద్దకాండ -ఆంధ్ర నిశ్వ కలా పరిషత్‌ - 1942 
| 2. అంగతాథ రామాయణము - ప కాండము. - 1258 - 1259 


105 


| డా. ఎం. పద్మకుమారి 

ఎంతటి మనోహర వర్ణన శ్రీరాముడు లంకకేగుటకు సముద్రమున సేతువును 
నిర్మించుట భావి కార్యము. పవన తనయుడు తత్సేతువునకై శంకువును స్థాపించినాడో 
యనునట్లు మాకులు సముద్రములో పడిన వనుటలో భావికథా సూచన 
ద్యోతకమగుచున్నది. ఇచ్చటి ఉపత్రేక్షాలంకారము మూలమునకు వన్నెపెట్టినది. 


హేమంతమున మంచు కురిసి భూమి పచ్చిక తొడిగినది. తొలినాడు వికసించిన 
పద్మముల రెక్కలు శీర్ణములై సరోవరము నిండ వ్యాపించినవని చెప్పిన ద్విపద 
పాదములు మూలమునకు ముత్యాల పేరులై యమరినవి. 


“ఉర్విపై నా మంచు నొక్కొక్క చోట - దూర్వాంకురంబుల తుదల జాచితివె 
- _ పచ్చమిన్న సలాక పొజుపై వేడ్క - గ్రుచ్చిన ముత్యాల క్రోవలై యొప్పె” 
అని మనోజ్ఞ భావనను వెలువరించినాడు. హేమంత బుతువులో చలికి 
తట్టుకొనలేక కుంపట్లను ఉపయోగించుటలోక దృశ్యము. 


“పాదిగొన్న యకరువుల్‌ మీద - ites తేటులు పాగల్‌ గా(జలిగొన్న. 
కొలను దేవతలకు కుంపట్లు వోలె - విలసిల్లు కెందమ్మి విరులు జూచితివె” 


అని యెంతో చక్కగా వర్ణించినాడు. 
జాను తెనుగు శైవస్టితి 


రంగనాథ రామాయణము అన్ని గుణముల చేతను నగ్రగణ్యమే. దేశి కవిత్వమును 
మెచ్చని మార్గాభిమానులు ద్విపద కావ్యమును త్రోసి పుచ్చి ఆయా పద్య కావ్యములనే 
యాదరించినను దాని ప్రశక్తికి విఘాతము కొని తేజాలక పోయిరి. రంగనాథ 
రామాయణము ఆద్యంతము నొక చేతి మీదనే ధారావాహికగా నడచిన రచనయగుట . 
చేత నెట్టి లోటు లేక ప్రతి ప్రకరణము గుణాస్పదమై నెగడినది. వాల్మీకి రామాయణము 
వలె నిదియు “పాఠ్యేగేయేచ మధురమై" పాటగా పాడుకొనుటకు అనువై కావ్యముగా 
చదువుకొను వారికిని సమాదర పాత్రమై, పండిత, పామర ఆమోద యోగ్యమై, 
సార్వజనీనవై ప్రసిద్ధ గ్రంథమైనది. 





1. రంగనాథ రామాయణము - అరణ్య కాండము - 247 - 248 
2. రంగనాథ రామాయణము - అరణ్య కాండము - 252 - 253 


“106 


రంగనా థ - ఎకోజీ రామాయణము ర్‌ = తులనా నాత్మక పరిశీలన 
ద్విపద కావ్యములు గేయ భావమును సంరక్షించునవగుటచే [పజాలోకమున 
వీని వ్యాప్తి పద్య కావ్యముల కంటదు. ఈ రహస్యము గు 
చ 


శివకవులు మత ప్రచారమునకై ద్విపద కావ్యము లను రచించిరి. వీని నరికట్టనశక;ము. 


ఈ ద్విపద రామాయణ వ్యాప్తి అలత్రలోకమున ఆమరకావ్యమైనది. 


జాతీయ కావ్యకర్తలుగా పూజింపబడుదురు. 
మార్గకవిత్వమునకు తట్టుకొనక కోమలమైన దేశికవిత. రా నగరములు 





టో జా డు. న! రము 


అ 
షః 


దాటి పల్లెలు చేరినది. సహజ సౌందర్యముగల ముగ సరస్వతికి కొంత (ప్రాఢ వేషము 


వేసి, నాగరిక మర్యాదలు నేర్చి స సభాప్రవేశం కలిగింప వలెనని 
కర్త వీరు. దేశికవితాభిమానమును ఒక వంక, ఇంకొక 
నణచుకొనలేక యుభయతారకమైన మార్గమును త్రొక్కి కొంతవరకు చరితార్తుకారి. 


ఇట్లనుట యెవరిని కించపరచినట్లు కాదు.' 


పాట ow a! మలో ph ఉల్‌ ల 
; bee Free. అ 


ద్విపద మార్గమును ద్రొక్కిన మొదటివాడు సోమనాథుడు. బుద్దారెడ్డి ద్విపద 


కావ్యము, లక్షణయుక్తమును సర్వ పూజార్హమగు రామచరితమును నగుటచే అందరికి 
శిరోధార్యమైనది. అందువలన తెలుగు ద్విపదములలో ఆగణమంుకనది 


ad 


గేయకవిత్వ, పదకవిత్వ, దేశికవిత్వ కవులే ద్విపద శాఖకు జాతి రత్సములు గా 


నిలిచిరి. సంస్కృత భాషకు వివిధ హేతువుల వలన కలిగిన ఫలములనేకములు 


అందులో కొన్ని : 


సాంఘికము : అనాడు బ్రాహ్మణులకు యెక్కువ ప్రాముఖ్యముండుట. ఆది 
సాత్విక దేశకాలములలో సహజము. 


సాహిత్యము : అనుకరణ ప్రియత్వము, సాహిత్యాదికళలలో సంస్కృతాది పూర్వ 
ధోరణులను మెండుగా నవలంబించుట. వ rss 
వలె, స్వతంత్రకృతులు, జనసామాన్య భావ ప్రకటన గ్రండములు, రమారమిగ జూచిన 
ఈ (ప్రాంతముల కవులు sos వలన రాజకార్య దౌరంధర్యమున 


ప్రగల్బులు." 





1,2. రంగనాథ రామాయణము - పీఠిక - (పింగళి లక్ష్మీకాంతం) ఆంధ్ర విశ్వ కళాపరిషత్‌ 1942 


107 


డా. ఎం. పద్మకుమారి 
భారత స్త్రీలు పతివ్రతలు, వీరమాతలు, వీర పతులని రంగనాథ పాషా తుతము 
నందు ఏకోజీ రామాయణము నందు నిరూపితమవుతున్నవి. రావణుని తల్లి కైకసి ధర్మ 
వర్తనమును గల్గియున్నది. రావణుని భార్య మండోదరి, పరమ పతివ్రత. రావణుని 


కోడలు సులోచన పతిభక్తి పరాయణురాలు. శబరి మహా భక్తురాలు. కుంభకర్ణుడు 


_ రామభక్తుడు. రావణుడు మహాజ్ఞాని. అంధాసుర ప్రవృత్తి కలిగినను దైవ ప్రవృత్తియును. 
గలదు. అతని శత్రువైన శ్రీరాముని బలపరాక్రమములను మెచ్చిన ధీరుడు. రాముడు - 
విష్ణువని యెరింగిన జ్ఞాని. a 


రావణుడు సముద్రునిపై ఖహ్మాశ్తము వేయునపుడు అబ్బిని పాగడిన అరు 
గమనింతము. 


_ సిరి తండ్రియని పెద్ద సేసితిగాని - హరిమామ యనుచుంబాలార్చిగాని 
యిందుకు తనువేడ నేటికి నాకు? - పొందెజుంగక పేర్చి పొంగెడు జలధి” 
అని కీర్తించుటచే రావణుడు వంశ మర్యాదలు తెలిసిన వాడు, మహావీరుడు = 
కావున మనస్సెరిగి యుద్ధమునకు సిద్ధపడినాడు. 


- అవాల్మీకమైన అంశము నారదాగమనము ఇతడు దేవలోకము నుండి 
. భూలోకమునకరుదెంచి శ్రీరామునకు రావణుని ద్రుంచుటకే, బ్రహ్మాది దెవతలచే 
పంపబడితివని చెప్పిన విషయము గోనబుద్దారెడ్డి న. నాటికి ప్రజలు అల్లిన కథ 
_ అయివుండవచ్చును. ఆ విషయమునీ విధముగ గ్రహించెను. 


“దేవనిన్‌ బ్రహ్మాది 'దేవతలెల్ల - నావార్థి మధ్యంబునం దొప్పగాంది.. 
రావణ న. విప్ప. - గా విని వారిపై గరుణించి నీవు. 


అని Ba కల్పించి ప్రతిఫలము పొందెను. ఈ కథ జానపద వాజ్మయములోనిక 
. చేరినది. భరతుడు తన తల్లిని నిందించిన తీరు క కాలము నాటి మాటలు 
పోటులుగా వివరించినాడు. తన తల్లి ఈ నాలుగు హేతువులకు మూలమని మన 





1. రంగనాథ రామాయణము - యుద్ధ కాండము - పుట 357 అ విశ్వకళా పరిషత్‌ 1942 
టై. ల రామాయణము - యుద్ధ కాండము - పుట 414 ఆంధ్ర Es పరిషత్‌ 1942 


108 


రంగనాథ - ఏకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 
“ఎ తల్లికై కానకేగె మాయన్న - ఏ తల్లి కతమున నీల్గెమా తండ్రి 
ఎ తల్లి కోర్కెనన్నింతకు దెచ్చె - ఆతల్లి మాతల్లి హతపుణ్యపాక” 
_ ఏకోజీ రామాయణములో సీతాదేవి సౌందర్యమును గూర్చి 
“సీత సౌందర్యంబు చెజవు వర్ణింప - ధాతకైనను వాని తాతకు తరమె* 
శూర్పణఖ అన్నయగు రావణునకు చెప్పిన మాటలు: అహల్య అందమును 
కన్నులకు కట్టినట్లు వర్ణించిన కవి, సీత సౌందర్యమును వర్ణించుటకు మాటలు చాలక 
బ్రహ్మక్రైనను, బ్రహ్మ తాతకైనను వర్ణింపనలవి కాదని స్పష్టపరిచినాడు. 


రావణుడు 'మాయలేడివి కమ్మని” మారీచుని కోరినపుడు 


క = తన కీడుకోరునే ధరనెవ్వడైన 
_ దనుజ భేదన బయోద్దాము శ్రీరాము - మనుజ మాత్రుని గాగ మదినెంచవలదు 
శెశవంబున రామచంద్రుని క్రమము - కౌశికాధ్వరమును గనియున్నవాడ 
నానాటి మొదలు నేనసుర కృత్యంబు - మాని తపోవృత్తి మౌసినై యచట” 


రాముని పరాక్రమమును కౌశిక యాగమున కన్నులార గాంచి యుంటిని, 


రవియన్నను, రత్నమన్నను నేది ప్రయోజనము లేదు. రాముడన్నను చాలును కలుగు 
 మహాపుణ్యములని రామనామ మాహాత్మ్యమును గూర్చి రాక్షసుని నోట పలికించినాడు. 
మారీచుని మాటలకు రావణుడు మరింత కోపోగ్రుడయ్యెను. మారీచుడు చెవిటికి 


శంఖూదిన కరణి రావణుని మార్చ నెంచవలదని దలచెను. ఇట్లు దుష్టుని చేతిలో 
చావుకంటె, రాఘవునిచేతిలో చావుమేలని యెంచి నీతిని విడిచి, రాముని అమ్ముకు 
ఆహుతియై కొండవలె గూలెను. ఇది ప్రతిఫలమునకు నిదర్శనము. మంచికోసము . 


మరణమును సైతము ఆహ్వానించుట షప రాక్షసుని ని ద్వారా తెలియపరిచినాడు. 


జటాయువు రావణునితో పోరి మరణించెను 


“అంతనా రఘురాముడా జటాయువుకు .- వింతగా పరలోక విధులెల్ల దీర్చి" 





1. రంగనాథ రామాయణము - అయోధ్య కాండము - పుట 452. ఆంధ్ర విశ్వకళాపరిషత్‌ 1942 
2. ఎకోజీ రామాయణము -  అరణ్యకాండము - పుట 132, డా॥ఎం. బాగయ్య 1993 

3. ఏకోజీ రామాయణము - అరణ్య కాండము - పుట 133, డా॥ ఎం. బాగయ్య 1993. 

4. ఎకోబీ రామాయణము - అరణ్య కాండము - పుట - 139 డా॥ ఎం, బాగయ్య, 1993 


109 


డౌ. ఎం. పద్మకుమారి 
అని పరలోక విధులను నిర్వహించిన రాముడు స్వర్గలోకపు దారిని చూపెను 
శ్రీరాముని కాలములో ప్రజలు సుఖ జీవనము గడుపుటకు హోమములు నిర్వహంచిరి. 
ఆ విషయమును ఏకోజీ రాముని కళ్యాణ సందర్భమున 
“మంగళ స్నానముల్‌ మహిత హోమములు - సంగతిగా నొగి స్నాతక వ్రతము 
అరయంగ చేయించె నంత రాఘవులు “i న 


అని వివరించెను. జనకుడు తన బిడ్డలను నలుగురిని కన్యాదానము చేసిన 
విషయములో నాటి సాంఘికాచార వ్యవహారములను వివరించెను. 


పా - రవి వంశ మెల్లను రంజిల్లెనంతటను 

సౌమిత్రి రూర్మిళ సరస మాండవిని - తామరసాక్షిని తగ భరతునికి 

శృతకీర్తి కన్యను శత్రుఘ్నునికిని - కుతుకంబుతో జనకుడు దారబోసె” 

వివాహ సమయమున వధూవరులు ఉపవాస దీక్షలో నుండుట ఆచారము. 
సీత్రారాముల కల్యాణోత్సవ సందర్భమున 


“ధరణితో గూడి దశరథ తనయు - డురు తరభక్తితో నుపవాసముండి” 
అని తెల్పినాడు.. చలువ పన్నీటిని చల్లించువారు, కలయ తోరణములు 
కట్టించువారు, మృగనాభి (కస్తూరి)ని అలికించువారు, ముత్యాల ముగ్గులు పెట్టువారు. 
_ అందమైన జెండాలు నిలుపువారు, పరుగు చిత్తరువులు వ్రాయించు వారును గలరని 
కవి రామాయణ కాలమునాటి విషయములను వివరించెను. దశరథుని వినయ 
సంపన్నతకు బుషులు, గురువులు తలయూచి ఆనందించువారని తెలియపరిచినాడు. 
తెలుగువారి పెండి తంతును కవి సవ్యముగా ఏక్షించి రచించినట్లు పై విషయముల 
వలన గ్రహింపనగును. 

పన - ఇచ్చు సామజముల నిచ్చు నశ్వముల 

నిచ్చు దైవంబుల నిచ్చు సౌఖ్యముల - నిచ్చు సదాచార మీపుణ్య చరిత 
మెవ్వరు చదివిన నెవ్వరు వినిన - నెవ్వరు వ్రాసిన నెవరు జూచినను 
భువిలోన వారికి పుత్ర సంపదలు - నవిరళ భక్తులు నతుల శౌర్యములు 
1. ఏకోజీ రామాయణము - అరణ్య కాండము - పుట - 47 డా॥ ఎం, బాగయ్య 1993 
2. ఎకోజీ రామాయణము - అరణ్య కొండము - పుట - 49 డా॥ ఎం. బాగయ్య, 1993 
3. ఎకోజీ రామాయణము - బాల కాండము - పుట - 60 - డా॥ ఎం. బాగయ్య, 1993 


110. 


రంగనాథ - ఏకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 

ఘనమైన కీర్తులు కరితురంగములు - మనసు రంజిల జేయు మానినిమణులు 
పరగ దీర్షాయుష్య భాగ్యముల్‌ కలుగు - ధరణిలో నా చంద్ర తారార్కముగను'” 

రామకథ చదివిన, వినిన, వ్రాసిన, చెప్పిన, చూచిన భోగభాగ్యములు కల్లి 
సురలోక ప్రాప్తి కలుగునని, సూర్య చంద్రాదులున్నంత వరకు ఈ కథ యిలలో నిలిచి 
యుండునని పేర్కొనినాడు. నాటి ఫలశ్రుతి అజరామరమై నిలిచి యుండును. ఈ 
పద్దతి రంగనాథ రామాయణము నందును, ఏకోజీ రామాయణమునందును 
పాటింపబడినది. . 


భలము నతన నననకనతతకతడతతననతననకాడలితడనాడావనతు లల టాతతనతతటనతాతాా లకక ర దామ కాదపాసంలక తననన వలదు నిదా కనాజయాతకా నడ ససననాన నాచన వడాము సవన 


1. ఎకోజీ రామాయణము - అరణ్యకాండ - పుట - 31 = డా॥ ఎం. బాగయ్య 1993 


111 


Bolin 5 రామాయణము రచనా ధ్యేయము 





శ్రీమన్నారాయణుడు భూమిపై అవతరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసిన 
ఉదంతములు మన పురాణేతిహాస కావ్యములలో రచితమైయున్నవి. దశావతారములలో 
శ్రీరాముని అవతారకథను వాల్మీకి మహర్షి గ్రహించి ఆదికావ్యమును వ్రాసినాడు. 
మనదేశములోని కవులు త రామాయణ గాథను తమ బాషలలో వ్యక్తము చేసి సార్ధక = 
జన్ములైనారు. ఉత్తర దేశములో తులసీదాసు, శ్రీరామచరిత మానస కక్నయును 

రచించినాడు. దక్షిణ దేశములో కంబన్‌ మహాకవి కంబ రామాయణమును వ్రాసి 
చరితార్జుడైనాడు. ఆంధ్ర భాషలో తిక్కన సోమయాజి తాతగారును మంత్రి భాస్కరుడు 
మొదట రామాయణమును రచించెను. ఈ పరంపరలో రంగనాథ రామాయణము 
వెలయించి, అమృతప్రాయమైన కోవ్యముతో తెలుగువారిని అలరించెను. ప్రబంధ 
యుగములో నివసించిన అయ్యలరాజు రామభద్రుడు, కవయిత్రి మొల్ల, కూచిమంచి 
తిమ్మకవి, కట్టా వరదరాజు మొదలయినవారు రామాయణ రచనా సంప్రదాయమును 
కొనసాగించిరి. ఆధునిక యుగములోను ఈ సంప్రదాయము నిర్విరామముగా 
కొనసాగుచునే యున్నది. గోపీ నాథ వేంకట కవి, శ్రీ వావిల కొలను సుబ్బరాయకవి, 
జనమంచి శేషాద్రి శర్మ, శ్రీ విశ్వనాధ సత్యనారాయణ, శ్రీ పుట్టపర్తి ధాం వనాల 
మొదలగు వారు రామకథను నిరాటంకముగా కొనసాగించినారు. 

ఈ రామకథా సంప్రదాయమునకు ప్రధానముగా పేర్కొనవలసిన వారు.భాస్కర 
రామాయణ కవులు. తరువాత రంగనాథ రామాయణము రచించిన గోన బుద్దారెడ్డి, 
రంగనాథ రామాయణము దేశి పద్దతిన వెలువడిన మహాకావ్యము. నన్నెచోడ 
మహాకవి, పాల్కురికి సోమనాథుడు జాను తెనుగు అని పేరుపెట్టి దేశీ ఛందస్సును 
ప్రారంభించగా గోనబుద్దారెడ్డి ఆ పద్దతిని పరిపూర్ణముగా నవలంబించి, జాను తెనుగు 
కావ్యమును వెలయించినాడు. పాల్కురికి సోమనాథుడు రచించిన ద్విపద కావ్యములు 
తెలుగు సాహితీ ప్రియులను అపారముగా ఆకర్షించినవి. ఈ విషయమును ప్రత్యక్షముగా 
దర్శించిన కవి బుద్దారెడ్డి తన కావ్యము కూడ తెలుగు సాహిత్యములో దేశి పద్ధతిలో 
శాశ్వత స్టా స్థానమును పొందవలెనని భావించి, తన ధ్యేయమును సాధించి కృతార్డుడైనాడు. 


1t12 


గా... 


రంగనాథ - ఏకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 
గోనబుద్దారెడ్డి గి అదృష్ట వశమున మహోదాత్త వంశములో జన్మించిన వాడు. జ్ఞతని 
తండ్రి విఠల వంశీకుడు. ఇతడు గోనవంశరుద్ర నరేంద్రుని పౌత్రుడు. ఆంధ్ర దేశములో 
దేదీప్యమానముగా వెలిగిన కాకతీయ చక్రవర్తి తండ్రిని గురించి గోనబుద్ధారెడ్డి చెప్పిన 


మాటలు పరిశీలింవలెను. 


“దొరయు కోనాన్వయ దుగ్గాంబు రాశి - పరిపూర్ణచంద్రుడై భాసి ల్లువాడు 


ane 
పరల ల లిక ఉక భి లి లాలి రథ తరి లిన లలితకి లి ద వలి చిట బక యిని శనికి అ కది లిక థి లల ఈ కలది లిదివ లకి బటల నజ లల రి లర లట షు లల టల టలి నికి లిర లలితం ల శ టల న ల గనక 


క లట లర లల తట యట లలల కటల ల ౦ శల తర తిలక త రది రి౦ిడిటి ధిని డర దిశి జటిల శి టె కిటి నలత బిడి ధి భి రణల రి లచ రట రి ణల ల ఉర రిల ల ని నిని రతన గి చి కిలి లను 


_ అరినృపప్రాణానిలాహార భుజగ - వరభుజ స్టాపితావని నేలువాడు 
కురు కుంతళానంతి గూర్జర ద్రవిళ - నరనాథ సభల వర్ణన కెక్కువాడు 
వినయ నయోదయ విభవ సుస్టిరుడు - మనుమూర్తి విట్టల క్ష్మాపాల విభుడు 
రాజ సర్వజ్ఞుండు రాజసింహుండు - రాజ శిరోమణి రాజపూజితుడు ' 
ఈ మహానుభావుడు పండితసభ దీర్చి రామాయణము వ్రాయుటకు 
మర్భులెవరు? అని సభలోని పండితులను ప్రశ్నించినాడట. వారు యేకకంఠమున 
ద్భారెడ్డి భూవిభుని పేరు సూచించినారు. విఠల నాథుడు తన కుమారుని పిలిపించి 


ఇ 


ఈ విధముగా పలికెను. 


ట్‌ 


భూమి కవింద్రులు బుధులును మెచ్చ - రామాయణంబు పురాణ మార్గమున 

తప్పక నాపేర తగనంధ్ర భాష - చెప్పి ప్రఖ్యాతంబు సేయింపు ముర్వి" 

అని ఆదేశించినాడు. మహావీరుడు, కవి పండిత పోషకుడు, రసజ్ఞుడు ఇయిన 
విఠల భూపతి ఆదేశమును శిరసావహించి మహాకావ్యమును రచించుటయె గోనబుద్దారెడ్డి 
ధ్యేయము. అదియే అతని ఆదర్శము. ఆది కావ్యమని ప్రఖ్యాతి నందిన వాల్మికి 
మహర్షిచే మహాకావ్యముగ భాసించిన శ్రీమద్రామాయణమును వ్రాయునంతటి శక్తి ఈ 
కవికి గలదా? అను సందేహము రాక మానదు. దానికి సమాధానము రంగనాథ 
రామాయణ అవతారికలోనే యున్నది. 


1. రంగనాథ రామాయణము - అవతారిక పుట - 3౩ - ఆంధ్ర విశ్వ కళా పరిషత్‌ 1942 


2. రంగనాథ రామాయణము - అవతారిక పుట - 4 - ఆంధ్ర విశ్వ కళా పరిషత్‌ 1942 


113 


బా 


డా. ఎం. పద్మకుమారి 

“నేతనూజన్ముండు నిపుణ మానసుడు - ధూత కల్మషుడు బంధుర నీతిధనుడు 
సర్వజ్ఞడనఘుండు చతుర వర్తనుండు - సర్వ పురాణ విచార తత్పరుడు 
కమనీయ బహుకళాగమ విచక్షణుడు - సుమనీషి పోషణోత్సుక సుఖోన్నతుడు 
కవిసార్వభౌముండు కవి కల్పతరువు - కవిలోక బోజుండు కవి పురంధరుడు ' 

ఇటువంటి ప్రజ్ఞా పాటవము కల్గిన బుద్ద భూపతి మహా కావ్యమును తెలుగువారికి 
అందించుటలో ఆశ్చర్యమేమి? ఏ కథ చెప్పిన ఇహపరములు ముక్తి దొరకునో? 
కష్టములు పోయి సుఖములు చేకూరునో? అట్టి కోర్కెలు దిర్చె పుణ్య కథలు 
బ్రాయుదును. సజ్జనులు కీర్తించు దేవుని గురించి నా అంతరంగమున స్తుతియించి, 
కృతి చేయుదనని పేర్కొన్నారు. 

"యే కథ చెప్పిన నెల్ల సజ్జనులు -సేకొని కిర్తనల్‌ సేయుచునుందు? 

రేకథ సెప్పిన నిహపరోన్నతులు - ప్రాకటంబుగ నిల్పి ఫలియించు నుర్వి 

నేకథ చెప్పిన నీప్పితారములు - గైకొని పుణ్యముల్‌ గరగి కావించు?”ో అన 
రామాయణ రచనకుపక్రమించెను. మహాకావ్యము రచించినపుడు ఆ కావ్యమునకు 
నాయకుడు కూడ మహానుభావుడై యుండవలెను. కావ్యము నాయకాశ్రితమని 
లక్షణోక్తి. దానికి నాయకుడు మహోదాత్తుడు శ్రీరాముడు. రఘువంశ కలశాంబుధి 
సోముడు. 

“నియతాత్ముడతిశౌర్య నిధి కృపాజలధి - జయశాలి స్వజన రక్షణ విచక్షణుడు 

కంబు కంధరుడు సక్కని మేని వాడు - బింబారుణోష్టుండు పినవక్షుండు 

వెడదకన్నుల వాడు విపులాంసతలుడు - నిడుదచెతుల వాడు నియత వర్తనుడు 

వెదవెదాంగ కోవిదుడు కోదండ - వేద విదుండు వివేక భూషణుడు 

క. - కౌసల్య కానంద కరుడట్టి రాము 

నాసక్తి యువరాజ్యాభిషిక్తునిగ - భాసుర త్రైలోక్య పావన మూర్తి" 

రాముడై ఇలను బుట్టిన రాజశేఖరుడు. ఇటువంటి మహానుభావుడు నాయకుడుగా 
కల్గిన, మహాకావ్యమును వ్రాయుట గొనబుద్దారెడ్డి ధ్యేయము. దీనిని పరిపూర్ణముగా 
నిర్వహించిన కవి ధన్యుడు. 





1. రంగనాథ రామాయణము - అవతారిక పుట - 4 - ఆంధ్ర విశ్వ కళా పరిషత్‌ 1942 
2. రంగనాథ రామాయణము - అవతారిక పుట - 2 - ఆంధ్ర విశ్వ కలా పరిషత్‌ 1942 


3. రంగనాథ రామాయణము - అవతారిక పుట - 5 - ఆంధ్ర విశ్వ కళా పరిషత్‌ 1942 
4. రంగనాథ రామాయణము - అవతారిక పుట - 91- ఆంధ్ర విశ్వ కళా పరిషత్‌ 1942 


114 


gre. 


రంగనాథ - ఏకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 

గోనబుద్దారెడ్డికి తమ తండ్రి మీద అమితమైన భక్తి విశ్వాసములున్నవి. ఆయన 
ఆదేశము చేతనే ఈ కావ్య రచనకు పూనుకున్నాడు. అందుచేత ఈ కావ్యమును తన 
తండ్రికి సంప్రదాయ బద్దముగా అంకితము చేయుట తన ఏధిగా ధ్యేముగా 
భావించుకున్నాడు. ప్రతి కాండములో చివరన ఆయన తన తండ్రిని వర్ణించిన తీరు 
మహోన్నతముగా నున్నది. 

ల - భూలోక నిధి గోన బుద్ద భూవిభుడు 

తమ తండ్రి విఠల ధరణీశు పేర - కమనీయ గుణధైర్య కనకాద్రిపేర 

అలగు నిశ్చల దయాయత బుద్ది పేర - లలిత నిర్మల గుణాలంకారు Ee 

ఆచంద్ర తారార్కమై యొప్ప మిగిలి - భూచక్రమున నతి పూజ్యమై వెలయ 

నసమాన లలిత శబ్లార సంగతుల - రసికమై చెలువొందు రామాయణమును 


కరమర్ది ఈ బాల కాండంబు జెప్పె- న నం. || 


£ 


mn శ హా అలీ జ చన = లా ది 
తన తండ్రిని కృతి భర్తగా భావించి, అతనినణ స్తుతి చెయుట బుద్దారెడ్డి 


b 


ఆశయములలో ఒకటిగా చెప్పవలసి యున్నది.ఈ విధముగా బుద్దారెడ్డి తన ధ్యేయమును 
పాటించుట వలన లోకమునకు మహోపకారము జరిగినది. తెలుగు వారికి యొక 
మహాకావ్యము లభించినది. తెలుగులో దేశి శాఖ సుసంపన్నమైనది. ద్విపద వాజ్మయ 
విభాగము నిత్య నూతనముగా శోభిల్లినది. 

ఏకోజి రామాయణము రచనా ధ్యేయము 


కవియైనవాడు రామాయణములు వ్రాసి తరింపవలెనని తపన యుండును. 
ఏకోజీ కూడా రామాయణమును వ్రాసి కోరికను నెజవెర్చుకొనెను. ఇతర కవుల 


" వలెనితడు కూడ కాండముల చివరన ఈ రామాయణమును చదివిన, వ్రాసిన, వినిన, 


వ్రాయించిన, “భువిలోన వారికి సంపదలు, ఘనమైన కీర్తులు కరితురంగములు, 
మనసు రంజిలజేయు మానినీ మణులు, పరగ దీరాయుష్యు భాగ్యంబులొసగు, 
ధరణిలో నా చంద్ర తారార్కృముగను అని తన వాంఛను వివరించెను. 


గోనబుద్దారెడ్డి ఆదర్శముగా గ్రహించి, అతని వలె తానును పండిత పామరులలో 


ప్రఖ్యాతిని పొందవలెనని కోరిక గలవాడు. కావుననే, అధిక శాతము రంగనాథ 


రామాయణములోని విషయముల ననుసరించెను. 





1. రంగనాథ రామాయణము - అవతారిక పుట - 91 - ఆంధ్ర విశ్వ కళా పరిషత్‌ 1942 


t15 


డా. ఎం. పద్మకుమారి 
దక్షిణాంధ్ర యుగములో పురాణములు పరిఢవిల్లినవి. ఇతిహాసములు, తెలుగు 
వచనములు, యక్షగానములు, నాటకములును ఒకేరీతిగా సరళ ఛందస్సుయగు 
ద్విపదలో వ్రాయవలెనన్న కవి కోరిక తీరినది. వాల్మీకి మహర్షి చెప్పిన కథను, 
జానపదులలోనున్న కథలను గ్రంథస్థము గావించవలెనని భావన : 


1. వాల్మీకి నారద మహర్షిని భూలోకమున ఉత్తమ పురుషుని గురించి ప్రశ్నించుట. 

2. కుంభకర్ణుని నిద్ర నుండి మేల్కొలిపిన తీరు, అతడు నిద్ర నుండి మేల్కొని 
యుద్దమునకు సిద్దమై ప్రహస్తాదులన విచారించి, విషయము గ్రహించి, అన్న చేతిలో 
చావు కంటే శ్రీరాముని చేతిలో చావు ముక్తిని ప్రసాదించునని భావింపచేయుట. కవి 
మనోభావమును వ్యక్తీకరించెను. 

3. యుద్ద రంగమున విభీషణుడు కుంభకర్ణుని మెచ్చుకొని, ఇనవంశ తిలకుని 
మనసారా నడువుమని బోధించుట. 

4. అహల్య శాప విమోచన సందర్భము, ఆమె అందమె ఇన్ని ఇడుములకు 
మూలమైనదని భావింపచేయుట నూతనాంశమే. 

5. అహల్య పావనమైన విధము న ద్దతి శ్రీరాముని 
కీర్తించడము గలదు. 

6. కైకకు మందర దుర్చోధ సందర్భమున “పరుల పంచన నుండి యొదిగిళ్ళ 
పడుచు తిరుగుటేగానీ సుస్థితి గాంచగలమే” అని సాంఘిక ప్రవృత్తిని ప్రదర్శింపచేసినాడు. 

7. పితృవాక్య పాలకుడగు శ్రీరాముడు “కాలాగ్ని యైనను కరుణతో జూతు” నని 
ప్రతిజ్ఞ చేయించినాడు. 

8. కైకవరముల వలన, కౌసల్య తన పుత్రుడగు శ్రీరాముని చిన్ననాటి జాతక: 
వ. తనకు జరుగుచున్న అన్యాయమునకు విధిని నిందించిన తీరులో 

“పరదేశులెందరీ పట్టణంబునను” అని భావింపచేసినాడీ కవి. 

9. సీతారామ లక్ష్మణులు అడవికి ప్రయాణమైనపుడు కౌసల్య, సుమిత్రలు 
శైకను నిందించునపుడు సామాన్య ట్రీ డ్ర్‌ పాత్రల వలె సంభాషణమును కల్పించెను. *'..... 
నీ గుండె రాయిగావోలు, రాకుమారివి గావు రాక్షసివి నీవు” అని తులనాడిరి. 

10.కైక దశరధునితో తన వరములు ధిక్కరింపరాదని భీష్మించినపుడు, శ్రీరాముడు 
తల్లియగు కైకతో పల్కించిన మాటలు ' 'తప్పను కలనైన తండ్రి వాక్యంబు అని 
పలికను. 


116 


రంగనాథ - ఎకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 

11. శ్రీరాముడు వనవాసమునకు బయలు దేరునపు! 
రాత్రి యగుట, నిద్రించుట, అర్థరాత్రి రథమును అ వాధ్యకు . 
నిద్రలేచి రాముడు అయోధ్యకు చేరెనని భావించుటలో కవి కల్ప 
కొనియాడదగినది. 

12. శ్రీరాముని బాణము చేత హతుడైన వాలిని చూచి తార విల లపించిన తీరు 
హృదయమును కదిలించును. దేవేంద్రనందను తెగటార్చినట్టు, దేవవనిహుడు 
తెగటార్చుమనుచు అని విలపింపచేయును. ఇట్లు సంభాషించుట నాటి లోని 
విషయమును గ్రహించినట్లు తెలియుచున్నది. 

13. రావణునకు విభీషణుడు హితమును జోధించుటలో చక్కని నీతిః 
గజిపినాడు. సీతను అపహరించి, తెచ్చిన మొదలు లంకలో “ దేవ యీ పుర ల 
దీనయై పాలిచె” నని చెప్పినాడు. 

14. రావణ - ఆంజనేయుల యుద్దములో పిడిగుద్దులు, మూర్చలు, సాధారణ 
శైలిని దాటినవి. 

15. కుంభ కర్ణుడు ముక్తి కోరిన మాట “శ్రీరామునిచే ముక్తి చేకొనకోరి” 
అనిపించినాడు. 

16. శ్రీరాముడు - రావణుని వధింప యెన్ని బాణములు వేసినను మరణింప 
నందున, రావణుని మరణ రహస్యమున విభీషణుడు చెప్పిన తీరు “దేవ రాఘవ విడు 
తెగడెందుచేత, వావిరి సుధనాభి పడియుండజేసి” అని గుర్తు చేసెను. ఇట్లు 
అవాల్మీకాంశములను ఏకోజీ కల్పించినాడు. 

సన వాల్మీకి రామాయణము దీర్భమైన కావ్యము 24 వేల శ్లోకములు గల కావ్యమును 
సంగ్రహించి ద్విపదలలో సక. 1/10 వ భాగమునకు కథను సంక్షిప్తము చేసెను. 
ఈ సంక్షిప్తకరణము పాఠకులకు ఉపయోగమునకు హెతువైనది. 

ఏకోజీ మహాకవికి సీతారాములు తల్లిదండ్రుల వంటి వారని హనుమంతుని చేత 
యెన్నియో మారులు చెప్పించెను. ఇక రామకథను, అధ్యాత్మిక మహాకావ్యముగా గాక, _ 
లౌకికమైన, పారమార్థికమైన మనోహర కథగా వర్ణించుటయే ధ్యేయము. 


3 
ya గ్‌ 
te 
ర 
‘ 
LA 
fs 
టై 


(9 
౭3 


శా 


డౌ. ఎం. పద్మకుమారి 
సప్తమ ప్రకరణము 
రెండు రామాయణాల్లో పురాణ, కావ్య లక 
బుయుస్వయి ell 





పురాణ వివరణ : 


పురాణ శబ్దము బుగ్వేదమున విశేషముగా వాడబడినది. అందు 'పురాతన 
ప్రయోగము కానరాదు. తదర్హమున పురాణ శబ్దముపయుక్తమైనది. ఆ ప, 
విశేషముగ 'పూర్వగాథ' లేక “ప్రాచీన కథ' యను నర్థము నిచ్చి విశేష్యం 
వాడబడుచు నధ్వర వెదమున ప్రయోగింపబడినది. రుద్రుడు బృహద్దిశం 
నీశాన్యమునకు కదలిపోగా నతని వెంట నితిహాసము, పురాణము గాథలు, నారాశం 
కదలిపోయెనని నధర్వ వేదమున. ప్రస్తావింపబడి యున్నది.' శతపథ బ్రాహ్మ: 
నందును, ఉపనిషత్తులందును ప్రాచీన గాథలను వర్ణించు గ్రంథములుగా పురాణ వ 
పేర్కొనబడినవి. 


పురాణ శబ్ద నిరుక్తి నిఘంటువుల యందు 
1. పురాభవ మితి పురాణమ్‌ (శబ్ద కల్పద్రుమము). 
2. పురాపూర్వస్మిన్‌ భూతమితి పురాణమ్‌ (అమరకోశము) 
3. పూరానియతే ఇతి పురాణమ్‌ (వాచస్పత్యము) 
4. పురానవం భవతి పురాణమ్‌ (యాష్క నిరుక్తము) 


పురాణములనగా చిరకాలమున బుట్టినవనియు, ప్రాచిన విషయము 
తమ యందిముడ్చుకొనినవనియు, ప్రాచీన కాలమున నవీనములుగా ను 
వనియు, పురావిషయములందు జీవించెడి వనియు, ప్రాక్షన విషయాభిరతి క 
వనియు, పురాతన కల్ప వస్తుకములనియు నేర్పడుచున్నది* 





1. అధర్య వేదము 11 - 7 - 24 
2. శతపథ బ్రాహ్మణ - 3 5 అధ్యాయము - 8 బ్రాహ్మ 
3. ప్రథమాంధ్ర మహా పురాణము - పుట 6 - డా॥ జి.వి. సుబ్రహ్మణ్యం 1973 


118 


పురాణములందు వర్ణింపబడు వస్తు విశేషములు పురాతన 
నూతనములుగ భాసించునని తాత్పర్యము. పురాణము లందలి యీ నవ తయే వీనికి 


ఉత్తమ సాహిత్య గౌరవము నాపాదించుచున్నది. 


ప్రాచీనులు ప్రజాదరణమునకు దగ్గరున్న పురాణముల నెన్నుకొని వాని యుండు 
తమ సారస్వత ధనమును దాచుకొనిరి. ఇవి దాన, వ్రత, భక్తి యోగ విషయములను 
వేదాంతము, వైద్యము, సంగీతము, జ్యోతిష్యము, శిల్పము. గణితము, వ్యాకరణము. 
ఛందోలంకారములు, నాట్యము, రాజనీతి, సాంఘిక నీతి మొదలగు శాస్త్రములకు 
సంబంధించిన యంశములు పురాణ ఛత్రము క్రింద తలదాచుకొనినవి. 
పరిచయమే పురాణముల పేర గ్రంథములుగా వెలసినవి. 


జ ఇట 
నామా క ఆ ge 
ఆ గ 


గ 


ఈ పురాణముల కోవకు చెందినవే రంగనాథ, ఎకోజి రామాయణములు. 
వాల్మీకి రామాయణము ననుసరించి యితర రామాయణములు వ్యాపించినవి. కావున 
పురాణ శబ్ద భవము ప్రాచీన పురాణములుగా వాసి గాంచినవి. 


హైందవ సంస్కృతికి వేదములే మూలము. ఇందలి పరమార్ద సులభ సాధనములు. 
అమూల్య శాస్త్ర నిధులచే పండిత పామర జనులను రంజింపచేయు వాహికలు 
పురాణేతిహాసములు. చతుర్విథ పురుషార్ణములను మిత్ర సామ్యముగ ప్రబోధించి, 
విశ్వజనీన సంస్కారమును కలిగించును. పురాణములు సురాసురుల రణరంగములను 
వర్ణించు నితి హాసములు - కాలక్రమమున భక్తి, వ్రత, దాన, యోగాది విషయములు, 
వేద వేదాంగములలోని శాస్త్ర ద్యంశముల కల్పనా చాతుర్యమైన కథలు, గాథలు, 
ఉపాఖ్యానములు, స్తుతులు, మంత్రశాస్త్ర ములు, చారిత్రక, భౌగోళిక, పురాణ, సామాజిక. 
రాజకీయ, నైతిక, ధార్మిక, మత, ఆచార వ్యవహారములకు విశ్వ విజ్ఞాన కోశములుగా 
ఎర్పడినవె పువాణీతిహాసములు. 

భారత, భాగవత, రామాయణాదులు మానవ జీవితమును పారమార్థిక 
మార్గమునకు మళ్ళించును. భారతము సామాజిక జీవితమును, భాగవతము పారమార్థిక 
మార్గమును, రామాయణము సాంసారిక జీవితమున గూర్చి బోధించుచున్నవి. ఇందలి 
పాత్రలు సజీవములై, మానవుల విభిన్న, మానసిక ప్రవృత్తులకు ప్రతీకలనవచ్చును. 


119 


డా. ఎం. పద్మకుమారి 
పురాణ వాజ్మయ మంతయు అనువాదమే. కావ్య పురాణ స్పృహలేని గ్రంథము రసిక 
జనామోదమును బడయ జాలదని గ్రహించియే అట్టి స్పృహను కల్పించిరి. 


మార్కండేయ పురాణము, నృసింహ పురాణము, భీమేశ్వర పురాణము, నారద 
- పురాణము, బసవ పురాణము మొదలగు పురాణ శబ్దములు ప్రాచిన సాహిత్యమునకు 
ప్రతీకలు. గీర్వాణ వాజ్మయమున పురాణములు అతి ప్రాచీనమైనవి. అష్టాదశ 
పురాణములు వ్యాస ప్రోక్తములు. వీటిలో రామకథ యేదో విధముగా నెక్కడనో యొక 
చోట చోటు చేసికొని యుండుట సంభవించినది. కొన్ని పురాణములందు రామాయణము 
ప్రత్యేకముగా కొన్నింటిలో పాక్షికముగా ప్రసావింపబడినది. 


పదునెనిమిది పురాణములలో ఆరు Ses అనగా . మత్స్య, 
మార్కండేయ, వామన, శివ, గరుడ, కూర్మములందు రామాయణ కథ లేదు. మిగిలిన 
పన్నెండు పురాణములలో రామకథ గలదు. 


అగ్నిపురాణము నందు రామాయణములోని సప్త కొండల గాథ విడిగా ఏడు 
అధ్యాయములలో గలదు. పద్మ పురాణము, స్కాంధ పురాణములందు రామకథ 
ప్రత్యేకముగా గలదు. విష్ణు పురాణము నందు రామోదంతము, వాల్మీకి విషయములు 
గలవు బ్రహ్మాండ పురాణము నందు రామాయణ మహాత్మ్యము ప్రత్యేకముగా నున్నది. 
- అధ్యాత్మ రామాయణము గలదు. భాగవత పురాణము నందు ఒక వ్యాసమున 
రామకథ కలదు. దేవీ భాగవతము నందు శ్రీరాముడు దేవిని పూజించును. సీతకై 
విలపించును, నారదుడు వచ్చి సీతా రావణుని చెజలో నున్నదని, నీ ధ్యానమె తప్ప 
వేజు లేదని పూర్వ జన్మ వృత్తాంతమును: “తెలియచేయును;: వరాహ పురాణము నందు 
దశరధుని వంశ వర్ణన గలదు (నంది మలయ, ఘంట సింగన) 


లింగపురాణము నందు రామకథ స్వల్పముగ గలదు. విచార పరులగు 
రామలక్ష్మణుల వద్దకు శివుడు వచ్చుట. తరువాత పార్వతీ దేవి సీత రూపము దాల్చి 
రాముని జూడ వచ్చుట. రాముడు విషయమును గ్రహించి నమస్కరించి “అమ్మా! 
ఎందులకిట్లు వచ్చితివి?" అని ప్రశ్నించుట. సిగ్గుతో పార్వతి వెనుదిరిగి పోవుట. ఈ 


తనలా తలలతో తనతతాదతటు న నిదడాతమకకు లలన దాదా నాడా నా జనానా తతత లాలాభాతతడతుకకుతలుతతుడొతానాకలదతతకలిననాందానలననానాటందిణకతడనకనా మయిన 


1. ఆంధ్ర వాజ్మియము - రామాయణము - పుట - 65 - డా॥ మలయవాసిని 1989 


120 


రంగనాథ - ఎకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 
విషయము తెలిసిన శివుడు, బ్రహ్మ విష్ణువులు నా సోదరులనుట, వారికి తల్లివైన నాకు 
కూడ తల్లివని చెప్పి శివుడు తపస్సునకు పోవుట గలదు. 


భవిష్యత్పురాణము నందు రామకథ విపులముగా నున్నది. ప పద్మ పురాణము 
నందు రామకథ దీర్గ ముగా నున్నది. శివుడు పార్వతి దేవికి రామకథ చెప్పి ధన్యుడుగా 
భావించును. రావణుని వధించిన బ్రహ్మాస్తముతో పాతాళమునకు పోవును. సిత 
శివపూజకు పూలు అందించినది. శూర్చణఖ సీతాదేవిని జూచి “వెన్నెలలో మీగడ వలె 
నున్నదని భావించెనట. ఇది కల్పన (మడికి సింగన) 


(| క 


ఇట్లు పురాణములన్నియు ఒకేరీతిలో కథను నడిపించినట్లున్నవి. కవులు వారి 
కాల ప్రభావములకు స్పందించి వ్రాసి యుండవచ్చును. రంగనాథ రామాయణ కర్త 
గోనబుద్దారెడ్డి మంత్రి, హిత, పురోహిత, శాస్త్ర వేత్తలచే నిండు సభలో 'సర్వ పురాణ 
విచార తత్పరుడుగా' పాగడబడినాడు. బుద్దారెడ్డి తన కుమారుని పిలిచి యిట్లు కోరెను. 


“రామాయణంబు పురాణ మార్గంబు - దప్పక నాపేర దగనంధ్ర బాష చెప్పె 
అని ధరణిపై కీర్తిని నిల్పుకున్నాడు. తనయుడట్లై గావింపనెంచి యిట్లు 
పలికినాడు. 


“ఆదికవీశ్వరుడై వాల్మీకి - యాదరంబున క మెచ్చ 
చెప్పిన తెజగున శ్రీరామ చరిత్‌” మును ఒప్పచెప్పి ప్రతిన బూనినాడు. ప్రతి 
కాండము నందును ఎదో ఒక అవాల్మికాంశము కల్పించి కథ నడిపించెను. 


రంగనాథ రామాయణ పీఠిక వలన పురాణ కథాంశములును జేర్చబడినవి. ప్రతి 
పురాణములొ రామకథను, కొద్దిగానో, గొప్పగానో, సంగ్రహముగానో వివరించిరి. 
బుద్దారెడ్డి కూడ సందర్భోచితమని భావించిన కథాంశములను మూలమునకు వ్యతరకము 
న్‌ తన రామాయణములో పాందుపజచెను. అందువలననే ఈ రచనను 'సర్వ 
పురాణ విచార తత్పరుడు పురాణ మార్గంబు దప్పక అనునవి పురాణ పదమును 
దృఢముగా బలపజచుచున్నవి. 





1. రంగనాథ ee - బాలకొండ - పీఠిక ద్వి - 93-- 94 
2 రంగనాథ రామాయణము - బాలకాండ - పీర్రిక్ర ద్వి - 103 = 104 


121 


డొ. ఎం. పద్మకుమారి 
లోకములో భుగు మహ ర్తి శాప వృత్తాంతమును, తత్కారణమును పురా ములు 
క మనింద్రముగా జేయ — భృగు a 


గ్‌ 
£3 
Cc 
ల్‌ 
ట్‌ 
ల 
క. 
C, 


పదేశమున రామకథను కం లన క్లో 
కారుణ్యమును పరీకింపగోరి తాను వా వ్యాధుడై క్రొంచ రూపుడైన రాక్షసుని మహర్షి 


చూడగా సంహరించెను. వెంటనే వాల్మీకి శపించెను. ఈ శాపము భృగు శాపమున 
కనువాదము' యగును; 

__టబ్రహ్మవచ్చి రామాయణమును రచింపుమని ఆజ్ఞాపించిన పిమ్మటనె వాల్మీకికిట్టి 
అభిప్రాయము కల్గినది. అంతకు పూర్వము ఆ తలంపు లేదు. వ్యాథుడు చేసిన అధర్మ 
కార్యమునకు శోకము, కోపమ్లు కలుగగా తన నోటికి వచ్చినట్టు దూషించెను. ఆ శ్లోకమే 
శోకముగా పరిణమించుట జరిగినది. కావున నిదె కావ్యార్థ సూచన. 


రంగనాథ రామాయణములో గోనబుద్దారడ్డి గ్రహించిన విషయములు 


1. భృగు శాపోద్దిష్టమైన సీతా వియోగము 

2. రామాయణము ఉత్తర కాండము 

3. మంగళార్థమైన కావ్యార్థము 

4. శోకోపహతుడైన కోపిష్టి యిట్లు శపింపవలెనని ఊహింపకుండుట నిజమె. శ 
దాని నెటులైనను దూషించవచ్చును.! 





1. బ్రహ్మ వైవర్తము - శ్రీ కృష్ణ ఖండము - అధ్యాయ - 132 
“సర్గశ్చప్రతి సర్షశ్చ వంశోమన్వంత రాణిచ 

వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణమ్‌” 

2. రంగనాథ - వాల్మీకి రామాయణముల తులనాత్మక వేరిశీలనము పుట - 304 డా॥ గుండి 
వేంకటాచార్యులు 

3. రంగనాథ - వాల్మీకి రామాయణముల తులనాత్మక పరిశీలన - పుట - 305 - డా॥ గుండి 
వెంకటాచార్యులు 


122 


ల గి ల 
రంగనాథ - ఎకోజీ రామాయణములు - తులనాత్వక పరిశీలన 


rw) 


పై కారణములచె మూల శ్రాకమునకు స. రూపములైన ద్విపదలు 
వ్రాసినాడు. ఈ విధముగా కవి పౌరాణికార్థ్ణముతో ముడి వెట్‌ తన రామా 


నవగాహన చేసుకొనుటకును, సమన్వయించు నును "షరా 
యవసరమని సూచింపబడినది. 


రంగనాథ రామాయణమున శ్రీరాముని పాద స స్పర్త చే కిలా రూపముడ నుని 


జో Te 
Coa 
[”] 


అహల్య పూర్వ రూపమును పొందుట గౌతముడు తిరిగి తన వ పాందుట 


పురాణ పద్ధతికి అనుబంధమైనదే. గోనబుదా రెడ్డ మూలములో ల 


వివాహ సందర్భములో శృంగార వర్ణనలను ee రుగుణముగ 
పద్దతి. 
ధి 


వాల్మీకి రామాయణములోలేని ముని బాలకుని పే; రు అంధ తపస్సుల యతులు 


తాను చంపినట్టును, ఫ్రా శాపమిచ్చినట్లును 5 కాస సల్యతో దశరథుడు చెప్పెను. ఆ 


బాలుని పేరు మూలములో లేదు. బుద్దారెడ్డి ఆ బాలుని పేరు యజ్ఞదత్తుడని 
పేర్కొన్నాడు. అంతేగాక 'వైశ్యునకు శూద్రవనితకు పుట్టిన బాలుడని చెప్పబడినది. ఈ 
పద్దతి పురాణ సంబంధమే యగుచున్నది. రంగనాథ రామాయ 
చిత్రణము నందు రాక్షసులందరు రామ భక్తులుగను గుణ పారీణులుగను 
వర్ణింపబడినారు. కుంభ కర్ణుడు రావణుని కొరకు ప్రాణ త్యాగము చేసిన గుణవంతుడు. 
స్రీ పాత్రలను పవిత్రముగాను, వివేకవంతముగాను చిత్రించినాడు. మండోదరి, 


a | 


[1 
1 
eA 
6 
ర 
Ci 
క 
G 


సులోచనల పతిభక్తి, ధీశక్తి రంగనాథ రామాయణములో కావ్యలక్షణములను 


A 


కలిగియున్నది. రాక్షసుల యందును సాధ్వీమతల్లులు గలరని సులోచనాది పాత్రల 
ద్వార నిరూపితమైనది. 


తండ్రి తనయులను రామాయణమును పన కోరుట. అది పలువురు 
మెచ్చు రీతిన రామాయణమును పురాణ మార్గమున చెప్పమని కోరుటచే నిది పురాణ 
మార్గమునకు సంబంధమైనది. ఇంద్రుడు గౌత మాశ్రమము చేరుట, అహల్య 
సౌందర్యమును చూచి కోడియె కూసెనట. గౌతముని తపోభంగము చేయుటకు 
కాదట. రంగనాథ రామాయణమున మాత్రము తపోనిష్టను భంగము చేయుటకే యని 


కథా నిర్మాణము గావించుట, మార్పు చేర్పులకు మార్గమైనది. ఈ కల్పనము కౌచిత్‌ 


123 


డా. ఎం. పద్మకుమారి 
సౌందర్యమునకు నిదర్శనము. రామ్‌ లక్ష్మణులను అంతఃపురకాంతలు సోరణ గండ్ల 
నుండి వీక్షించి నట్టున్నది. 
_ “జనకజ దగు రామ చంద్రుని కిరవు - ఒనరు సౌమిత్రికి నూర్మిళ యనుచు 

దనరుగాక కని వారు దగ నెన్ని కొనుచు - ................. . 

అని స్త్రీల ప్రభావ చిత్తములను పేర్కొనుట సందర్భొచిత కల్బనయే. 

రంగనాథ రామాయణమున పురాణచ్చాయలు గల విషయములు 
“ఓరి నిషాదుండ యోరి పాపాత్మ - ఓరి నీ కెగ్గేమి యోనరించి తొల్లి 
కామించి క్రౌంచముల్‌ గవయుచో నొకటి - నేమిటికై చంపి తబ్బంగి గడగి 
ఈ పాతకమన కనేక దుఃఖముల్‌ - ప్రాప్తించె తిరుగుము బహువత్సరములు”” 

అని శాప కారణమును చూప పురాణ పద్ధతిని నడిపించెను... 

2. రాహుకేతువులు : అమృతము పరప చేయునపుడు మోహినీ రూప 
విష్ణువు రాహుకేతువులను గమనింపక ప పంపిణీ చేసెను. సూర్య చంద్రులకను సైగలచే 
విష్ణువు చక్రముచే వారి తలలను ఖండించి ఆకాశమున గ్రహములుగా చేసెను. ఆ 
రెండు తలలు (రాహుకేతువులు) పర్వ సందర్భములలో సూర్య చంద్రులను, బట్టి 
కీడింతురు. * మూలములో ఒకరి తలను ఖండించి నట్టుండగా, రంగనాథ 
రామాయణములో లిద్దరిని చూపబడినది. ఈ మార్పునకు కారణములు పురాణ 
కథలు. 

3. ముని పత్నులు గర్భము ధరించుట : వీరు ఆశ్రమములు చేరగానే మునులు 
“ మీ గర్వము మిమ్మింత వారిని చేసినది. మిమ్ము మన్నింప నేల? పతి దూర లగుడని' 
వెడలగొట్టిరి. అంతట వారు గంగాదేవిని సమీపించి కరతాడనములచే గర్భములను 
బాదుకొనగా ఆ గర్భములు జారి ఆరు ఖండములై అవనిపై బడెను. అవియే 
షణ్ముఖములుగా అవతరించెను.“ఈ కథ మహాభారత మందలి కథను పోలి యున్నది. 
శివ పురాణమున అగ్నిహోత్రుని కథ గలదో 


1. రంగనాథ రామాయణము - బాలకొండ - పీఠిక -.147 - 149 

2. రంగనాథ రామాయణము - బాలకాండ - పుట - 6 

3. రంగనాథ రామాయణము - బాల కాండ ద్వి 1374 - 1381 

4. రంగనాథ రామాయణము - బాలకాండ ద్వి 1073 - 1094 

5. రంగనాథ - వాల్మీకి రామాయణముల తులనాత్మక పరిశీలను - డా. గుండి వేంకటాచర్యులు 


124 


రంగనాథ - ఎకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 
కుంతి ధర్మరాజును కన్నది. ఈ వార్త గాంధారికి తెలిసి తన గర్భమును 
బాదుకొన్నది. అది జారి క్రిందపడగా, దానిని వ్యాసుడు 101 ఖండములుగా విభాగించి 
ఘృత కుంభములందు భద్రపరచెను. వీటిలో 100 గురు కుమారులు. 1 కుమార్తె 
జన్మించిరి. ఈ విషయము పురాణ సంబంధమైనది. రంగనాథ రామాయణ కర్త 
పౌరాణిక విషయమును గాంధారీ గర్భ వృత్తాంతము వోలె మలచి, రామ కథాంతర్గత 
కుమార స్వామి జన్మవృత్తాంతమును జేర్చి తన పురాణ పరిజ్ఞానము నిట ప్రదర్శించినాడు. 


4. యవనాశ్వుని వృత్తాంతము : ఇతని భార్యలు మూలములో నూర్తురని 
యుండగా, రంగనాథ రామాయణములో ఇరువురని యున్నది. మునుల రప్పించు 
కొనుట రాజరీవి. చివరి రాజు మాంధాత భార్య బిందుమతికి బదులుగా, రంగనాథ 
రామాయణములో విమలాంగి అనియు, పుత్రులు ముగ్గురి బదులుగా ఇద్దరనియు 
మార్చు కున 


5. నారాయణుడే మాంధాతనవతారమనియు ఇతడే శ్రీ రామావతారమని 
వ్యంగ్యముగా రచించెను. ఈ మాంధాత కథ పురాణ యోగ్యమైనది. కావున రంగనాథ 
రామాయణములో ప్రవేశించినది. ఇక ఇంద్రుడు కోడియె కూయుట, అహల్య 


విషయములు అవాల్మీకములు. 

6. వాలిసుగ్రీవులు తార రుమల చరిత్ర వానర సంబంధితమైనదిగా 
భావింపచేసినాడు. 

7. కరుణావతి చరిత్రము : రాముని బలమును పరీక్షింపగోరి సుగ్రీవుడు సప్త 
తాళములను చూపి పడవేయుమనగా ఒక్కవెటున పడవేసెను. అందునుండి కరుణావతి 
యను కన్యక శాప విమోచనయై బయటకు వచ్చుట' పురాణ (ప్రక్రియకు చెందినది. 

8. త్రికూట పర్వతముల వర్ణన - సముద్రుడు, రాముడు నదులు - సహకార 
సంగతులు మిళితమయినవి. 


9. రామేశ్వర ప్రతిష్ట : శివలింగ విశిష్టత ప్రస్తావింపబడినది. | 





1. రంగనాథ రామాయణము - కిష్కింధా కాండము, ద్వి. 384 - 388 
2. ఆంధ్ర ప్రతాపరుద్ర యశోభూషణము - కావ్య ప్రకరణము - పుట - 46 
125 


డౌ. ఎం. పద్మకుమారి 
ఇట్లు ఎన్నో రామాయణములు, పురాణములు పఠించి రచించిన గోనబుద్దారెడ్డి 
స పటాల "పురాణ మార్గంబు దప్పక అనెడి పదముల 
నాధారముగా గ్రహించినచో రంగనాథ రామాయణమునందు సందర్భొచితముగా 
వివిధ పురాణాంశములను జొపి we తెలియును. స్కాంధ పురాణాంతర్గత 
ప్రభావమున్నదని చెప్పదగును. 


రంగనాథ రామాయణము కావ్య విషయము : 
కావ్యమనగా ప్రాచీనుల మతానుసారము దాని స్వరూప స్వభావము లిట్లుండును. 


“వివిధ గుణము లలంకృతుత్వెలయగల్టి 
యరయ దోసము లెని శబ్బార్థములను 
గద్య పద్యాళ కంబ గు గు కావ్యమంచు 

బల్కుదురు కావ్య విదులైన ప్రాజ్ఞులెల్ల 


031 


దోషములేని, అలంకారములతోను ఒప్పినట్టి శబ్బార్థ్ధములు గలది కావ్యము. 
ఇది సామాన్య లక్షణము. గద్య కావ్యమనియు, పద్య కావ్యమనియు, గద్యపద్యోభయ 
కావ్యమనియు మూడు విధములు. మహాకావ్య లక్షణములను గూర్చి 


“లలినగరార్భవములు నగబుతువు - లల విధు సూర్యుల యమలోదయములు 
ఎలదోంట నాటయుం దెలి నీట్‌ యాట - కలమధుపాన సంగతి రతి కేళి 
ఎడబాటు పెండిలి కొడుకు పుట్టుటయు - కడు ద్యూత మంత్రముల్‌ గదన 
యాత్రయును 
అనియును నాయకు నభ్యుదయంబు - ననునవి వర్ణింపనగు మహాకావ్య 
మిందునే కొన్నియో యేర్పడకున్న - డిందులే దొకయింత సుందర కృతికి” 
అని విద్యానాథకవ కావ్యా దర్శనముననుసరించి ఈ మహా క లక్షణములు 
గలవు. కావ్యమునకు ప్రధానాంగములు మూడు 


1. ఇతివృత్తము, 2. నాయకుడు, 3. రసము 





1. ఆంధ్ర ప్రతాప రుద్ర యదోభూషణము - కావ్య ప్రకరణము - పుట - 46 - 158 
2. ఆంధ్ర ప్రతాప రుద్ర యదోభూషణము - కావ్య ప్రకరణము - పుట - 157 - 158 


126 


రంగనాథ - ఎకోజీ రామాయణములు - తు 
సార వ్‌ న లే చె 
అలంకార క వునియొకు. సమేంళ్ల 
క్‌ అ 


sates దితివృత్తము ప్రధాన నమైన ది. ఇతివృత్తము ఇహపర సుఖహేతు 


ప ద జ 
Lr OO Ww hd no FU (we చుం Ca 
జాని / దా 

ఖీ జల ge జో గ క a త భల పో 
భగవత్కథగా నుండవలయును. చరిత్రను, సంఘ చరిత్రను పతిబింజించి ఉపడశాత్యక 


నీతి బోధకముగా నుండవలెను. 
దా : రామాయణ, మహా భారతాదులు 


రామాయణ కథ జగత్రసిద్దము, ముఖ త్రిహోః io 
ఉపదేశాత్మకము, ఆర్తేయము కూడ. సత్య సంధుడు, ధర్మాత్ముడు, పౌరుష 
ప్రతిద్వందుడు, మర్యాదా పురుషోత్తముడు, హేతువైన భగవదవతార 


మూర్తియైన శ్రీరాముని చరిత్రమును వర్ణించునట్టి న్‌ద్‌ కావుననే గోనబుడారెడ్‌ రామకథా 
కావ్యమును కావ్య రచన కనుకూలమని యెంచి | గ 


2. నాయకుడు : 


అ డు. క్‌ 
పితృభ భక్తి మాతృభక్తి సట wy _ ఎకపత్తీత్వము., ఆశ్రిత వాత్సల్యము, 
సత్య సంధత, ఇత్యాది ధర్మముల నాచరణ రూపమున ప్రతిపాదించిన ప 


త్యాగధనుడు, శె శివ, వైష్ణవ, బౌద్ధ, జెన చార్యాకాది మతముల ప్రాబల మ 
పరస్పర దూషణ భూషణ తిరస్కాదుల నొనర్చుకొనుచు, అస్తవ్యస్త జీవితమును 
గడుపుచుండు కాలమున, వారి మధ్య సామరస్య మును కుదుర్తూటకును, శాంతి 


స నాల 
మం. సమర్థుడైన నాయకుడు పరిపూర్ణ మానవుడైన శ్రీరాముడు దప్ప 


మరొక్కడు కాడు. కప సర్వమతస్తుల చేత సమాదరింపబడువాడు. అందువలన 





1. రంగనాథ - వాల్మీకి రామాయణముల తులనాత్మక పరిశీలనము - పుట - 465 - 466. 
- శ్రీ గుండి వేంకటాచార్యులు 

2,3. రంగనాథ - వాల్మీకి రామాయణముల తులనాత్మక పరిశీలనము - శ్రీ గుండి వెంకటాచార్యులు 
పుట. 467 


లగ 


డా. ఎం. పద్మకుమారి 
గోనబుద్దారెడ్డి శ్రీరాముని తన కావ్య కథానాయకునిగా నెన్నుకొని, వాల్మీకి 
రామాయణమున లేని గణపతి, నమస్కార, లింగ ప్రతిష్టాదుల నొనరింపచేసి మత 


సహనము గల్గిన పురుషోత్తమునిగా తీర్చిదిద్దినాడు. 
3. రసము : 

'వాక్యంరసాత్మకం కావ్యమ్‌' అను విద్యానాధుని (సాహిత్య దర్పణ) అభిప్రాయము 
ననుసరించి రసాత్మకమైన వాక్యము కావ్యము. విభావనుభవ వ్యభిచారి భావములబచే 
నస్వాదింప దగినది. స్థాయీ భావము రసమని దశరూపకము నందలి సారము. 
ప్రధానమైన కావ్య రచన ప్రయోజనము రసానందము కల్గించుటయే. కావున 
రసాత్మకమైనదే కావ్యము. రామాయణ మహా కావ్యము శృంగారాది రసములతో కూడి 
యున్నది. వాల్మీకి చెప్పిన శ్లోకముననుసరించి గోనబుద్ధారెడ్డి చూపిన ద్విపద 
పాదములు 
“రసము(ల)లు కల్పనల్‌ ప్రాస సంగతులు - అసమానరీతుల నన్నియు గలుగ 

శ్రీరామ చరిత మొప్ప జెప్పెద నని ప్రతిన బూని వ్రాసినాడు. ఆ విశ్వాసము 
వలననే ప్రతి కాండాంతము నందు రసికమై చెలువొందు రామాయణంబు అనియు 

అ॥ రసికానందమైయెల్లనాడు దివ్యసుమతి నొప్ప నీవు పుణ్యచరిత" అని గట్టిగా 
చెప్పగల్లినాడు. 
ఏకోజీ రామాయణము : 

ఏకోజీ రామాయణము పురాణ ఫక్కీన నడచినదని మ కొన్ని ద్విపాద 
పాదములు నిదర్శనమనవచ్చును. 

“వ్యాస శుకాదుల వర్ణించి కాళి - దాసాది కవులకు దగ గేలుమోర్చి 

కుల దైవతమ్ముల గొనియాడి మదిని - పాలు పొందు సత్యవి బుధుల సమ్మతిని" 
అని పురాణము రీతిలో రచన సాగింప తలపెట్టెను. ప్రారంభమున వాల్మీకి 

రామాయణానుసారముగ రచియింతునని చెప్పన పాదములు. 


191 





1. రంగనాథ రామాయణము - బాలకౌండ - 101 

2. రంగనాథ రామాయణము - బాలకాండ - 2474 

3. రంగనాథ రామాయణము - బాలకాండ - 2486 

4. ఎకోజీ రామాయణము - బాలకాండము - పుట - 1 డా॥ ఎం. బాగయ్య 1993 


128 


రంగనాథ - ఎకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 
“అరుదుగా వాల్మీకి యలరామ కథను - రచియించినట్లు సారముగాగ ద్విపద. 
sen (1 అని పేర్కొన్నాడు. 


అంతేగాక నవరస భరితంబైన రామకథను వర్ణించెదనని చెప్పినాడు. 


'యతుల ప్రాసంబుల నర్ధ సంగతుల - ప్రతిలేని నవరస భావముల్‌ దనర 
నిరుపమాలరికార నియతు లేర్పడగ - 


భచిశిల శల లిక ఏ జతి లివి జ చిక చితిని తతా లిన ఉభభినా భళి 


అని పురాణ కావ్య రచనా విధానమును వ్యక్తీకరించెను. సప్త సంతాపములలో 
నొకటగు సంతతి లేని జీవితము శూన్య మనెడి పౌరాణీక భావమును వ్యక్తీకరించెను. 


“అపుత్రస్య గతిర్నాస్తి” అనెడి పురాణ వాక్యముచే దశరథుని మనస్సు పుత్రుల 
కొరకు యెంత తల్లడిల్లినదో ఎకోజీ తన రచనలో పాందుపరచెను. పుత్రుల బడసిన 
తరువాత దశరథుని మురిపమునకు అవధులు లేవు. ఆ ఘట్టము 


“కల్లరి నగవుల ఘన విలాసముల - బళ్లారి నగవుల నేర్చు విద్దెముల 
జిలిబిలి సుద్దుల చిన్న ముద్దులను - కళల సోయగముల గడు వేడుకలను 
డోలల తల్లిదండ్రులకు నే ప్రొద్దు - స 


ఇల భి త లిన వా జక లా ని వితిక లి తిల రి నికి లి నాలి తికి రిల నికి క ఉట రి శక 


అనీ స్వభావోక్తిని రమ్యమగు వర్ణన లిందు పొందుపరచి, కావ్య గుణములను 
పేర్కొనెను. ప్రబంధముల తరువాత వెలువడిన దగుటచే ఎకోజీ రామాయణములో 
ప్రబంధ వర్ణనకు చోటు దొరికినది. 


నెలకొన్న చిత్రమై (చట్రాయి) నెలతయై ముందు - తొలకరి మెరపునో 
తులకించుమెను 


తుమ్మెద రెక్కల తొలకించు కురులు - కౌశిక మునికి 


మొక్కి రామునికిని మొక్కి యిట్లనియె * 
ఏకోజీ రామాయణము - బాలకాండము - పుట - 2 డా॥ ఎం. బాగయ్య 1993 
ఏకోజీ రామాయణము - బాలకాండము - పుట - 2 డా॥ ఎం. బాగయ్య 1993 
ఏకోజీ రామాయణము - బాలకాండము - పుట - 9 డా॥ ఎం. బాగయ్య 1993 
ఏకోజీ రామాయణము - బాలకాండము - పుట - 16 డా॥ ఎం. బాగయ్య 1993 
ఏకోజీ రామాయణము - బాలకాండము - పుట - 33 డా॥ ఎం. బాగయ్య 1993 


రత లు గై వా 


129 


డౌ. ఎం. పద్మకుమారి. 

. ఈ వర్ణన ప్రబంధ రీతిగా నుండి, కావ్య గుణములను, పురాణ విధాన రచనను 
గుర్తించుచున్నది. పురాణ ప్రసిద్దమగు. బంధుత్వముతో రచించెను. కావ్యరీతికి తగిన 
చంద్ర వర్ణనకు తోడుగ నిర్మించిన ఘట్టము గమనించిన కావ్యవర్ణన గలదు, గంగ 
రాజహంసవంటిదని ఎకోజీ వర్ణన. 


“సార.నీర గభీర సారస క్రౌంచ - కారడవానేక ఘన రాజహంస 
సురుచిర నినద భాసుర దళమూచు - సరస కల్హార విస్తార పరాగ 
పరమ శితల మంద పవమాన చరిత - పరిపూర్ణ జలచరోద్దాసి తోత్తుంగ 
విచివిరాజిత విమల: జాహ్నవిని = తం 


సారసలక్షణ చక్రవర్తియగు ఎకోజీకి పద్మములు గోచరించినవి. ఆ పద్మముల 
చుట్టు సారసములు, క్రౌంచములు, రాజహంసలు కన్పించినవి. గంగ కల్హార పరాగ 
పరిమళములతో నొప్పారినది. ఇట్లు కావ్య వర్ణన ప్రబంధ రీతిలో గావింపబడినది. 

పురాణ పరంపరముగా కన్యాదానము చేయుట, హోమము నవ్రేల్చుట మున్నగు 
ఘట్టములు. జనక మహారాజు తన కూతుళ్ళ నిచ్చి పెండి గావించు సందర్భము 
ననుసరించి వర్ణించిన తీరు 


“ese - పరగ కన్నుల యందు భాష్పముల్‌ గ్రమ్మ 

తప్పక కూతుండ్డ దశరథు చేతి - కొప్పించి మిథిలేశుడుచితోక్తి బలికె 

నిన్నాళ్ళు నా యింట నీరజముఖులు -కన్నియల్‌ పెరిగిరి గారవంబునను 

తప్పి తప్పిదములు దనర జేసినను - తప్పు మెప్పులు గాగ దయ సేయువయ్య ”* 
అని తన కూతుళ్ళను గారాబముగా పెంచుకొన్నననియు, తెలియక తప్పు 

చేసినను, ఒప్పులుగా మన్నించు' మనియు లోకార్థ భావమును ప్రకటింపచేసిన కవి, 

తన కావ్యమున సహజత్వమును, సాంఘిక సంస్కృతులను గమనించినవాడు. 


శ్రీ రాముడు విల్లెక్కు పెట్టు స్ట సందర్భమును గోనబుద్ధారెడ్డి - - ఎకోజీలు మూలమును 
మరిపించిరి. అది కౌశికుడు రామునితో పలికినవి: - ల 


నా 


2; . ఏకోజీ రామాయణము - బాలకాండము - క 50, 51 డా॥ (గ బాగయ్య 1993 


130 


రంగనాథ - ఎకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 
విరాధి వీర యీ విల్లెక్కుపెట్టి - కరమర్ది సీతను గైకొనుమనిన 
చిరునవ్వు తళుకొత్త చెలగి రాఘవుడు - కరిరాజు చెరకును ఖండించు మాడ్కి 
మదపు టెనుగు చెరకు గడను విరిచినట్టు. శ్రీరాముడు శివుని ధనస్సును 
విరిచెనట. ఇట వీరత్వము నాయక లక్షణములు. కావ్య గుణములు ఆపాదించబడినవి. 


బుష్యశ్ళంగుని వేశ్యలు అపహాస్యము చేసిరి. ఏకోజీ' రామాయణములో ఈ 
సన్నివేశము నందు హాస్యముగాని, అసభ్య శృంగారముగాని లేదు. మాయ మానినులు 
చేసి మునివర్యుగొని అయోధ్యకు వచ్చిరట. ఇచట చక్కని సన్నివేశమును కల్పింపబడెను. 
కావ్య ప్రక్రియలకు నిదర్శనమిది. శూర్చణఖ వృత్తాంతమున బుద్దరాజు లలితమైన 
హాస్యమును పోషింపగా, ఎకోజీ రామాయణమున ఈ ఘట్టము హాస్యాయుతమైనది. 
శూర్పణఖ రాముని యందు జాచినది. రాముడు పంపగా లక్ష్మణుడు వదినగా 
భావింపచెసి, చివరకు ముక్కు చెవులు తెగటార్చినాడు. 


తారా విలాపమున రంగనాథ రామాయణము, ఎకోజీ రామాయణములలో ఒకే 
తీరుగా వర్ణించిన కావ్య ఘట్టమును ఇద్దరు కవులు చూపిన కరుణ రస పోషణ స్ఫూర్తిని 
సాదించిరని చెప్పుటకు సందేహింప పనిలేదు. శ్రీరామునిచే వాలి నేల గూలినాడు. 
అపుడు తార రాముని గాంచి 


“జననాథ! యీ వాలి జంప నేమిటికి - మోనసి నిన్నిటు సేయ మీ తండ్రి తోడ 
గరసెనే రఘురామ గణుతింప వాలి - వెరవొప్ప ని రాజ్య విభవంబు గొన్న 
భరతుడే రఘురోమ: పరికింప వాలి! అ 
చెనటియై నీదేవి జెరగొని చన్ను దనుజుడే రఘురామ తల పోయువాలి 
వాలిన కారణ వైరంబు బూని - తెగటార్చి తిబ్బంగి పేర్చి 
నీయట్టి సుకృతికి నీయట్టి పతికి - నీయట్టి కారుణ్య నిధికిట్లు తగునే 
జనకజతో గూడ జనియెనో యెరుక - ఘనమైన విరహాగ్ని క్రాగెనె యెరుక 
భూమీశనేడు నా పుణ్య మిట్లయ్యె - నేమి సేయుదు నింక నేమందు విధికి 
నీ వాలి నెడబాసి యేనుండ జాల - దేవ నన్నునుబట్టి తెగటార్చవయ్య 
అని యురంబును మోమో నందంద ముది” 

1. ఎకోజీ రామాయణము - బాలకాండము - పుట - 37 డా॥ ఎం. బాగయ్య 1993 

2. ఏకోజీ రామాయణము - కిష్కింధాకాండము - పుట - 219 - డా॥ ఎం. బాగయ్య 1993 


131 


డా. ఎం. పద్మకుమారి 

అని రంగనాథ రామాయణమున యుండగా -ఎకోజీ తన రామాయణమునను 

ఈ సన్నివేశము కరుణ రసాత్మకముగా చిత్రింపబడినది. తార వాలి శరీరమును 

తడవుచు ఏడ్చుచున్నది. అవసాన దశలో నున్న వాలి భార్య దుఃఖమును ఆపలేక 

ఏమియు మాట్లాడలేక కన్నులు మూయుచు అంగదుని (కొడుకును) గాంచి కనుగొలకుల 
నుండి అశ్రు బిందువులు రాల్సినాడు. 


ఈ ఇద్దరు రాజకవులు వీర రసమును మనోహరముగా పోషించిరి. 
రణరంగములలో వీర విహార మొనర్చియుండుట వలన, వీర రస స్ఫోరకములైన 
సన్నివేశములను రమ్యముగ మలచిరి.' భీభత్స సన్నివెశమును బుద్దరాజు చిత్రించిన 
తీరు కళేబరములను కాకగృధ్రజంబుకములు పెరికి వేటాడు విధము, వాటి దృశ్యము 
నెంత రమ్యముగా తీర్చెనో గమనింతము. 


“విరిగిన రథముల వికల భావమున - పరియలై పడిన కపాల కుంభములు 
దునిసిన చేతులు తునియలై పడిన - తనువులు నురుమైన దంతి దంతములు 
జిదిసిన తలలు విచ్చినంబులైన - గదలును పొడియైన ఘన కంకటములు 

తెగిన గుండియలు నుద్దత మస్తకములు - పగిలిన గళములు భగ్నశస్త్రములు = 
(ధేవులు ప్రోవులు పిశిత ఖండములు - జీవముల్‌ విడిచియు చెలువొందు కరులు 
హయముల చిద్రువలు నరి శృంగములు - పయి పయి బడిన కబంధ బృందములు 
నిలువక పాతెడీ: నెత్తురు లెరు ne ts భి 


ఈ సన్నివేశమును ఏకోజీ తీర్చిన తీరు ఒకే పోలికలో గలవు. 


'ఆ రక్తధారల నందంద గ్రోలి - శ్రీరాము సన్నుతి చేయు భూతములు 

శిరములు మెడుదలు,చిగురు మాంసములు-పరువడి భక్షించు బ్రహ్మ రాక్షసులు * 
అని రాక్షస వృత్తిని యుద్ధరంగమున తేటపరచెను. రావణుడంతటి వాడు 

శ్రీరాముని కీర్తించినట్లు రంగనాథ రామాయణములో గలదు. 


చె 
చ 


1. ఎకోజీ రామాయణము - కిష్కిందకాండము - పుట - 15 డా॥ ఎం. బాగయ్య 1993 
2. ద్విపద రామాయణభారతి - జె.వి. సుబ్బారాయుడు - పుట -306 ౨. 
3. రంగనాథ రామాయణము -యుద్ధకాండము పిపి 542, 543 





132 


రంగనాథ - ఎకోజీ రామాయణములు - తులనాత్నక పరిశీలన 
నల్గవో రఘురామ |! నయనాభిరామ - విలువిద్య గురువర వీరావతార! 
a బాపురే ! రామ ! భూపాల - లోకముల నీపాటి విలుకాడు నే నెర్చునె కలుగ 


రంగనాథ - ఎకోజీ రామాయణ కర్తలు, రావణ కుంభ కర్గ్ణులిరువురిని ఆత్మ 


పరాయణులుగా తీర్చిదిద్దినారు. వీరిద్దరు శ్రీరాముని విష్ణువు nn ంచిరి. 
ఇట్ట పాత్రలను పోషించుటలో ఈ కవులు ఘనతను చాటుకొనిరి. సీతను 
అవతారముగను ముందే తెలునుకొన్నట్లును విశదపరచిరి. ఇట్లు = 
రామాయణములలో కావ్య, పురాణ లక్షణములు గ్రహపంబడినవి. 


1. ఏకోజీ రామాయణము - యుద్ధకాండము - పుటి - 142 డా॥ ఎం. బాగయ్య 1993 


133 


క్ష 7 
bd 


లు స్‌ 


౬౩ 


డర, పద్మకుమారి 


అష్టమ ప్రకరణము 
ఎంతే చిత్రణ - తులనాత్తేకతి 


పాత్ర చిత్రణము (పోషణము) నందు గోనబుద్దారెడ్డికి, ఎకోజీకి పోలికలు గలవు.. 

ఇద్దరు రామాయణ కర్తలు కూడ శ్రీరాముని విష్ణ్రంశ సంభూతునిగ, వరాత్సరునిగ 
సంభావించుకున్నారు. రంగనాథ రామాయణము వలన ద్రష్టలైన విశ్వామిత్రాది 
మహాబుషులేగాక ప్రత్యర్థులైన రాక్షస వీరుల సక్షములోని వారలైన కైకేశి, మండోదరి, 
విభీషణుడు, కుంభకర్ణుడు మొదలయినవారి మనోభిప్రాయములు రాముడు 
సాక్షాద్విష్ణువు తప్ప మరొకరు కాదని భక్తి శ్రద్ధలతో కీర్తించి యున్నారు. శివాంశసంభూతుడైన 
హనుమంతుడు శ్రీరాముని నమ్మినబంటుగా నిరంతరము రామనామ నరక, 
రాముని పాదాలనే నమ్మి యున్న పరమభక్తాగ్రేసరుడు. 

ఇట్లు దేవతలు, మహర్షులు, వానరులు, మానవులు, రాక్షసులు కీర్తించినారు. 
వీరందరే కాకుండా తిర్యగ్దాతికి చెందిన ఉడుత, జడపదార్థమైన శిల (అహల్య శాప. 
విమోచనము) శ్రీరామునికి ప్రణమిల్లినవి. సేతు బంధనము సమయమున వానరుల 
సహాయముగ చేతనైన సహాయము ఉడుత కూడా చేసి ఎన్నటికీ చెరగని శ్రీరామ హస్త 
ముద్రికలను విపున ధరించగలిగినది. ఆడి దేవుడైన రాముని భక్తి పారవశ్యమున 
మునిగిన తిర్యక్కులను గ్రహించుట అతిశయోక్తి గాదు. ఇట్లు ఈ విధముగా శ్రీరామ 
చంద్రుని పలుచోట్ల భగవంతుని స్పష్టపరపబడినది. రావణ వధానంతరము అయోధ్యకు 
సీతారామ ' లక్ష్మణ హనుమంతులు తిరిగి వచ్చినారు. లంక యందు రావణుని 
రాజ్యములో కొంత కాలము ఉండి వచ్చినది. కావున సీతను పరిగ్రహించుటకు 
అంగీకర్తింపడు. ఇచట. రాముడు సీత భర్తయేగాక అయోధ్యానగర ప్రభువు కూడ. 
.. దేశాధినేతయగు వారి భార్య శీలవతియై యున్నచో ప్రజల నుండి నిందలు రావు. 
కావున సామ్రాజ్య చక్రవర్తి పట్టమహిషి కాబోయెడు సీత శీలము కళంక రహితముగా 
నుండవలెను. అందుచే శ్రీరాముడు రాజ ధర్మానురక్తుడై en అగ్ని 
ప్రవేశము గావించి. పాతివ్రత్యమును నిరూపించెను. 
అవనిజయగు సీతాదేవి లోకాపవాదు కంటె అగ్నిప్రవేశమే మేలని భావించినది. 
సత్యసంధుడగు. అగ్నిదేవుడు సీతను స్పృశింప సాహసింపలేదు. సీత శీలవతియని. 


134 


mi 


రంగనాథ - ఏకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 


- నిరూపింపబడినది. దేవతలు పూల వర్షము గురిపించిరి అమరులు పతివ్రతయని 


చెప్ప సీత్రా పరిగ్రహణమును రామునకిప్పించిరి. 


ఈ సీత అగ్ని పిరీక్ష ఘట్టమున ఏకోజీ, గోన బుద్దారెడ్డి సీతారాముల పాత్ర 
పోషణమునందు ఒకేరీతిని ప్రదర్శింపచేసిరి. రంగనాథ ఏకోజీ రామాయణములందు 
కైకను శ్రీరాముడెట్టి సందర్భమునను నిందించలేదు. 


ఈరెండు రామాయణముల లోను శ్రీరాముడు తనకు తానుగా తన శౌర్య 
పరాక్రమములను చెప్పుకొనడు. శ్రీరాముని గొప్పతనము చెప్పవలసి వచ్చిన సమయమున 
లక్ష్మణుడు తెల్పును. పురుషోత్తముని విశ్వ కల్యాణ మయ (ప్రేమను సౌభ్రాతృత్వమును 
ఇద్దరు రాజకవులు పోషించిరి. రామావతార ప్రాముఖ్యత మెటువంటిది. శ్రీరాముడు 
పురుషోత్తముడను లోకోక్తి ఇచట తేట తెల్లమగును. సీతారాములను మాత్రమే 
కాకుండా ఇతర అన్ని పాత్రలను శ్రద్ధతో ఉచిత రీతినమలచినారు. గోనబుద్దారెడ్డి ఎకోజీ 
కవులు రావణుడు గొప్ప కార్యదక్షుడు. పరాక్రమ వంతుడు, శివభక్తుడు. యోధుడు . 
అయినను తనకంటె మిన్నయగు యోధుని పరాక్రమము చూచి మెచ్చుకొనగల 
సద్భుద్ధి గలవాడు. ఎకోజీ 'రామాయణములో ఆంజనేయుని పిడిగ్రుద్దు తాకగానే 
మూర్చిల్లి తేరుకొని నీ యంతటి యోధుడేడి? వీరుడెవడని? కీర్తించినాడు. శ్రీరాముని 
పాగడినాడు. ఇది ఏకోజీ కల్పితముగావచ్చును. అయినను పాత్ర విభీషణ విషయమున 
గొప్ప నీతిని ప్రదర్శింపచేసిరి. కుంభకర్ణుడు రాక్షస వీరుల తాకిడికి లేచి యుద్దము 
విషయము తెలుసుకొని శ్రీరాముని చేతిలో ముక్తిని పొందెనని తృప్తి పడినాడు. 
విభీషణుడు చెప్పిన నీతులను లెక్కచేయని మూర్చుడైన రావణుని చెంత నుండనొల్లక 
శ్రీరాముని సన్నిధిని చేరుకొన్నాడు. ఈ పాత్రను బహుచాతుర్యముగాను, దూరాలోచనగల 
సత్రవర్తనునిగా చక్కగా తీర్చి దిద్దినారు. రావణ, కుంభకర్ణ, విభీషణ, ఇంద్రజిత్తు, 
వాలి, సుగ్రీవుడు, అంగదుడు, హనుమంతుడు, తార (తార విలాసము) సులోచన 
(సులోచనా వృత్తాంతము) మండోదరి, త్రిజట, తాటక, ఖరదూషలు, మాల్యవంతుడు. 
శబరి వృత్తాంతము; గుహుడు, జాంబవంతుడు, జటాయువు, శూర్పణఖ, విద్యుజిహ్నాడు 
(శూర్పణఖ భర్త) మారీచుడు మొదలగు వానర, రాక్షస పాత్రలను, మహాభక్తురాలైన 
శబరి, రామ భక్తుడైన గుహుని వృత్తాంతముల యందు వారి వారి పాత్రలను 
యథోచితముగాను, సరళముగాను, సరియైన పద్ధతిలో, మనోహరముగా, 


135 


anf 


డా. ఎం. పద్మకుమారి 
కరుణాత్మకముగా, అద్భుతముగా చిత్రించుట జరిగినది. ఎవరి పాత్ర పరముగా 
ఆలోచించినా వారి వారి పాత్రోచితముగానే అన్సించును గాని వేరుగా అన్పించదు. 


స్రీ పాత్రను పోషించుటలో యిద్దరు కవులు ఉదాత్తముగను, మనోహరముగను 
చిత్రించినారు. ఎచటను ఆవేశ అసభ్య పద ప్రయోగములకెట్టి తావివ్వలేదు. ఇట్లు 
సర్వపాత్రలకు, సమదృష్టిలో సమ ప్రాధాన్యము నిచ్చినారు. రెండు రామాయణాలు 
సర్వాంగ శోభితమై సంపూర్ణమై, సమగ్రమైయొప్పారుచున్నవి. సీతవంటి మహాసాధ్వీమతల్లి 
పాత్రదే కాకుండ మండోదరి, సులోచన వంటి పతివ్రతామతల్లులకు కూడ స్థానము 
కల్పించిన మహా కవులిద్దరు. కుంభకర్ణుడు, తన అగ్రజుని కొరకు జీవితమును 
త్యాగము చేసిన త్యాగధనుడు. మరడోదరి, సులోచనలు పతిభక్తి పరాయణురాలుగను, 
కరుణ రసార్ధముగా పోషింపబడిన రంగనాథ రామాయణము మెచ్చుకోదగిన 
రామాయణము. ఈ రామాయణమందలి రామభక్తి, ధీశక్తి యెంతయైనను 
కొనియాడదగినది. 


ఇట్లు రాజకవులిద్దరు తమతమ రామాయణములలో అవాల్మీకాంశములను 
పోషించియు, లోకానుభవశక్తిని, సమకాలిక సాంఘిక పరిస్టితిని, భక్తిని, శక్తిని, అనురక్తిని 
ద్విపద సాహిత్య సముద్రములో లవణము వలె లోకములో ప్రాచుర్యమును పొందినవి. 


శాషందిత, పామర, బాల, వృద్ధ, స్రీ స పురుష భేదము లేకుండా అందరిని అలరించి 
ఆకట్టుకొన్నవి. చక్మిత్రోతామ్యములలో వర్ణనలతో సముచిత భావములతో ఈ రెండు 


రామాయణాలు ఇలలో రొమకథలుగా ఎంతా లలి! 


136 


అప్పుడు వీనికి కూడ కోపము వచ్చును. ఆ కోపము నె నెట్లు తె es ఇదీ 
ye) 


రంగనాథ - ఎకోజీ రామాయణములు - తులనాత,క పరిశీలన 


నవమ ప్రకరణము 





అధికారి, తప్పంచుకొనవలెను. అనగా ఆ అధికారి మనస్సుననుసరిం 
మనః ప్రవృత్తి యతనికి గల కోరికలు, ఒక విషయము నందతని మన్వారి? 
యుండుట వీనిని జాగ్రత్తగా పరిశీలించి వాని మనస్సు తన కనుకూలము గా ద్రిహుకొనుట 
నేర్పుగలవాడు చేయుపని. ఆ అధికారి యవివేకియై యీ క జ 





యంతయు గడుసరులైన మనుజుల మనః ప్రపంచము 


చాలనము.' 
ఉత్తమ కవి యీ నిగూఢమైన మానవ ప్రవృత్తి నాధారముగా చేసికొని తన 
కావ్యము నందలి ఘట్టముల దీర్చిదిడ్దును. లోకము నందలి కొన్ని యలవాట్లు 
న 


దేశాచారములు, గృహమందలి కించిచ్చమత్కా ర ర్‌ సంసారిక పరిసితులు 
వీని చిత్రించు వాని కంటె ఇట్టి స. మార్గము ననుసరించి కవి 
గొప్పవాడట." 


ఉత్తర హరి వంశములో నాచన సోమన ఊర్వః నరకాసురుల కథా సంభాషణ 
ఘట్టము నిజముగా నొక గొప్ప సంవిధాన చక్రవర్తిని జేయుచున్నది." 


సంవిధానమును గూర్చి క్రీ.శ. 11వ శతాబ్దములో 


DR 
1. వ్యాసావళి - నాచన సోమనాథుడు - సంవిధాన చక్రవర్తి - వ్యాసకర్త : కవి ప్యామాట్‌ విశ్వనాథ 
సత్యనారాయణ సంకలనము : డా॥ కేశవరపు రామకోటి శాస్త్రి పుట - 2 

2. వ్యాసావళి - నాచన సోమనాథుడు - సంవిధాన చక్రవర్తి - పుట 2 

3. వ్యాసావళి - నాచన సోమనాథుడు - సంవిధాన చక్రవర్తి - పుట 3 


137 


డా. ఎం. పద్మకుమారి 
శ్లో॥ ఆస్తాం వస్తుషు వైదగ్ధ్యం కావ్యే కామపి వక్రతాం 
ప్రధాన సంవిధానాంక నామ్హాప్‌ కురుతే కవిః 
(వక్రోక్తి జీవితం) . 


అని దానికి శాస్త్ర పదవి నిచ్చాడు. కారికా వృత్తిలో సంవిధానం - కథా యోజనం 
అని ఆయన భావన చెప్పినారు. అనగా ఆయన ప్రాచీన సాహిత్య మథనములో 
బహిర్గతమైన అనర్ధమణి అది.' 

కావ్యములో వస్తు నిర్మాణ విచ్చిత్తి వక్రత ఒక అద్భుతాంశము. ఆ కావ్య ప్రాణ 
ప్రాయాంశాన్ని (సంవిధానకం) ధ్వనించేటట్లు బరు పెట్టడమే చాలా అద్భుతము ఇది 
అయన వ్యాఖ్యాన సారాంశము. కనుక సంవిధానమంటే అద్భుతమైన కథా ప్రాణ 
భూతమైన సన్నివేశము. 


సంస్కృత పురాణములను పండిత కవులు తెనిగింపక మున్నె, యందలి గాథలో 
విడివిడిగా పద కవిత్వ రూపమున తెలుగు దేశమున వ్యాపించెనని చెప్పుట 
సారస్వతమునకు ధర్మ విరుద్ధము గాదు." అంతేగాక లోకములోని జాతీయములను, 
నానుడులను గ్రహించి తాను వ్రాస్తున్న కథలో మిళితము జేసెను. ఇది ఆనాటి 
విధానము కథాసంవిధానము, ప్రజల నాడిని బట్టి కథను అల్లుట, కల్పించుట, 
' సామాన్యులను తనవైపు మళ్ళించుకొనుట అనునవే నంవిధానములు. 
ఉదాహరణమునకు ఒక కీర్తనను, అమూలకమైన విషయమును, మూలమా? కాదా? 
అనే అనుమానము రాకుండగా రచన గావించుట జరిగినది. ఇది కల్పనమె - 
సంవిధానమే. 

కీర్తన 
చరణము : “రాతి నాతిగ జేసె నీ పదరజమటంచును ఖ్యాతిగా విని 

' ప్రీతితో నెజ నమ్మితిని నా పాతకము లెడబాపు తండ్రీ! 

పల్లవి : సీతా మనోహరా ! రారా ! సేవకుడను బ్రోవవేరా!” 


1. సంవిధానక చక్రవర్తి - ఆచార్య తమ్మపూడి కోటేశ్వరరావు, పుట - 1, జూన్‌ 1988 


2. గౌతమ వ్యాసములు - పుట- 138 - పింగళి లక్ష్మీకాంతం ఎం. ఎస్‌. ఆర్‌. మూర్తి అండ్‌. కో. 
విశాఖ -2, 1964 


138 


రంగనాథ - ఏకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 
ఈ కథా కల్పన సంవిధానము అహల్య రాయిగా పడియున్నదనెడి ఈ 
గల కీర్తనలు ఏనాటి నుండి యున్నవో ఎవరికెరుక? 


యర్హము 


ot 


“అడరి గౌతము డహల్యాదేవి జూచి 
పడతిపాషాణ రూపము దాల్చి యిచట 
కరముగ్రమగునెండ గాలించెంధూళిం 
బొరలు చుండుము నీవు సపొడగాన బడక” 


గోనబుద్ధారెడ్డి గ్రహించినది ఈ కీర్తనలోని పంక్తులను మాత్రమే. ఇక “లక్ష్మణ 
దేవర నవ్వు, “ఊర్మిళాదేవి నిద్ర”, 'లక్ష్మణ మూర్చ అనునవి ఆంధ్ర స్రీలు నిరంతరము 
పాడుకొను పాటలలో ప్రశస్తములై యున్నవి. ఈ రామాయణములోని “సౌమిత్రి నవ్వు 
, లక్ష్మణ దేవర నవ్వు నకు ప్రకృతి మజికొన్ని అంశములు కాక, కావ్య సౌందర్య 
సంపాదన దృష్టిచే ఆరణ్య యుద్ద కాండములలో నీ కవి ప్రవేశపెట్టిన మూలక గాథలు 
ముఖ్యమైనవి మూడుగలవు. 


- 1 జంబుమాలి వృత్తాంతము : రంగనాథ రామాయణములోని ఈ చిన్న కథ 
స్వయం సంపూర్ణమై వెలుగొందినది. ప్రధాన కథకు సైతము పోషకముగా నున్నది. ఈ 
కథ లేనిచో శూర్చణఖ ప్రవేశము సోప పత్తికమే గాదు. ప్రజలకు పరిహాస పాత్రమైన ఈ 
అవివేకురాలి చరిత్రము శోచనీయము దయనీయమును కలుగుచున్నది. 


2. కాలనేమి వృత్తాంతము : మనల నాశ్చర్య చకితుల జేయు రాక్షసుల మిత్ర 
కథలు ప్రతి క్రియా కల్పనాచతురత. రావణుని శక్తిచే లక్ష్మణుడు మూర్చిల్లినపుడు 
పునరుజ్జీవితుడగు నాయని ప్రజలు తహతహ పడు పాఠకులకు, ఈ అవాంతర కథ 
వలన కలిగిన కాలయాపనము భరింపరాని యుత్కంఠను గల్లించి, దుర్భర 
సంశయాస్పదమైన పరిస్థితిని సృష్టించి, అంతమున చేకూరిన మేలును ఇనుమడింప 
చేయుట సంవిధానమే. 


"3. సులోచన వృత్తాంతము : మండోదరి కోడలైన సులోచన అత్తగారిక్‌ని 
అత్తగారి అత్తగారికిని (కేకసి) ఏ మాత్రము దీసిపోదు. ఈ పతివ్రత యుద్ధ రంగము. 


_ 1. రంగనాథ రామాయణము - బాలకొండ - పుట 57 ఆంధ్ర విశ్వకళా పరిషత్తు - 1942 
139 


డా. ఎం. పద్మకుమారి | 
ప్రబవేశించి, శత్రువుల మధ్యకు బోయి, వారిని మెప్పించి, రణములో మరణించిన పతి 
కళేబరమును సహగమనార్ధమై తెచ్చినపుడు 
“యింతి తెగువకు నాయింతి తెలివి - కాయింతి సమబుద్ది కా మహా మహిమ 
కాయింతి పతిభక్తి కాయింతి వేగం - గాయము దెచ్చిన క్రమశక్తియుక్తి 
కేమన జాలక - ............ ను ర 


అని ఆశ్చర్య చకితుడై రావణుడు కొడుకు చావుకు కారకుడయ్యెను. కథా 
కల్పనల సొంపులతో నింపి, ప్రజలను రంజింపచేయ గలిగిన నాటి విచిత్ర ప్రభావములు 
గలవు. ఇదే సంవిధానము. 
లక్ష్మణ - శూర్పణఖ పాత్ర చిత్రణలో విరుద్ధ సన్నివేశము గలదు. తెలుపు. 
నలుపులు రెండు ఒకదాని నొకటి నారసి ఒక విచిత్ర సలు పోషంచబడినది. కస 
సంవిధానము - నాటకీయాలు - రసాత్మకము, విచిత్ర స్పర్థాత్మకము. 


వీర శృంగార సంఘర్షణ - స్పర్థ ఇంత విచిత్రముగా చెప్పుట కంటే కవితా 
తపస్విత ఏమున్నది? ఇది సంవిధానమునకు పైచిత్రి నాషాదించే కవి ప్రతిభా నిర్మిత 
వాక్యము పై లక్షణము వైచిత్రి కూడ గలదు. ఈ విషయములు రంగనాథ - ఏకోజీ 
రామాయణము కథా నిర్మాణములో కల్పనలో, అవాల్మీకాంశములో గలవు. కావున ఆ 
విషయమును ఎక్కువగా వ్రాసిన పునరుక్తి కాగలదు. 


కథా సంవిధానము : 


రంగనాథ రామాయణము నందు ప్రతి కాండము ప్రారంభాంతములు ఒకే 
తీరుగా లేవు. శుభముతో, సుఖముతో సమాప్తము గావలెను. నేటి రచయిత దృష్టి ఇవే 
బుద్దారెడ్డి రచనకు హేతువైనది. 

1. యథాజిత్తు భరత శత్రుఘ్నులను తీసికొని పోవుటకు వచ్చెను. వివాహానంతరము 
తండ్రి యనుమతితో వారు తాతగారింటికి పోయిరి. కావున వారి వారి రాజగృహలాంఛన 
నివాసముతో య. సీతారాముల విహారముతో బాలకాండము సమాప్తమగుట 
సుఖాంతము. శ్రీరాముడు న వాసమునకు పోవుట, దశరథుని మరణ వార్త 





1. గౌతమ వ్యాసములు - పింగళి Er పుట 145 - 1964 





140 


రంగనాథ - ఏకోజీ రామాయణములు - తులన నాత్మక పరిశీలన 
భరతాదుల విలాపములతో కూడియున్నది అయోధ్య కాండము. ఇందులో శ్రీరాము 
వాదుకా పట్టాభి షేకముతో ముగించుట శుభాంతము. 


2. అరణ్య కాండము నందు సీతాపహరణము చేత విలపించు శ్రీరాముడు 
పంపానదిని చేరి, సౌమిత్రిని సమీపించుట, సౌమిత్రి సాంత్వనమున నూరడిల్లుటలోను, 
పుణ్య క్షేత్ర దర్శనముతోనూ శుభాంతమగుచున్నది. 


3. సముద్ర తరణమునకు చింతిల్లు వానరులు భయమును తొలగించి, 
హనుమంతుడు సముద్రమును లంఘించి, లంకను హాయిగా చేరుటలో ఈ కిష్కింధా 
కాండము సుఖాంతమగుచున్నది. 

4. సీతాదేవికై విలపించు శ్రీరామునికి సీతను దర్శించి యామె నోదార్చి 
ఉచితమైన శుభవార్తను తెచ్చిన ఆంజనేయుడు శ్రీరామునకు దుఃఖోపదేశమును 
కల్గించుట. సుందర కాండలోని విశేషము సుఖవంతమైనది. 

5. సీతారాముల పట్టాభిషేక మహోత్సవమున భోజనాదులతో ముగించుట 
శుభముగానున్నది. 

ఇట్లు గోనబుద్దారెడ్డి ప్రతి కాండము నందును సుఖాంత, శుభాంతములుగా 
విభజించుకొనినాడు. “మంగళాదాని, మంగళ మధ్యాని, మంగళాంతాన, శాస్రాణ్‌ 
పథంతే అనెడి సంప్రదాయమును తు.చ తప్పకుండా పాటించినాడు. 


పై నియమ నిబంధనములను పాటించుట కొరకే బుద్ధారెడ్డి ఇతర రామాయణ 
ప్రతులను తన దగ్గర పెట్టుకొని, పరిశీలించి రచియించినట్లు విదితమగుచున్నది. 


ఇక రంగనాథ రామాయణములో కథాంశములు కల్పనలు జెచిత్య విచారములు 
మూలానుసరణము కొన్ని, అమూలములు కొన్ని, భూత, వర్తమాన భవిష్యత్కాలములను 
మూడింటిని నిర్దేశించి వాల్మీకి చేత అడిగించినాడు. అది ః 


'ఎవ్వడు శ్రీమంతుడెవ్వడు శాంతుడు........అట్టి వాడిల బుట్టి మరిగెనో? యిప్పు 
పుట్టెనో? యిక వట బుట్టనున్నాడా?' అనే ప్రశ్నలు యీ మహిశ్రి విష్ణుడిపుడు జన్మించె 


1. రంగనాథ రామాయణము = బాల కాండము - ద్వి - 103 - 111 


2. రంగనాథ రామాయణము - బాలకాండము - ద్వి 112 - 113 
141 


డా. ఎం. పద్మకుమారి 
రాముడే రాముడి దశరథ రాజునకతడు* అని సమాధానమును నారదుడు చెప్పుట కథా 
సంవిధానమగును. 
ఇచట ' రాముడు విష్ణువనియు' నారదునిచే వక్కాణింపబడలేదు. ఇది 
మూలములో లేదు. రంగనాథ రామాయణములో గలదు. వర్తమానము రాముడనియు, 
అతడే దశరథ రాముడనియు మానవులతని నడవడినే ఆదర్శముగా గ్రహింపవలెననియు = 
చెప్పబడినది. ఆది కవి ప్రతిపాదించిన అర్థము. రంగనాథ రామాయణము నందు 
వాల్మీకి స్నానాంతరము క్రొంచ మిధున దర్శనాది ఘటన సంభవించినట్లున్నది. . 


“తమసానదికి బోయి తన్నది దాగి - తమయును స్టానముల్‌ దగ చేయుచుండి 

యావేటి దరి గ్రౌంచి యమళరిబు (ప్రేమ - గాయజు కేళి మైగవయుచో” 

కావున సాననాంతరమే రామాయణ రచన సాగినదని చెప్పవచ్చును. 
సంప్రదాయమును, సదాచారమును పాటించి ప్రథమ కక జరిగినట్లు 
వ్రాసి యౌచిత్యమును పోషించినోడు. 


అయోధ్య నగర వైశాల్యము : 
అయోధ్యా నగర పొడవు 12 యోజనములు 


వెడల్పు 3, యోజనములని మూలములో నుండగా దానిని రంగనాథ 
రామాయణములో బుద్దారెడ్డి 60 యోజనముల వైశాల్యమని తృప్తి తీర రచించెను. 5 
యోజనముల నది వెడల్పును వ్రాసి గొప్పగా పేర్కొన్నాడు. 


(యోజనము = 12 కోసులు = 24 మైళ్ళు) 


దశరథుని భార్యలు : మూలములో. ముగ్గురు భార్యలని హి, శ్రీ, కీర్తులను 
వారలని పేర్కొన్నాడు వాల్మీకి. యింతకు తృప్తి పడని బుద్దారెడ్డి 350 మంది భార్యలు 
అని వారిలో ముగ్గురు ముఖ్యమైన వారు కౌసల్య, కైక, సుమిత్రలని పేర్కొను 
ఘట్టము. ఇది రంగనాథ రామాయణమున కథా ప్రారంభముననే గలదు. 


1. రంగనాథ తలా బాల కొండము - 103 - 111 
2. రంగనాథ రామాయణము - బాలకాండము - 112 - 113 


రంగనాథ - ఎకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 
"అన్నర నాథు కులాంగనమణులు - మున్నూట యేబండ్రు ముఖ్యులై యందు 
నచలిత సౌశీల్యమైన కౌసల్య - కుచకుంభ నిర్ణిత కోక యా కైక 
యనఘు చరిత్రయనో సుమిత్రయును - వినుత కెక్కిరిత్రయీ విద్యలో యనగ 
దశరథుని మంత్రులు : దశరథుని ఎనమండుగురు మంత్రులని వారి 
నామములను సహితము పర్కొను ద్విపద పాదములు రంగనాథ రామాయణము 
నందున్నవి. 


“అనఘాత్మకుడు దృష్టియను వాడు విజయు - డనువాడు సిద్దార్దుడను వాడు 

మజీయు , 

' నర్ధసాధకుడు, జయంతుడు నీతి - తీర్చుడ శోకుండు ధీమంతుడైన 

మంత్రి పాలకుడు, సుమంత్రుడు ననగ - మంత్రులు గల రెనమండ్రు నాతనికి"* 
యాగదక్షిణ : మూల రామాయణములో దశరథుడు హయమేథమును 

యథావిథిగా నిర్వహించి ప్ర ప్రహాదులకు నలుగురిక్‌ దక్షణగా తన hs 

నాలుగు దిశలను దానము చేసినట్లున్నది. అది 'హోతకు ప్రాగ్దశను, ఆధ్వర్యునకు 

పశ్చిమ దిశను, బ్రహ్మకు దక్షిణ దిశను, ఉద్గాతకు ఉత్తర దిశను, యజ్ఞ దక్షిణగా సమస్త 

భూమిని బుత్విక్కులకు రాజు నొసంగెను. రంగనాథ రామాయణము నందు 


'అధ్వర దక్షిణకై పూర్వదేశ - మాధ్వర్యునకును బ్రహ్మకు దక్షిణంబు 

పానరంగబశ్చిమ భూమి హోతకును - దనరునుత్తర ముద్దాతకు నిచ్చి 

నిల నయోధ్యయు దక్కనెల్ల దెశముల -నలరి యిచ్చిన యుదమంది బుత్విజులు " “ 
అని తనకు అయోధ్యను మాత్రము మినహాయించుకొని తక్కినవి దానము 

చేసినాడు. 


పాయస విభాగము : మూల రామాయణమునకు భిన్నముగా రంగనాథ 
రామాయణమున గలదు. రాజకీయపుటాలోచన గలదు. పాలు పంపక విషయములకు 
దశరథుడు ఆలోచించి చేసినాడు. 1. విర్యతారతమ్యము, 2. ప్రాధాన్యము, 
2. ఏకోజీ రామాయణము - బాలకాండము - పుట - 9, డా॥ ఎం. బాగయ్య 1993 
3. ఏకోజీ రామాయణము - బాలకాండము - పుట - 10, డా॥ ఎం. బాగయ్య 1993 


1. ఏకోజీ రామాయణము - బాలకాండము - పుట - 11, డా॥ ఎం. బాగయ్య 1993 
2. ఏకోజీ రామాయణము - బాలకాండము - పుట - 14, డా॥ ఎం. బాగయ్య 1993 





143 


డొ. ఎం. పద్మకుమారి 
3. రాజులలోని పెద్ద పిన్న క్రమములు పాటించుట, 4. దశరథుని రాజకీయపు 
ఆలోచన అనెడి అనేకమగు హేతువులచేత దాక్షినాత్య ప్రతిని గ్రహించి బుద్దారెడ్డి 
అనువదించినాడు. భార్యలకు పాలు పంపకమువలె, పాయసము కూడ పంపిణి 
చేయించెను. “అపుత్రస్య గతిర్నాస్తి అనెడి మాటను పురస్కరించి పుత్ర కామెష్టి 
యాగమునకు సిద్దం చేసెను. అంతేగాక అశ్వమేథ యాగము చేసినాడు. ఇదే పుత్ర 
కామేష్టి యనబడును. దశరథుడు తన భార్యల యందు సమానమైన ప్రేమ గలవాడుగ 
కన్పింపడు. కారణము కైకకు ఇచ్చిన వరముల ప్రభావమే. 


అయితే కౌసల్య తన మనోభావమును బయటకు వ్యక్తీకరింపదు. వ్యథ 
చెందును. రామాయణముల ముక్తి కాసారములో మునిగిన రంగనాథ రామాయణ 
కర్త, ఎకోజీ కర్త లిద్దరు సవిస్తర, సంక్షిప్తములుగా తీర్చి దిద్దిరి. గోన బుద్దారెడ్డి పుత్రులచే 
వ్రాయించినందున రామాయణములో కొంత వర్ణన అధికముగా గలదు. 


భరతుడు తన తల్లి కైక అర్హకామనచే చేసిన చర్యకు దుఃఖించి, అపనిందకు 
భయపడినాడు. 


“ఇంక నీపురమేల - యీ భోగమేల - శంకింపకడవియే శరణంబునాకు”” 
అని వైరాగ్యమును ప్రకటించి, కులగురువగు వశిష్టుని పరీక్షలో నెగ్గి పెద్దల 
అనుమతితో చిత్రకూటము చేరి శ్రీరాముని పాదములనంటి 


“నన్ను నీబంటు మన్నన చేసినాడు - విన్నపం బాలింపవే దయామూర్తి”* 
అని ప్రార్థించి భక్తిని ప్రకటించుకొనెను. ఇచ్చట కవి భరతుని పాత్ర పోషణలో 
కథా విధానములో నేర్పును ప్రకటించెను. 


“ముని నారదుని జూచి ముదమున బలికె - భువిలోన నిపుడతి పుణ్యనరుండు 
ఎవడు సద్గుణ శీలుడెవడు కృతజ్ఞ - డెవడు విర్యంబున నెలలేని వాడు” 
అను మాటలు వాల్మీకి రామాయణమునకు సన్నిహితముగా అ తన మూల 
_ విధెయతను చాటుకొనెను. _ 

1. రంగనాథ రామాయణము - అయోధ్యా కొండము - పుట - 146 - ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు 1942 
2. రంగనాథ రామాయణము - అయోధ్యా కొండము - పుట - 157 - ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు 1942 
3. ఎకోజీ రామాయణము - బాలకాండము - పుట -2, డా॥ ఎం. బాగయ్య - 1993 


144 


రంగనాథ - ఏకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 
శ్రీరాముడు విష్ణువుగా భావించినపుడు 


“పాలువైన లక్ష్మిని పొందిన వాడు - పలుమారు సుజనుల పాలించువాడు”' 

అనియు ఇతడు దశరథ తనయుడు. దశ దిశలను కీర్తి దనరినవాడు, ఇనకుల 
తిలకుడు, దేవేంద్ర సన్నుతుడు, పురుషోత్తముడతడే, మానవులకు మార్గదర్శకుడనియు 
ప్రతిపాదించెను. 


వాల్మీకి తమసానదిలో స్నానమాచరించి, శుద్ధాత్మకు రామాయణ రచనకు 
పూనుకొన్న విధము రంగనాథ రామాయణము, ఏకోజీలలో నొకేతీరుగా నున్నది. 


“తమసానదికి బోయి తడయక స్నాన - మమరగావించి శుద్దాత్ముడైరాగ * 

అని రచించి, సంప్రదాయమును సూచించెను. దశరథ మహారాజునకు మున్నూట 
యాబది ముదితలాతనికి, మున్నుగా వారిలో ముఖ్య కౌసల్య అని దశరథనకు మూడు 
వందల యేబది మంది భార్యలలో ముఖ్యురాలు కౌసల్యయని రంగనాథ 
రామాయణమును అనుసరించెను. 16, 17 శతాబ్బములలో కమర భార్యత్వము 
సమకాలీన పద్ధతిలో గలదు. 


అయోధ్యా పురము ద్వాదశ యోజనాయతము పొడవు, పంచయోజనముల 
వెడల్పు అని రంగనాథ రామాయణమును అనుసరించిన తీరు గమనింతము. 


“సాకేత పురమొప్పు సరయువు పొంత - వొనరంగ ద్వాదశ యోజనాయతము 
మునుపంచ యోజనముల వెడల్పగుచు - ౨౨౨ / 

అని యథాతథముగా అనువదించి, రచనా సంవిధానమును పాటించెను. 
దశరథుని మంత్రులు ఏనమండుగురని రంగనాథ రామాయణములోని మాటను 
పాటించిన తీరు 

మతి మంత్రు లెనమండ్రు మంత్రులాతనిక్‌ 

సరసులైనట్టి యా సచివులతోన”* 
1 ఏకోజీ రామాయణము - బాలకాండము - పుట - 4, డౌ॥ ఎం. బాగయ్య - 1993 
2 ఏకోజీ రామాయణము - బాలకాండము - పుట - 6, డా! ఎం. బాగయ్య 1993 
3. ఏకోజీ రామాయణము - బాలకాండము - పుట - 7, డా॥ ఎం. బాగయ్య 1993 
4. ఏకోజీ రామాయణము - బాలకాండము - పుట - 10, డా॥ ఎం. బాగయ్య 1993 


145 


డా. ఎం. పద్మకుమారి 

ఏకోజీ రామాయణములో మంత్రుల నామములు చూపలేదు. రంగనాథ 
రామాయణములో వారి నామములను కూడా సూచింపబడినవి. దాన ధర్మములను 
దశరథుడు అగణితముగా చేసినట్లు ఏకోజీలో పేర్కొనెను. రంగనాథ కవి పేరు పేరున 
పేర్కొనెను. | 
“తానుదేవ బుణంబు తగ బుషిబుణము -దానయాగములచే తగదీర్చుకొంటి.' ' 

అని ఒక్క మాటలోనే సమస్త దానములను అన్వయింపచెసెను. బుష్య 
శృంగుని కథను రంగనాథ రామాయణములోని విధముగా, వర్ణనాధిక్యములు లేకుండా 
వైదిక చింతనతో ఎకోజీ గావించెను. రామాయణములో బుష్య శృంగుని పాత్ర చాలా 
పవిత్రమైనది. దానికి వేశ్యా సంబంధము చెప్పగా ఈ కవి ఆ పాత్రను స్వచ్చతను 
పవిత్రతను నిలిపినాడు. 


“చేడలచే బుష్యశ్శంగు దెప్పించి' - తోడ ననావృష్టి దోషంబులనచి * 

అని అతిసాధారణ ధోరణిగా రెండు పాదములలో రంగనాథ రామాయణములో 
విపుల వర్ణనలు త్రోసిపుచ్చెను. రావణుని బాధకు తాళలేక దేవతలు బ్రహ్మను 
వేడుకొనిరి. బ్రహ్మ విష్ణువును వెడుకొన్నంతనే భూలోకంబున రామావతారమెత్తి,. 
రావణుని వధింతునని చెప్పిన విషయమును గుర్తించిన మునీశ్వరులు 


“మునివశిష్టాదులు ముదమొప్పగూడి - దనరంగ నశ్వమేధంబు గావించి" 

అని మునీశ్వరులు కలిసి అశ్వమేథము చేయించుచున్నారు. దశరథుడు 
పుత్రుల పొందగలడు. వారిలో రాముడు అవతరించుననెడి అంతరాత్మ ప్రబోధమును 
ఎకోజీ నివేదించెను. ఇది అతిచక్కని రచనా పద్దతి. బ్రహ్మ దేవుడు దేవతలతో నిట్లు 
వక్కాణీంచెను. మన బాధలు బాపుటకు విష్ణువు రాముడుగను అవతరించును, 
మీరందరు వానరులై సహాయపడుమని చెప్పిన విషయము. 


“అనవిని సురలు నిజాంశంబులందు - జనియింపజేసిరి సకల వానరుల 


1. ఎకోజీ రామాయణము - బాలకాండము - పుట - 9, డా॥ ఎం. బాగయ్య - 1993 
2. ఎకోజీ రామాయణము - బాలకాండము - పుట - 10, డా॥ ఎం. బాగయ్య 1993 
3. ఎకోజీ రామాయణము - బాలకొండము - పుట - 11, డా॥ ఎం. బాగయ్య 1993 
4. ఎకోజీ రామాయణము - బాలకాండము - పుట - 14, డా॥ ఎం. బాగయ్య 1993 


146 


రంగనాథ - ఎకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 
అని దెవతలకు చెపెను. రాముడు జన్మించినపుడు రఘుకుల గురువు 
| రో ఇ 


వశిష్టుడు జాతకర్మములు చేసినాడు. ఆ సంగతి 
లో 


“వని వశిష్టుని వెడ్క మొనయ రప్పించి - కనికరంబున జాత కర్మముల్‌ జేసి ' 

అని వైదిక, క్షత్రీయోచిత సంప్రదాయమును సూచించినాడు. అంతేగాక వేద 
_ మంత్రములు, సకల శాస్త్రములు పఠించిరని చూపెను. యాగ సమయమున సకల 
దిక్కుల దేశములను సమస్త సంపదను దానము చేసినట్లు రంగనాథ రామాయణములో 
నుండగా, ఆదాన ధర్మ విషయములు ఎకోజీలో కన్పించవు. దాన విశేషాలు యాగ 
సందర్భములో సహజమైనవి. కాబట్టి వాటికి ప్రాముఖ్యత లేదు. 


వాలి సుగ్రీవుల వైరమునకు గల కారణము మాయావి అను రక్కసుడు వాలితో 
యుద్దము చేసి ఓడిపోయెను. అపుడు వాలి వాని కళేబరమును తన్నెను అది పోయి 
పతంగు మహాముని కొండపై బడగా అతడు కోపించి, దీనికి కారణమైన వాడు ఈ కొండ 
నెక్కిన తల వ్రయ్యలై చావునని శపించెను. ఆకారణమున సుగ్రీవుడు ఆపై జరిగిన 
కథను రామునకు చెప్పి పశ్చాత్తాపము చెంది మన్నింపుమని వేడుకొనెను. ఈ 
విషయమును రమ్యముగా చెప్పి కథా సందర్భములో చక్కగా పాదిగినాడు. 


arenes - కరములు.మొగుడించి కాకుస్తు జూచి 

వాలి ద్యావర (దేవర) కింక వధియించుటెంత - నీలావు శౌర్యంబు నెజూడనైతి 

గైకొంటి రాజ్యంబు గైకొంటి తార - గైకొంటి రుమనను కారుణ్య మహిమ 

నపరాధి నపరాధిన పరాధినైతి - కృపజేసి మన్నింపు కీశుండననిన” 

అని సుగ్రీవుడు పై మాటలు రామునితోచెప్పితాను అపరాధి - అపరాధి - 
అపరాధినైతినని చెప్పించెను. వాలి సుగ్రీ వులుయుద్దము జేసిరి. సుగ్రీవుడు గెలువలేదు. 
వారిని వేరు వేరుగా గుర్తింప శక్యము కాదు. ఏకరీతిగా నున్నారు. మెడలోని దండను 
గుర్తింప, ధరింపజేసి, చెట్టు మాటు నుండి రాముడు వాలిని జంపెను. అపుడు వాటి 
మాటలు కవిపలికించిన తీరు గమనింతము. రాజధర్మములు, నీతి, హితము కథా 
సంవిధానమునకు సరిపోయినవి. నాటి - నేటి అటవిక జాతి వారి ఆచార 
వ్యవహారములను స్మృతి పథమున త్రిప్పినాడీ కవి, 





3. ఎకోజీ రామాయణము - బాలకాండము - పుట - 15, డౌ॥ ఎం. బాగయ్య 1993. 
1. ఏకోజీ రామాయణము - కిష్కింధా కాండము - పుట - 9, డా॥ ఎం. బాగయ్య 1993 


_ 147 


డా. ఎం. పద్మకుమారి _ 
- పాయక నావాలి పడియె భూస్టలిని 
య - రవి వంశ మణియైన రాముడు రాగ 
తెలిసి మెల్లన రాము దెస జూస్‌ వాలి - పలికెను కోపసంభరితాత్నుడగుచు 


vasa nan na nna nnn en 9 5 ని విని ళీ 


} 
Ff 

_॥ 

d 

స 
౧ (0: 9 
ట్టి 


ధరాత్నుడై యుండి తగునే నీకిట్టి - కర్మంబునకు నొడిగట్టి శ్రీరామ 
రాయాలా క 
అడవి మృగాదుల నణతురుగాని - పుడమి కోతులను చంపుదురే భూపతు 


914 


సక తమ్ములము మెమతరి పోట్లాడ - నన్ను జంపుట నీకు న్యాయమే రామ 
ని ప్రశ్నించెను. ఈ పద్దతి BE SO రంగనాథ రామాయణములోను 
కన్చింపదు. ఇచ్చట శత్రువును పాగుడుట, నా కర్మయని భావించుట, అడవి. 
మృగముల చంపుదురు. అన్నదమ్ములము మేము పోట్లాడగ, “నన్ను జంపుట నీకు 
యమా? రామ అని ప్రశ్నించుట లోకము నందలి కర్మ సిద్ధాంతమును, యోగ 
దృష్టిని, రఘు వంశ కసత యుండి కిరాతకుని వలె నన్ను చంపధర్మమా? యని 
అధిక్షేపించి, పాఠకులను ఆలోచింపచేసెను. జనక మహారాజు బిడ్డల అందమును 
తీరు జానపద ఫక్కిని, రంగనాథ రామాయణమును 


ల 
చిన 
అనుసరించి రచించినాడు. సితాది కన్యకా మణులిటగలరట. 


'కైసేయ చెలగి రాజకన్యకామణులు - వాసించు మధుమాస వానరా రామ 

సీమల తిరుగు రామ చిల్కలోయనగ - కోమలంబగులత కూనలోయనగ 
మెరుగారు తొలకరి మెరుపులోయనగ - సరిలేని కంతుని శరములో యనగ 
పలికెడి కాంచన ప్రతిమలో యనగ - యలరామ మద రాజహంసలో యనగ” 


ఒప్పయు యున్నారు. 
ఇంత చక్కని తెలుగు పదముల కూర్పు చేత అంత్యప్రాసలను వేసి 
పాఠకులనలరింపజేసి, వారిచేత ఆహా ............... అనిపించుకొన్నాడు. భరతుడు తల్లి 


యగు కైకను నిందించున నప్పటి ట్‌ విదము గమనింతము. 


1. ఎకోజీ రామాయణము - కిష్కింధా కాండం - పుట 15, డా॥ ఎం. బాగయ్య 1993 
2. ఎకోజీ రామాయణము - బాలకాండము - పుట 47 - డా॥ ఎం. బాగయ్య 1993 
3. ఎకోజీ రామాయణము - బాలకాండము - పుట 47 - డా॥ ఎం. బాగయ్య 1993 


148 


రంగనాథ - ఏకోజీ రామాయణములు - తులనౌత్మక పరిశీలన 
అని విలపంచినాడు. ఈ శోక సన్నివేశము సవతి పోరుల నడుమ, నలిగిపోయెడి 
సంతానమును తలపింపచెయుచున్నది. 


“పరమ తత్వము నీవె పరమంబు నీవె - పరమేష్టి నీవె యా బ్రహ్మంబు నీవె 
కరములు నీవె యక్షరములు నీవె - క్రరమక్షరములకు సాక్షివి నీవె 
నిన్ను సన్నుతి సేయ నేర్తునే రామ!- లు ' 


అని యోజన బాహుని వధింపనతడు గంధర్వుడై నిలిచి శ్రీరాముని స్తుతించెను. 
_ ఇది కవి కల్పన చేసి, శ్రీరాముని భగవంతునిగా రూపొందించెను. నిన్ను మించిన 
వారెవ్వరు లేరు. సర్వము నీవేనని చెప్పిన భావము. వానర వీరులు కిష్కంధకు 
చేరినపుడు వారి వారి యునికి పట్టుదలను గూర్చి కవి. 


“నీలాచలమునందు నిషిదాద్రి యందు - కైలాస గిరియందు కనకాద్రి యందు 
శోణా చలము నందు సోమాద్రి యందు - ద్రోణాచలము నందు తుచనాద్రి యందు 
బుషభాచలము నందు బుుక్షాద్రియందు - వృషభా చలము నందు వింధ్యాద్రి. 
యందు... న 

నా రత్నగిరి యందు సప్తాద్రి యందు - పారియాత్రము నందు ప్రాగ్గిరి యందు 
మలయా ప అమన రదు వుతవాద్రైయతదుూ టా ం 


నుండి వివిధ రూప సుందరులైన కవిపుంగవులు వచ్చి శ్రీరాముని దర్శించి, 
లంకపై యుద్దమునకు సిద్ధపడినారు. వీరుకాక ఇంకెందరో కవివరులు వచ్చియున్నారు. 
వీరందరినీ జూచిన శ్రీరాముడు పొంగిపోయెను. ఈ సహజ సుందర వర్ణన చెసి కవి 
పాఠకులను కూడా సమానముగా నుష్పాంగజేసెను. లంకలో త్రిజట దుస్వప్న 
విచారమును తన చెలికత్తెలతో చెప్పిన విధము రంగనాథ రామాయణములో ఎకోజ్‌లో 
కథా సంవిధానము నేకరీతిగా తీర్చిదిద్దిరి. 


“కలగంటి నేను నిక్కముగ నీవేళ - తెలియజెప్పెద దాని తెరగొప్ప వినుడు 
సామజంబును నెక్కి సౌమిత్రి గొలువ ిరోముండు సీతతో రాజూడ గంటి. 
శ్రీకరంబైనట్టి సంహాసనమున - కాకుస్థ విభుడుండగా కనుగొంటి 


1. ఏకోజీ రామాయణము - బాలకాండము - పుట 19 -కిష్కింధా కాండము- డా॥ ఎం. బాగయ్య 1993 
2. ఏకోజీ రామాయణము - అరణ్యకాండము - పుట 140, డా॥ ఎం. బాగయ్య 1993 
. 149 


వదలక తన బంధు వరంబుతొన - మదమెల్ల సుక్కి సామజమందుండ విడిచి 


లై 


గ YE 2 yy బే "a శిరి 
తైల సికాంగుడై దశకంధరుండు - నేలపై యూరకే నిద్రింపగంటి 
ర్‌ు అలి 
స P WE ణి క. క్త 914 
వతుసపతొ కొక కప్‌ కాలాగ్నిలోన = దరికొని అరక దగ్ధము గాగ కంటి 


అని త్రిజటతో భవిష్యత్తు కథను పరమ రమణీయముగా ప్రదర్శించినాడు. 
న్‌ వి భాషలు విడిచి, మనుజ భాషతో ' 


(౮ 
€ 
a 
CG 
(బె 
6౧ 
te 
cil 
గ్‌ 
౭ 
న్‌ 
ol Lb 
t3 
29 
Ey 
£9 
(3 
fx 


రావణుడు ఆం వత గుర్తించి. రాముని బంటువని శ 


a 


అంతలో విభీషణుడు అడ్డుకొని రాజనీతిని ప్రదర్శించిన తీరు. 


అని విభీషణుడు చెప్పిన వాక్కులతో రావణుడు దెత్యుల రావించి, మర్కట 
వాలంబునకు కొకలు జు వ. తైలదారలు బోసి, చిచ్చు బెట్టించి పంపెను. ఆంజనేయుడు 
లంకను దహనము చెసి అబ్బిలో వాలము ముంచి శ్రీరాముని చేరెను. విభీషణుడు 
శరణాగతుడై శ్రీరాముని కరించుయెడల ఏకోజి భక్తిభావము వ్యక్తమగును. 


"పరమాత్మ శ్రీ వక్షపద్మ పత్రాక్ష 
కరుణించి ననుప్రేమగావవె రామః 
శరణాగత త్రాణ చాపప్రవిణ 


కరుణించి నను (పేమగావవే రామ! 


అంగదుడు - రావణునితో తన వంశ శ కూరత్వమును చాటించుకొనెను. ఆ ద్విపద 


1. ఎకోజీ రామాయణము - సుందర కాండము -పుట 37, 38 - డా॥ ఎం. బాగయ్య 1993 ' 
2. ఎకోజీ రామాయణము - సుందర కాండము -పుట 39 - డా॥ ఎం. బాగయ్య 1993 

3. ఎకోజీ రామాయణము - సుందర కాండము -పుట 51 - డా॥ ఎం. బాగయ్య 1993 

4. ఎకోజీ రామాయణము - యుద్ధ కాండము -పుట 61 - డా॥ ఎం. బాగయ్య 1993 


150 


రంగనాథ - ఎకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 
ఓరి రావణ ! తోక నొగి నిన్ను గట్టి - వారిధి ముంచిన వాలి నండనుండ 
కొవ్వు పొలియించి నిను చెరగొన్న - mew నణచె భార్గవుడు. 
నట్టి భార్గవ రాము ననిలోన లీల - పట్టి గెల్చిన రామభద్రుని బంట 
తరగ దులత న iE 


b 


హర Ess 


నాగపాశ బద్దులయిన రామ లక్ష్మణుల సంగతిని రావణుని అంతఃపుర (స్రీలు 
సితకు నివేదించిరి. అప్పుడు 1 సిత తన దీనగతిన విధిని నిందించిన తీరు. 


“కట కటా! రామ నీకార్ముఖ విద్య - లెటబోయె ! నీ ధైర్యమెటు బోయెనేడు 
సకల లక్షణ బల సంపన్నుడయ్యు - నొక కతు నొండౌట తగవే 
She యం|డు జనములు నన్ను - నౌ భాగ్యమిట్లయ్య న నాథయేమందు 

Se TEI IT మయము — 


దీనిలో విషాదముతో పాటు శ్రీరాముని పరాక్రమము కూడా సూచితమైనది. సీత 
విలపించినది. ఈ దీనాలాపములు గ్రహించిన త్రిజట సితాదేవికి ధైర్యము చెప్పి, 
“నీపతి వచ్చి గొని పోనున్నాడని చెప్పెను. 


లక్ష్మణుడు మూర్చిల్లినపుడు శ్రీరాముడు సుగ్రీవునితో తన బాధలు వినిపించి, 
లీలపించి, ఎను నయోధ్యకు నెట్లు బోవువాడ ? నని చెప్పిన తీరు గమనింతము 

“చూడు నా తమ్ముని సుగ్రీవ నేడు - పాడి దప్పిటువలె పడియున్నవాడు 

నితని బాసిన వెన్క నీ జీవమేల - ప్రతిలేని జయమేల భామిని యేల 

_కటకటాద్రియ్యారు కాంతలు వత్తు - రిటువంటి తమ్ముని నేనెందుకందు 

పుఠమునక నొరిటి. బి వుదు వెటు త ముంత సుం 

నేను అయోధ్యకు బోయినపుడు మా తల్లులు తమ్ముడేడని? అడిగితే నేమి 
వెప్పుదును. తమ్ముడు లేని జీవమేల? కాంతలేల?' దేశమెందులకు? అని వైరాగ్య 
భావమును ప్రదర్శించెను. 

రావణుని విష్ణుభక్తి పరీక్షించిన తీరు అమూలాంశము - రంగనాథ 


రామాయణములో కూడ లేదు. లక్ష్మణుడు రావణునితో యుద్దము చేసి మూర్చిల్లెను. 


రానాను దాకా నంట ది మధన నననవమనదకపనననది దాదా చనా నానా కడదాకా కదారా నాదా నామాలలో రన 
1. ఏకోజీ రామాయణము - యుద్ధ కాండము -పుట 69 - డా ఎం. బాగయ్య 1993 


2. ఎకోజీ రామాయణము - యుద్ద కాండము -పుట 75 - డా॥ ఎం. బాగయ్య 1993 
3. ఎకోజీ రామాయణము - యుద్ద కాండము -పుట 76 - డా॥ ఎం. బాగయ్య 1993 
151 


డా. ఎం. పద్మకుమారి 
(తిని రాముని ముందర నుంచగ, రామభక్తిని ప్రకటించుకున్నట్లున్నదని 
థా ప ( ఏకోజీ గావించినాడు. 
ను విష్తుభక్తుడుగాన - రావణునకు నెత్తరాని లక్ష్మణుని 
దెచ్చి. రామ - జననాథు ముందర సరగున నుంచె'' 
రములను పైన వేచిరి. కొండల న క అపా. 
ములు దెచ్చి, శిరమున తాటించిరి. సింధురంబులు, పోతులు, మేకలు. 


| 
ప్‌ 
& 

బ్ర క 
Pei. 
eA 

(| 


పులులు, దుష్టులు దెచ్చి ఖరములచే గిట్టలచే దొక్కించిరి. నూనెకుండలు కాని, 
చెవులలో పోసిరి. గడ్డపారలు గాల్చి నాసీకాబిలముల పోసిరి. ఇట్టివి ఏకోజీ కాలంనాజ్‌ 
సాంభఘుక పరివర్తనములను బట్టి గ్రవాంచి యుండవచ్చును. ఆ పిమ్మట కుంభకర్ణుడు 
లేచినప్పుడు శ్రీరాముని చేతిలో ముక్తిని పొందటానికా? యన్నట్లు మెల్కొన్నాడట. అ 
ఆమూలకము. 


ముచే ముక్తి చేకొన కోరి - దూరంబుగా నిద్ర తోసిన మాడ్కి = 
ప్రళయ కాలాగ్ని బింబంబుల బోలు - కలయంగ నెజ్జని కన్నులతోన 


వ 99ల్లి 
కనువిచాయసురులు కరపిరిపమేలు = కన్నాలు 


Fe) 


ణ్య శ్లోకుడైన శ్రీరాముని కథను వ్రాయుటకు పూనుకొన్న ఎకోజీ మహారా౭ 
కథను ప్రస a చెప్పుటకును, పాఠకుని మనస్సును ఆహాదపరుచుటకును, కథ 


ట్ట 


నాయకుడైన శ్రీరాముని మహోన్నతుడైన పరమాత్ముఢుగా చూపించుటకును; 
ప్రయత్నము చేయుటయే ఆయన చేసిన కథా సంవిధాన శిల్ప ప్రయోజనముగ 
కన్చించును. ఏకోజీ తన కావ్యమును సంక్షిప్తముగా ట్రాసినను, కథకు ఆయువు 
పట్టుగా ఉన్న సంఘటనలను పరమ సుందరముగా తీర్చిదిద్ది, తన కవితాశక్తిని 


సంఘ 
నిరూపించుకున్నాడు. పైన నేను పేర్కొనిన కొన్ని సందర్భములే కాక, మరెన్నియె' 
మెలకువలు మనకు ఈ .కవి కథా సంవిధానములో స్పష్టముగా దర్శనమిచ్చును. 
ప్రక్రియ వలన మహా కావ్యమైన శ్రీ మద్రామాయణమునకు గౌరవము కల్గుటయే కాక 


ఎకోజీ కవికి కూడ కవి లోకమున సముచిత స్థానము లభించినది. 


1. ఎకోజీ రామాయణము - యుద్ద కొండము -పుట 92 - డౌ॥ ఎం. బాగయ్య 1993 
2. ఎకోజీ రామాయణము - యుద్ద కాండము శం. 96 - డా॥ ఎం. హ్‌ 1093 


152. 


రంగనాథ - ఎకోజీ రామాయణములు - తులన నాత్మక పరిశీలన 


దశమ ప్రకరణము 
వర్ణనా వైదర్హ్యము 


కావ్యము (ప్రబంధము)లలో వర్ణనలు పద్దెనిమిది విధములు. వీటిని గూర్చి 
దండియను సంస్కృత కవి చెప్పిన శ్లోకము. 


_ శ్లో॥నగరార్డవ శైలర్తు చంద్రార్కోదయ వర్ణనైః 
ఉద్యాన సలిల క్రీఢామధుపానరతోత్సవైః 

విప్రలం భైర్వివాహైశ్చ కుమారోదయ వర్ణనైః 

మంత్ర దూత ప్రయాణాః నాయ కాభ్యుదయైరపి' 
అని మహాకావ్య వర్ణన విషయములను గూర్చి వివరించినాడు. దండి 
= పదలాలిత్యము భారవి అర్థ గౌరవము, కాళిదాస ఉపమలు విశ్వవిఖ్యాతి చెందినవి. 
. దండియే కాక విశ్వనాధుడిట్లు వివరించెను. 


శ్లోసంధ్యా సూర్యేందు రజనీ ప్రదోష ధ్వాంత వానరాః 
ప్రాతర్మధ్యాహ్న మృగయా శైలర్తు వన సాగరాః 
సంభోగ విప్రలంబైశ్చముని స్వర్గ పురాధ్వరాః 
రణ ప్రయాణోపయమ మంత్రపుత్రోదయాదయః¥ి 
మహాకావ్యమున యథాయోగ్యముగా, సాంగోపాంగముగా స | 
విషయములను గూర్చి విశ్వనాథుడు పేర్కొనినాడు. 


దండి వర్ణన విషయములలో చేర్చిన సలిల క్రీఢ, మధు వనకలు విశ్వనాథుడు 
పేర్కొనలేదు. దండి పేర్కొనని కావ్య వర్ణనలు కొన్ని సంధ్య, రజని, ప్రదోష, ధ్వాంత, 
వానర, మృగయా, ముని, స్వర్గ, అధ్వరములను విశ్వనాథుడు కావ్య వర్ణనములలో 

చేర్చి యున్నాడు. సంస్కృత మహా కావ్యములు పేర్కొనిన వర్ణనములనే ప్రబంధ 
వ్‌ న. es చెప్పిన వర్ణనముల సంఖ్యను ఒకటి రెండు 





1. కావ్యాదర్శము : 1-16, 17 శ్లోకములు. 
2, సాహిత్య క 6 - 322, 323 శ్లోకములు 
153 


3 కి _ చల గడ దా జ్య వ పేర్కొ నబడినది ౧౧౫ వ్‌ జే 
వక్షనలు అధికముగా చెర్పి తెలుగున పర్క్మొనబడనవ. అంతెగాక అప్పకవి ప్రబంధమునకు 


ననియు, అందులో కొన్ని లేకున్నను ఆ కావ్యము 


మును, ప్రయాణంబును, 


pa అడ స ఖు చ శ నషా పదా జ షట 
క. చర్య ల్‌ సతత The ఇ న ర. Ay 


శైలంబు, వేటయు, సాగరంబు 
మౌలింద్ర, పుణ్యాశ్రమంబును, మంత్రంబు, 
ధూత్వంబు పిదప నద్భుతరణంబు, 
విజయంబు, మద్యపానజ వికారంబును 
వన విహారంబును వారి కేళి 
కధనంబు హిమకరా 


pos విప్రలంబోచి తంబు 


| 5 సౌంచర 
జె సందర 


GR 

? 
అ 
ఆం 


ey 
లన 
Ex 


+మత్రోదయంబును పరిణయంబు 
సురతమును దౌహృదంబును సుతజననము 
ననగ నిరువది రెండు వర్ణనలు గూర్చి 
చెప్పవలయు 'ప్రజంధంబు శ్రీనివాస” 


అని కాకునూరి అప్పకవి, తన అప్ప కవీయమును ఛందోలంకార శాస్త్రమున 
పేర్కొనెను. దండి, విశ్వనాథులు పేర్కొనని కన్యాంగ సౌందర్య కథన దౌహృదవన 
విహారమున్యాశ్రమ వర్ణనలను అదనముగా అప్పకవి పేర్కొనినాడు. అప్పకవి సంస్కృత 


కావ్య వర్ణనలు చూచి తెలుగులో చెర్పినాడు. ప్రబంధములకు అనువైన వర్ణనలు 


రంగనాథ రామాయణములోని రచనా రామణీయకము మాయాలేడిని 
వర్ణించుటలో బు ్ర బుద్దారెడ్డి తీరుగమనింపవచ్చును. 


id 


“అంతంత బొడసూపునట జేరవచ్చు - నంతలో బెదరి బిట్టదరి కుప్పించు 
తరుల నీడల కేగు తగబర్షశాల( - బొరబారు నంతంత స్రుక్కిక్రేళ్లురుకు 
వసుధ మూర్కొని చూచు వాల మల్తార్చు - దెసలకు చెవి చేర్చి తలియనాలించు. 


1. అప్పకవియము - ప్రథమాశ్వాసము - పుట - 16 - వావిళ్ల - 1970 
154 


రంగనాథ - ఎకోజీ రామాయణములు - తులనాత్నక పరిశీలన 

గంచు మించై వారు(గ్రమ్మర చెరు - కుంచితాకృతి చెవి కొన(గదలించు 
పచ్చిక పట్టపైంబవళించులేచు - మచ్చికనచ్చోట మౌనుల (జేరు 
ఖురములడజెవిగోకు కొమ్ముల తుదల - విరుల తీగ కదల్సి విరులెల్ల రాల్పు ' 

అని మాయలేడి చేసిన చెష్టలన్నియు తన ఘంటమున నింపి రామాయణము 
నందు రమణీయముగా రచించాడీ కవి. మాయలేడి ఆకృతిని మన కళ్ళకు కట్టినట్లు 
కవి రచించిన తీరు ఎంతో మనోహరముగా నున్నది. దిక్కులకు చెవులు రిక్కించి 
శబ్దమును వినును, శబ్దమును గ్రహించి బెదరుచుండును. పచ్చిక బయళ్ళలోని పూరి 
ముసపడుకొనును, మునీశ్వరులను మచ్చిక చేసుకొని నిర్భయముగా వారితో ఆడుకొనును. 
తన గిట్టలతో చెవి గోకుకొనును. కొమ్ములతో తీగలను కదిలించి పూలను జలజల 
రాల్చును. ఇట్టి మనోహర రమణీయ వర్ణన కవి చేసిన కల్పన కొనియాడదగినది. 


రామలక్ష్మణులను చూచిన శూర్చణఖ తనను, తన మనోభావమును హాస్య 
రసాత్మకముగా భావించినది. అది : 


“తన మొద్దు మొగము నాతని ముద్దు మొగము - తన మహోదరము నాతని 
తనూదరము 

తన కప్ప కన్ను లాతని గొప్ప కన్ను - లెనయంచు తన కితడే తగునంచు 
మొగము చేటంతగ ముసిముసి నగవు - లిగురింప రఘురాము వీక్షించి పలికె” 
“శర చాపములు పూసి చరియింపనేల - యరుదైన యడవుల నతివయు నీవు 

నీ వేషమున నుండ నేమి గారణము? - నీవెవ్వడవు ? మటిీ నీకు పేరేమి?” 


అని శూర్పణఖ వికృతాకారమును, లక్ష్మణుని ఆకారము మనోహరముగాను కవి. 
- వర్ణించు పై పద్యము.లందు హాస్య రసమును పోషించినాడు. దేవ దానవ విరుద్ద లక్షణా 
కారములు తేట తెల్లమైనది. హేమంత బుతువర్ణన చేయునపుడు 


"వేకువ నాకనాడు వెలదియుయణాను€=దేకువ గౌతమి ఈ దీర్గ మాడంగ 
జనుచోట రాముడు సౌమిత్రీ 6 జూచి - కనుగొంటివే శీత కాలంబు మహిమ 
దెసలెల్ల 6 జలికి భీతిలి వెలిపట్టు - ముసుగు పెట్టిన యట్లు ముంచె హిమంబు 





1. రంగనాథ రామాయణము - అరణ్య కాండము పుట - 198, ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు - 1942 
2. రంగనాథ రామాయణము - అరణ్య కొండము పుట - 181, ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు - 1942 


155 


డా. ఎం. పద్మకుమారి 
మను మేఘ మెల్తడంబర్వి - వ్రామిగా వడగండ్లు వర్షించె ననగ 
గురిసిన పెనుమంచు గుంభిని యెల్ల - నెరసి యోప్పారె ఘనీ భవించుచును 
ఉఊర్విపై నామంచు నొక్కక్క చోట - దుర్యాంకురంబుల తుదల జొచ్చితివ? 
(i న్నాసలాక తుదల జొచ్చితివ? - గుచ్చిన ముత్యాల క్రోసలై యొప్పె( 


మినొ 
ఎ సమ్మోహన కాండంబుల నగ - హెమంత వాయువుల లవుమై సోక 


పన్‌ 


అప్స్‌ 
కామా é 


( 


th 


రా 
స్‌ జా స 
ఆటీ 


లట 


ము 
ఏన వణెడు విరహిణుల నగ - దెజి జిగొప్ప(గదులు పూదీగ లిక్షింపు 


' 

శ 

ర కి 

జయ 


=] 


స 


మంచున(దారు తామరలు కన్నీరు - ముంచిన విరహుల మోములగేరు 
కొదిగొన్న యకరువుల్‌ పొట్టుగా మీద6 - గదలు తేటులు పాగల్‌ గాంజలిగొన్న 
కొలను దేవతలకు. గుంపట్లు బోలె - విలసిల్లు ల్ల కందమ్మి దిరుల(జొచ్చితివె' 
అని రాముడు," సీత లక్ష్మణుడు అరణ్య వాసము చెయునపుడు చూచిన 
మంచును వింతగా చిత్రముగా వర్ణించినాడు, మంచు భూమిపైపడి చలికి వణుకు 

త కంబళ్ళు ముసుకు పెట్టి కప్పుకొన్నట్లు వర్ణించుట, అవనిపై వడగండ్ల 
వానవలె మంచు కన్పించెను. హిమము పొగలు గ్రక్కను. పచ్చలు రవ్వలు సలాక 
(ఇనుపకడ్డీ) కు వెడ్కతో గ్రుచ్చినట్లును, ముత్యాల దండలు కట్టినల్లును తోచెను. చలికి 
వణ్‌కెడు విరహులు కదలు పూలతీగలను (జూచి, మంచున నున్న తామరపూలు, 
కన్నీటిలో మునిగిన విరహుల ముఖమల వలె నుండెనట. అంతేగాక కొలను దేవతల 
(నాగ కన్యల) కుంపట్ట్లువలె కప్పించు ఎజ్జతామరలు జూచితివా! లక్ష్మణా! అని 
రాముని ముఖతా పల్కించిన కవి మాటలు వర్ణనియములు. హేమంత బుతు వర్ణన 
ప్రత్యేకముగా యుండి ఇతరులకు తీసికట్టుగా చాటుకొనెను. 


అంతేగాక మనవలె నార చీరలు గట్టి వనవాసములో నున్నట్లు భరతుడు కూడ 
నెట్టున్నాడో? అని భావించి తమ్మునిపై ప్రేమానురాగముతో, పితృవాక్య పాలన చేయు 


వు 4 


భరతుని కొనియాడీన తీరును గమనింతము. 


“నారచీరలు జడల్‌ నవయుచు(దాల్చి - నారాకంగోరుచున్న మహామహుండు 
పరమ పావనుడు సౌభ్రాత్మ భావనుడు - వరపతృవాక్యమద్వాక్య తత్పరుడు 


1. రంగనాథ రామాయణము - అరణ్యకాండ - పుట - 175 ఆంధ్ర విశ్వ కళా పరిషత్‌ - 1942 


156 


రంగనాథ - ఎకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 
చిరకిర్తి నిరతుడా శ్రితు డాభరతుడు - భరతుడు....... పరిచితి నెట్లు సానంబు 


“సయునో సరముతోన 


మౌ నయియటాక ముహాటుస్యలలచు అంతం | 


తన తమ్ముడగు భరతుడు చలికి సరయునదిలో స్నానమెట్లు చేస్తున్నాడో? 
మునివలె భరిస్తున్నాడు. అని సామాన్య మానవుని వలె రాముడు . పలుకుట 
యుచితముగానున్నది. ఏ తల్లి మాటలు నెల్ల లోకముల కంపించి నోయని, తండ్రి 
సత్య వాక్సాలన 6 గడచి సంయమీంద్రుల చేత దీవనలు పొందితిమి. నేడు పట్టణము 
విడిచి తాపసినైతి నేను పట్టణంబు గలిగి తాపసియయ్య తమ్ముడు అని రాముడు 


వాపోయెనట. ఇట్లు సాధారణ పలుకులుచ్చరింపబడినవి. 


అన్నదమ్ముల పాడియానై పుణ్యనే జూచి - యెన్ననెవ్వరికైన నింక నేర్వవలయు 

నట్టి యా భరతుని ననుగు(దల్లులను - జుట్టాల నెన్నడు సూతుమోమనము!' 

అని రాముడు తన తల్లులను, చుట్టాలను యెప్పుడు చూడగలమోనని చెప్పిన 
సందర్భమున శ్రీరామచంద్రుడు లోకములోని జన సామాన్యుడివలె వర్ణించినాడు. 


వర్షాకాల నవరనము : 
షు 


“గెకొని యింక నిక్ష్వాకు వల్లభుడు - నా కారిపైదండు నడచు చున్నాడు 

అని సురలకు(జెప్ప నరిగెనో ధాత్రి - యన శాయువులతోడ నట ధూళి యెగసె 
నాలంబులో దైత్యునడగింపు మనుచు6 - నాలుండు దన చేతి కాలపాశంబు( 
బొనర రాముని కయి పుత్తెంచననగ - దనరారి దివి నింద్రధను సాప్పె (జూడ 
సుమరులు రామునకయి దండు నడవం- కొమరార భెరులు ఘోషించు కరణ్‌ 
నున్నత ధ్వనులతో నొంటొంటబర్వ - మిన్నెల్ల భేదిల్ల మేఘంబు లుజీమెో 


అని వరాకాలగమనమును కవి వర్ణించిన తీరు శ్రీరామునకు స్వాగతము పలికి 
నట్లున్నది. రాముడు రావణాసురుని పై యుద్దానికి పోవుచున్నాడా యనునట్లు దేవతలకు 


తతత తతత మాడా డిదా నావా నావాడు నారును డానాాజాదు నాలా మానా డాబా మాడిన డాయ 
1. రంగనాథ రామాయణము - ఆరణ్యకాండ - పుట 175 ఆంధ్ర విశ్వ కళా పరిషత్‌ - 1942 
2. రంగనాథ రామాయణము - ఆరణ్య కాండము పుట - 175, ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు - 1942 


3. రంగనాథ రామాయణము - కిష్కింద కాండము పుట 251, ఆంద్ర విశ్వ కళా పరిషత్తు 1942 


157 


డా. ఎం. పద్మకుమారి 
భూదేవి చెపు పోయినట్లును, ఆకాశములో ఇంద్రధనస్సు రాముడు గెలుచుటకై 
క న య పోల్చబడీనది. ఆకాశము నుండి మంచి ముత్యాల దండలు 


జా 


శగపడుచునావా? అనునట్లు చినుకులు పడెనట. సీతను (తన బిడ్డను) తలచుకొని 


జై రం తం | చున్నవ ( 


భూదేవి ఉదగ్రము గావించెనట. 


తెలివొంది కిరణముల్‌ దిశలెల్ల నిండ - జెలువొంది రవి ప్రకాశించె లోకముల 
డర బ్‌ నిష్పంకమై తనరె నెంతయును. - గరమొప్పగాకులంగమలంబు లలరి 
గూలముల్‌ మదకరుల్‌(గోరాడె - రేలు నక్షత్ర చంద్రికలుంబెంపారె 

వచ్చి నంచలు సరోవనికి 6 గాపురము - మెచ్చెందామర తూండ్తు మెనగి 


a a ఇ 
వ స న 


క అకు రాజనముల చేనుల పంట - తజ చయ్యె వృషభ యోధము అంక8వైచె 


కలకమంతయు (బాసి కనుపట్టె పత్ర SID 


ఆని వరాకాలముపోయిన పిదప శరత్కాలమున గల విశేషములు నిర్మలమైన 


సీతని, రాయంచల కోలాహాలమును, చెజకు చేనుల పంటలను, ఏనుగుల 
లను, ఎద్దుల జంకెలను వర్ణించుట చేత ప్రకృతి వర్ణన మనోహరముగా 
నున్నది. రాముని సైన్యము మాల్యవంతమున నున్న కాలమున ఈ బుతువు వచ్చినది. 
అనగా ఇక మన కష్టాలు తొలగిపోయినవి. సుఖములే వచ్చిన వని స్వాగతము 
పలుకుటక శరత లం వచ్చినదట. ఇక యుద్దము చేసినను విజయము 


వ్‌ 
6] 
(0 


సాయం సంధ్యా వివర్ధన : 


రాముడు శొకాంబుధిలో నుండగ, అతని తోడనే అతి వేగమున నినుడపరాబ్ది 
గ్రుంకెను. చెజవొంద నపరాబ్షి చెంగావి ఛీర నెలమి దెచ్చిన క్రియ నెజసంజ యొపె ప్పెను. 


బొ, 


నా! 


రాముని నిశిత బాణములు సముద్రముతో మునిగి, తారావళిలో చేరెను. విరహము 
చె రాముడు చెక్కిపోగ చక్రవాకములు విడిపోయెను. అంతేగాక చందురుడట్టి హాసము 





1. రంగనాథ రామాయణము - కిష్కింధా కొండము పుట - 253, ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు 


158 


రంగనాథ - ఏకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 
చేసెననగ - నందంజ చంద్రికలతిశయంబందె. అని వర్ణించుట చేత వెన్నెల వర్ణన 
గోచరమగుచున్నది. వెన్నెలలో చందనపు విచికలు - దిక్కులనే కాంతుల మరి వెన్నెల 
యొప్పెనట. వెన్నెల కాంతుల్లో వానరులు పాడియాడిరట్ల అప్పుడే శ్రీహరి కథలను 
(అవతారములను) గానము చేసి వినిపించిరట. అట్టి శాస్తోక్తమగు వర్ణనలను గోన 
బుద్దారెడ్డి వర్ణించినాడు. ఇక ఎకోజీ తన రామాయణము నందు వర్ణించిన విధము 
గమనింతము. . 


ఏకోజీ రామాయణము - వర్షాకాల వర్ణనము స్ట 


“వానకాలము వచ్చె వైరుల మీద - పోనర మికనీవు బోయి కిష్కింధ 
ననుపొంద వసియింపు మా మాల్యవంత - మున నుందు నేను నిమ్ముల “శరత్కాల 
మరుదేర రమ్మ"ని యర్కజుంబనిచి - తరుణ్‌ వంశజుడంత తమ్ముని తోన 
నామాల్యవంతంబు నందు వసించి - కోమలి గుణములు గొనియాడుచుండె ' 
శత్రువుల మీదకు దాడి చేయుట అనువుకాదు. అనునట్లు వర్షాకాలమరుదెంచెను. 
శ్రీరాముడు సుగ్రీవునితో ఇట్లు చెప్పెను. “సుగ్రీవా! నీవు పోయి మాల్యవంతమున 
యుండుము. నెను శరత్కాలమున తిరిగి వచ్చెదను అని పల్కి తన తమ్మునితో సీత 
గుణములను కొనియాడినాడు. ఇంత చిన్న మాటల్లో వానకాలమును ముగించి 
శరత్కాల ప్రవేశము చేసినాడు ఏకోజీ. 
శరత్కాల వర్ణన: 
“అంత శరత్కాల మరుదేరజూచి - చింతించి రాముడు సతను తలచి 
సౌమిత్రి జూచితే జలజాప్త సుతుడు - కామాంధుడై యుపకారంబు మరచి 
మగువలతో పానమత్తుడై రాడు - తెగడి సుగ్రీవుని తెమ్ము పొమ్మనిన 
కరములు మోడ్చి లక్షణుడల్టై వెడలి - వరుసతో కిష్కంధ వాకిట నిలువ 
యాశూలి(బోలు రామానుజు జూచి - కీశులెల్లరు పార కిచకొట్టుకొనుచు 
నా లక్ష్మణుని రాయ యంగదుచేత - నాలోన విని కమలాప్త నందనుండు 
తారాది సతులతో తగు నేగు దెంచి - కోరి యా సౌమిత్రి కోపంబు మాసన్సి 
వివిధ పూజలొనర్చి వివిధ ప్లవంగ - నివహంబు తెమ్మని నీలునిబనిచి 


1.ఎకోజీ రామాయణము - కిష్కింధా కాండము పుట - 18, డా॥ ఎం. బాగయ్య, 1993 
159 


డా. ఎం. పద్నకుమారి 

నలు వొప్పనున్న వానరులతోగూడ - జలజ బాంధవ తనూజాతుడా పాద్దె? 

సౌమిత్రి వెంబడి చనుదెంచె గిరిని - రాముని పొడగని రయమున మొక్కి 

శరత్కాల వర్ణన రంగనాథ రామాయణము నందు కంటె ఎకోజీ రామాయణము 
నందు భిన్నముగా నున్నది. ఇచట మాల్యవంతము పైకి వచ్చిన రాముడు సుగ్రీవుని 
పిలువ లక్ష్మణుని పంపిన తీరు గమనింపదగినది. వానరజాతి సుగ్రీవుడు మనల 
మరచి, మత్తుత్రాగి, మగువలతో నుండుననియు మరువక పోయి మరీ రమ్మని చెప్ప 
నా రామానుజుడు కిష్కింధకు పోయి సుగ్రీవుని వాకిట నిలిచెనట. అప్పుడు అంగదుడువార్త 
నందింపగా నతడు నీలుని పిలిచి పూలు తెమ్మని చెప్పి పూజించి లక్ష్మణుని శాంతపరచి 
వెంటనే మాల్యవంతమునకు బయలు దేరి వెళ్ళినారట. తారల, చంద్రుల వర్ణన, 
కాంతి, కాంతల నాట్యము, సముద్రుని రాయబారము కన్పించవు. అవిరంగనాథ 
రామాయణములోనే గలవు. ఏకోజీ రామాయణములో సాధారణమైన శైలిలో ఎకోజీ 
వార్తనంపి సమాధానము తెప్పించుకున్నాడు. ఎకోజీలో సామాన్యమైన వర్ణన గలదు. 
రంగనాథుని రామాయణములో వర్ష శరత్కాల వర్ణనలు అధికముగా పోషంపబడినవి. 


ఇట్లు రంగనాథ ఏకోజీ రామాయణములలోని వర్షా శరత్కాల సంధ్యాది 
వర్షనలు సహజ 'సుందరములై వీనుల విందై పసందుగా నలరారినవి. వీరిద్దరు విభిన్న 
కాలమనాచారులయినప్పటికి వానరుల పాత్రను కాలానుగుణముగా తీర్చినారు. 
రంగనాథ రామాయణములోని మనోజ్ఞమైన ఒక ఉత్రేక్షను గమనింతము. 


“కుదియని కడకతో(గోరియాకాశ - నది నాడు6ంబోయిన నాగ కన్యకలు 

చని చని మగుడ రసాతలంబునకు( - జనుదెంచు గతి వర్ష జలధార లొప్పె 
వర్షాకాలము నందలి వాన ఆకాశము నుండి అవనిపై పడుచున్న ధారలు ఆకాశ 

గంగానదిలో స్నానము చేసి రసాతలానికి తరలిపోవుచున్న నాగకన్యలవలె కన్పించెనట. 

ఇచట ఎంతటి సహజ వర్ణన గలదో విశదమయినది. “రంగనాథ రామాయణము 

నందు రాముని ధనుర్విద్యా కౌశలమును రావణుడు కొనియాడుట: 





1. ఎకోజీ రామాయణము - కిష్కింధా కాండము పుట - 18-19, డా॥ఎం. బాగయ్య 1993 
2. రంగనాథ రామాయణము - కిష్కింధా కాండము పుట - 252 
3. రామాయణ సుధాలహరి - పుట - 130 - తి. తి. దేవస్థానము 1984 జంధ్యాల పాపయ్య శాస్తి వ్యాసము 


160 


రంగనాథ - ఏకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 
“నల్లోవో రఘురామ, నయ నాభి రామ - విలు విద్య గురువర, వీరావతార 
కరశర లాఘవ._ క్రమ కళా నిపుణ - స్సుర దురుచాప సంశోభిత కృపణ 
భుజసార దృఢముష్టి భువన విఖ్యాత - విజిత రిపు పాత్ర విజయ సమేత 
మానవ రాజకుమార కంఠీర - వా! నవ్య దివ్య శస్రాస్త్ర సంపన్న  ' 
స్పార ఘోరాక్షయ బాణ తూణీర - వీరాగ్రగణ్య యో విశ్వ శరణ్య 
బాపురే ! రామ భూపాల, లోకముల - నీపాటి విలుకాడు నేర్చునే కలుగ" 
అని రావణుడు శ్రీరాముని బాణ పరంపరలకు తట్టుకొన లేక ప్రశంసించినాడు. 
అనగా వీరుడు వీరుణ్ణి పాగడుట నేరము గాదు. ప్రశంసించుట వీరుల ధర్మము. 
SESS వీరుడయ్యు నవ్య దివ్య శస్త్ర, అస్త్ర, సంపన్నుడవు. వీరాగ్రగణ్యుడవు, ఓ విశ్వ 
శరణ్య బాపురే ! రామ భూపాల!” అని కీర్తించెను. 


“లోకముల నిపాటి విలుకాడు నేర్చునే కలుగ" అని నీకు సాటియగు విలుకాడు 
విశ్వమందు లేడని పదినోళ్ల కీర్తించినాడు. రావణుని ప్రశంసలు వినిన అతని మంత్రులిట్లు 
అడిగిరి. 


పగవాని నీరీతి(బంతంబు విడిచి - పొగడుదురే దైత్య పుంగవ? యిట్లు 
పాగడిన భయమందబోలు, నటంచు. - బగవారు(దన వారుంబలుచగా ౯ జూతు 
రది గోర రాత కార్యో రట తాలి : 


అని మంత్రులడిగిన మాటలకు రావణుడు చెప్పిన జవాబు సత్యమైనది 


“విలువిద్య పెంపును విక్రమ క్రమము. - గలితనంబును బాహు గర్వరేఖయును 

నాది యౌగుణముల నధికుడైనట్టి - కోదండ దీక్షాది గురునితో రాజ 

వరునితో రామ భూవరునితో సురలు - హరిహర బ్రహ్మాదులైన నెంతయును 

సాటియే యీ మూడు జగముల యందు - మేటి శూరుల పెంపు మెచ్చంగ వలదె?" 
అని రావణుడు తన సాటి - తోటి - ఎదుటి వీరుని పరాక్రమ క్రమమును 

పదినోళ్ల పొగడ, తన మంత్రులకు రామునికి హరిహర బ్రహ్మాదులైన సాటి రారని తానె 

(రావణుడు) చెప్పిన సందర్భము సహజసిద్దముగా నున్నది. ప్రతినాయకుడు అయిన 


1. రంగనాథ రామాయణము - యుద్ద కాండము పుట - 396, ఆంధ్ర విశ్వ కలా పరిషత్తు - 1942 
2. రంగనాథ రామాయణము - పుట - 395 - ఆంధ్ర విశ్వకళాపరిషత్తు - 1942 


161 


డా. ఎం. పద్మకుమారి 
రావణుణ్ణి అతిలోక శూరినిగానే గాకుండ మహోదారునిగా గుణగ్రహణ పారిణునిగా 
బుద్దారెడ్డి చింత్రించినాడు. es 


సుగ్రీవుడు సీతమ్మ సొమ్ములను శ్రీ శ్రీరామునకు చూపినప్పుడు : సీతాదేవి తన 
ఎదకొరగు చింపి తన సొమ్ములను మూటగట్టి మాల్యవంతము పై ప పడవెసినది. అవి 
సుగ్రీవుడు చూచి శ్రీరామునితో చెప్పిన సందర్భము. ఆమె ఎందుకొరకు పడవేసినదో 
కారణము తెలియదు అని పలికి 


“మున్నుగ్లా వగలను మున్నీట మునిగి - కన్నీట నా సొమ్ము కసపెల్ల గడిగి . 
యందంద యురమున నా భూషణములు - ఫ్పాందించి పొందించి భూమిజూదలిచి 
“గంటె లక్ష్మణ సీతకై సేతలెల్ల - మంటి పాలయ్యె ని మాడ్కి స వట 

అని పేర్కొనుట చేత కన్నీటితో కడిగిన సామ్ములు నేడు మంటి పాలయ మన 
చేత లెల్ల - అని పేర్కొనుట వలన సీత ఇక నాకు దక్కదని రాముడు భావించిన తీరు 
రంగనాథ రామాయణములో గలదు. 


- ఏకోజీ రామాయణములో సీతాదేవి సొమ్ములను గురించి 
సుగ్రీవుడు సీతాదేవి సొమ్ములు తెచ్చి శ్రీరామునకు చూపగా నతడు మూర్చిల్లెనంత 


“సామ్ములు దెచ్చియ్య చూచి రాఘవుడు - నెమ్మ గైకొని చేర్చి నేత్రాంబుజముల 
తలచి మూర్చిలి కాంత తడవుకు నట్టె. - తెలిసి సుగ్రీవుని దెసంజూచి పలికె 
ధరణిజ (జెజగొన్నదాన వాధముని - పురము దేశంబు నొప్పుగ( దెల్పుమనిన 
ఇనజుండిట్లనె రామయేవాని పురము - కనివిని యెజగను' (గనకున్న వాని 
నెరుగు తెజింగెల్ల నెజింగింతు నీవు - పరితపింపకు నేను బలి వాలి చేత 

హృత కళత్రుడనయ్యు మిత శోకింప - ధృతిలేని పురుషుడు తృణ సమానుండు" 





1. రంగనాథ రామాయణము - యుద్ద కాండము పుట - 396, ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు - 1942 
2. రామాయణ సుధాలహరి - తిరుమల తిరుపతి దేవస్థానము - 1984 

3. రంగనాథ రామాయణము - కిష్కింధా - వుట - 233- ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు - 1942 
4. ఎకోజీ రామాయణము - కిష్కింధా కాండము - పుట 4, డా॥ ఎం. బాగయ్య 1993 


162 


స " రంగనాథ - ఏకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 

. అని ధృతిలేని వీరుడు కూడ తృణముతో సమానుడు. నేను కూడ భార్యను 
పోగుట్టుకొన్నవాడనే న్‌ చింతిల్లతగదు. ఇద్దరు మహాలిరులు వారి కళత్రములకు 

చేటు వాటిల్లినపుడు సంభాషించుకొనిన మాటలు, ధైర్యము కూడగట్టుకొన్నవి. ఎకోజీలో 

సహజత్వము, రంగనాథ రామాయణములో వర్ణనాధిక్యము కల్గియున్నది. 


శ్రీరాముని శోకము పఠితల హృదయాన్ని కదిలించి వేయును. అపరాథము 
చేసిన, కైకను, భరతుణ్ణి, రావణాసురుణ్ణి ఏమి చేయకుండ నిరపరాధుడైన నాభర్తను 
(వాలిని) యెందుకు చంపావని తార విలపించి శ్రీరామునితో కఠినముగా పలుకుటలో 
సహజత్వమును కాననగును. 


తన ep | లకూ వాలి(జంపనేమిటికి? 

మెజసి నిన్నిటు సేయమీ తండ్రి తోడ6- గజపెనె రఘురామ, గణుతింప వాలి 

వెజిపున నీ రాజ్య విభవంబు గొన్న - భరతుడే రఘురామ, పరికింపవాలి? 

చెనటియైనీ దేవిజెజగొని చనిన - దనుజుడే రఘురామ, దలపోయువాలి? 
వాలి నకారణ వైరంబు పూని - యేలయ్యా తెటార్చితి విబ్బంగి చేర్చి? 
నీయట్టి సుకృతికి నీయట్టి పతికి - నీయట్టి కారుణ్య నిధికిట్లు దగునె?' 

“ఓ రామా మీ తండ్రి వలెను, రాజ్యము గొన్న భరతుని వలెను, నీ దెవియగు 
సీతను యెత్తుకొనిపోయిన రావణుని వలెను, ఈ వాలి యే పాపము చేసెనయ్యా! 
ఎందుకని చంపితివి? అకారణముగా నీ వంటి సుకృతికి రాజునకు, కరుణా సముద్రునుకి 
ఇట్టి పని తగునా? నీ ధర్మమంతయు సీతతోటే పోయెనా? ఇది రాజధర్మమేనా? నేడు 
నా పుణ్యమిట్టయ్యెను. ఎమి సేయుదునింక? ఈ విధినేమందును? ఈ వాలిని 
(నాభర్తను) విడిచి యేనుండ జాల? ఓ దేవా! నన్నుకూడ వాలి వలె తెగటార్బవయ్య! 


శ్రీరామునికి వాలి చెప్పిన వాదములోని మాటలు : 


'ధర్మాత్ముడై యుండి తగునేనీకిట్టి - కర్మంబునకు నొడిగట్ట శ్రీరామ 
అడవి మృగాదుల నణతురు గాని - పుడమి కోతులను చంపు దురె భూపాతు 
లన్న దమ్ములము మేమతరి పోట్లాడ -నన్ను జంపుట నీకు న్యాయమే రామ! * 


అనాది మందకు మి గారి దివానా మావదిన డను నమకం దవడ సదయ ననాద భన న నంతర కావాల ననన లాడనిన భం తిదనాముటుని 
1. రంగనాథ రామాయణము - కిష్కిందా కాండ పుట 242, ఆంధ్ర విశ్వ కళా పరిషత్‌ - 1942 
2. ఏకోజీ రామాయణము - కిష్కింధాకాండ - పుట - 14, డా॥ ఎం. బాగయ్య 1993 


163 


డా. ఎం. పద్మకుమారి 


అని వాలి రామునితో నీవిట్టి అధర్మపు పని చేయదగునా? అని పైమాటలు 


శ్రి 


“కటకటా! వాలి! మర్కట బుద్ది వలన - నిటులాడెదవు దీని నెంతురె బుధులు 
నీ సహోదరుని మానిని పుచ్చుకొన్నని - దో సరివౌ నిన్ను ద్రుంచుట తగదె 
మీట్‌ పాజెడి దుష్ట మృగముల చెట్టు - చాటున కడుపాంచి చంపరె ల 
తన పత కువ తన శత్రువగుట - నిను జంపితిని యిదినీతి యన్నంత ' 
అని శ్రీరాముడు వాలికి సమాధానము పలికెను. ఇచట ఎకోజీ - గోనబుద్ధారెడ్డి 
రు సమాన రచన గావించి సామ్యముగా చెసిరి. 


© 


విభీషణుడు రావణునకు హితోపదేశము నొనర్చుటను గురించి - రంగనాథ 
రామాయణములో నిట్లున్నది. 
“అవధరింపుము దేవ! యసురాధినాథ - యవనిజ దెచ్చిన యంత నుండియును 
దుర్సిమిత్తంబులు దోచుచున్నవియు - నిర్ణయం బట్టిది నిక్కువంబరయ 


PS 


హోమ కుండంబుల నున్న త్రెతాగ్ను - లెమియు వెలుగవు యీ దివసముల 
_ శ్రీరామునకు నిమ్ముసితంగొంపోయి - నేరమివట్టండా నృపకుంజరుండు అని 
గొనబ బుద్దారెడ్డి పేర్కొన్నాడు. ఇదే సందర్భములోన ఏకోజీ చూపిన విధము యిది : ఏకోజీ 
రామాయణములో విభీషణుడు రావణునకు బుద్ది చెప్పుటకు ప్రయత్నించుటలో 
చక్కని నీతి గ్రహింపబడినది. —_ 
“వినురాక్షసేశ్వర విక్రమోదార - చనటి మంత్రుల మాట చెవిబెట్టవలదు 
తల! - తలపుము నా బుద్ది తలపున నన్ను* 
అని తాను నశించినను వంశనాశనమునకు కారణ ఐమైనటువంటి సీతా దేవిని 
తిరిగి శ్రిరామునకప్పగించి శరణు వడరముని వలన నందర్భమునందలి 
మాటలుచితముగా నున్నవి. ఈ ఈ పె మాటలు విభీషణుని శరణాగతి యం ౦దున్నవి. 





1. ఎకోజీ రామాయణము - కిష్కింధా కాండము - పుట - 14 డా॥ ఎం. బాగయ్య 1993 
2. రంగనాథ రామాయణము - యుద్ద కాండము - పుట - 332 ఆంధ్ర విశ్వకళా పరిషత్‌ 1942 
3. ఎకోజీ రామాయణము - యుద్ద కాండము - పృట 59 డా॥ ఎం. బాగయ్య 1993 


164 


రంగనాథ - ఎకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 
శ్రీరాముడు బ్రహ్మాస్త్రము చేత రావణుని వధించిన తరువాత ఆ అస్త్రము 
భూమిలోనికి పోయి తిరిగి రాముని అమ్ముల పొదిలో చేరినదట. ఈ విషయమును 
గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణములో నిట్లు ప్రకటించినాడు. 
“నీ కూతు జెజపట్టి నీచ భావమున - గైకొనదలచిన ఖలుని ప్రాణములు 
గైకొంటినే నని కనిసి భూస్థలికి( - బ్రాకటంబుగ ( జెప్పంబజచెనో యనగ" ' 
బ్రహ్మదేవుని మనుమడడు రావణుడు శ్రీరాముని బ్రహ్మాస్త్ర మునకు నేల కూలగ, 
ఆయస్త్రము రావణుని వధించి, భూదేవి బిడ్డయగు సీత చెరను విడిపించినట్లు వార్తను 
తల్లితో చెప్ప వచ్చుటకై పోయి చెప్పి, తిరిగి ఆ యస్త్రము రాముని అమ్ముల పాదిలో 
చేరినదట. ఇంతటి వర్ణన గావించిన గోనబుద్దారెడ్డి ఘనుడని చెప్పవచ్చును. 
అల్లుని ధైర్య సాహాసాలను చూచి, అత్తగారిని శాంతపర్చుటకై యరిగినోయనునట్లు 
పోయి వచ్చెనట. ఇంత చక్కటి వర్ణన ఇతర రామాయణములలో కన్పించదు. ఇక 
ఎకోజీ రామాయణములో నెట్టున్నదో గమనింతము. రావణవధ: 
'అక్షయబల శౌర్యుడగు రామ చంద్రు6 - డక్ష్తయ బ్రహ్మాస్త్రమపుడు సంధించి 
దేవారి యురముపై దృష్టించి యేయ - నావేళ బ్రహ్మాండమగల దికృతులు 
భీతిల్లి లోకముల్‌ చెదరి కంపింప - పాతాళ వాసులు భయమంది యుజుక 
వచ్చి యా రావణు వక్షస్థలంబు - చొచ్చి పాతాళంబు చొచ్చి వేగమున( 
గ్రమ్మర(జనుదెంచి కాకుత్సకులుని - యమ్ముల పొది జొచ్చి నద్భుతంబుగను 
పరమెష్టియనుమని పంక్తి కంధరుని( - దురమునయజొరిగొన్న దోషంబు తొలగ 
పాతాళ గంగ లోపల గ్రుంకి వచ్చి - సీతాధిపతి మాటు చేరెనో యనగ 
తలకుచు కూలె నద్దశకంఠుడపుడు - కూలిశాపహతి బడ్డ కొండ చందముని 
బ్రహ్మదేవుని పౌత్రుడు నేలకూలిన తీరులో రెండింటను సమానముగా నున్నది. 
రాముని బ్రహ్మాస్త్ట్రము రావణుని వధించి పాతాళ లోకము పోయి గంగతో మునిగి 
వచ్చెనట. పాపిని చంపిన రక్తమంటు కొనగ ప్రక్షాళనకై పోయి వచ్చినదట. అంతే కాక 
శ్రీరాముని ప్రతాపమును (భూదేవి అల్లుని) తెలియచెప్పుటకై పోయి వచ్చి శ్రీరాముని 
పొదిలో చేరినదట. ఈ యథానువాదము రంగనాథ - ఏకోజీ రామాయణములోనూ 
సమానముగా నున్నవి. ఇట్టి రచనలచేత రెండు రామాయణములోగల రామణీయకము 





1. రంగనాథ రామాయణము - యుద్ద కొండ - పుట 613, ఆంధ్ర విశ్వ కళా పరిషత్‌ 1942 
2. ఎకోజీ రామాయణము - యుద్ధకాండము - పుట - 141 - డా॥ ఎం. బాగయ్య 1993 


165 


డా. ఎం. పద్మకుమారి . 
గమనింపదగియున్నది. రావణుని నాభి యందు అమృతమింకించిన తీరు రషగనాథీ 
రామాయణములో శ్రీరామునితో విభిషణుడిట్టులనియె. 

'వనజాత జాతుని వరమున (జేసి - యిన కులాధిశ్వర యీతని నాభి. 
నమృతమున్నది కుండలాకృతా గలిగి - యమృతత్వమూలమై యది చంపనీదు ' 

అంతేగాక : స్‌ 

"దానవుతలలు నుద్ధండ బాహువులు - మానక నేన్త మాజు లేసినను 
మొలతెంచు చుండు నున్మూలముల్‌ గావు - తలకడు దీన నద్దనుజ వల్లభుడు 
తటిమి యిమ్మెయి నీవు తలలు బాహువులు - నజకు చున్నాడవు నరనాథ, కడగి 
తుద యేది 'దినికి దొరకని నీవు = చదురొప్ప నాగ్నేయశర యేయుమింక 

నానాభి వివరములామృతం (బింకు) - దానవపతి దాను దానలో దారు. 

నిగిడెడు భవదీయ నిష్టరాస్త్రముల - దిగి మజి చేతులు ద్రిదశారితలలు 
దురములోపల నూట తొమ్మిది మాజు-లరుదుగా మొలతెంచు నంతట పాలియు* 

అని విభీషణుడు రావణుని మరణ రహస్యమును తెలుపగ, రాముడు 

ఆగ్నేయాస్త్రము చేత బ్రహ్మమనుమని నాభి యందలి యమృతమింకించెను. ఇక 
ఏకోజీ రామాయణములో శ్రీరామునకు అగస్త్యుడు ఆదిత్య హృదయమంత్రోపదేశము 
చేసిన తరువాత, రావణునకు నాభి యందు గల అమృత రహస్యమును విభీషణుడు 
రామునకు తెలుపుటలో నిట్లున్నది. రావణుని తలలు ద్రుంచి అలసి 
యుండగా 

జా. అలసి రాఘవుడుండ నవ్విభీషణుడు 

దేవ ! రాఘవ ! వీడు తెగడెందుచేత - వావిరి సుధ నాభి పడి నుండ(ేసి 
అనల బాణం బేసి యమృత మింకించి - మునుకొని బ్రహ్మాస్త్రమున వీని (జంపు . 
మనవుండు గు రాముండాగ్నేయ బాణ - మనువంద నేయ నయ్యమృతంబు 
గ్రోల” 

= అని ఏకోజీ, రంగనాథ రామాయణములలో యథానువాదమునున్నది. ఇట్టి 
రామణీయకముగా నున్న వర్ణన మనోహరముగా నున్నది. 





1. రంగనాథ రామాయణము యుద్ధకాండము - పుట - 610 - ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు 1942 
2. రంగనాథ రామాయణము - యుద్ధ కాండ - పుట 610, 611 - ఆంధ్ర విశ్వ కళా పరిషత్‌ 1942 
3. ఎకోజీ రామాయణము - యుద్ద కాండము - పుట - 140, 141 - డా॥ ఎం. బాగయ్య, 1993 


166 


"రంగనాథ - ఎకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 


ఏకాదశ ప్రకరణము 


(ప్రొటీనాంట్ర సాహొత్స్వములో రెండు 
ఆ3ంమంయణముల ణ్లినిము 


1. రంగనాధ రామాయణము : 


తెలుగులో వాజ్మయములో వెలసిన రామాయణములన్నింటిలో రంగనాథ 
రామాయణము మొట్టమొదటిదని చెప్పవచ్చును. కాలక్రమమునే గాకుండా గుణముల 
చేత కూడ అది గణ్యము. దేశి కవిత్వమును మెచ్చని మార్గాభిమానులు ఈ ద్విపద 
రామాయణ కావ్యమును త్రోసి పుచ్చి భాస్కర రామాయణమునకు పెద్దపట వేసినను 
దీని ప్రశస్తికి ఎట్టి విఘాతము వాటిల్ల లేదు. అంతేగాక భాస్కర రామాయణము 
బహుకర్శత్వకమగుట చేతను, రచన దృష్ట్యా సర్వత్ర సమముగా లేక కొన్ని యెడల 
బాగుగా, కొన్ని యెడల కూర్పుగా పరిణమించినది. 


రంగనాథ రామాయణము ఒక్క చేతి మీదుగానే ధారావాహినిగా నడచిన రచన 
యగుటచేత నట్టి లోటు లేక ప్రతి ప్రకరణము కూడ తన ప్రత్యేకతను సంతరించు 
కున్నది. వాల్మీకి రామాయణము వలెనిదియు “పాఠ్యేగేయుచ మధురమై పాటగా 
పాడుకొనుట కనువైనదిగా నున్నది. చదువరులకు కావ్యముగను సమాదర పాత్రమైనది. 
పండితులకే కాక, పామరులకు కూడ వినియోగపడి సార్వజనీనమైన పేరును పొందినది. 
ఇందలి కొన్ని ఘట్టములు పాటలుగ. పాడుకొనుటకు అనువుగనున్నవి. స్రీల 


" రామాయణపు పాటలలో కొన్ని గల్ఫు. తోలు బొమ్మ లాటల వారు ప్రదర్శనము వేళ 


గానము చేయు రామాయణ గ్రంథమిదియే. 


దేశికవిత్వమనగా మౌలికముగ గేయ కవిత్వమనియే చెప్పవచ్చును. పూర్వము 
ద్విపద కావ్యములు గేయ భావమును సంరక్షించునవి యగుట చేత సామాన్య 
ప్రజాలోకమున వీనికున్న వ్యాప్తి పద్య కావ్యమునకు లేకుండెను. ఈ రహస్యమును 
తెలుసుకున్న వారగుట చేత శివకవులు తమతమ మత సారస్వత ప్రచారమును ద్విపద 


కావ్యముల ద్వారానే సాగించినారు. వీనిని అరికట్టుట “ఇతరులకు సాధ్యము కాదయ్యెను. 


167 


డా. ఎం. పద్మకుమారి 


een 
Su సారస్వత సృష్టిలోను, సెవలోను కొంత భేదమున్నది. 
్యయమున గల మార్గదెశి శాఖలలో పూర్వ కాలమున మార్గశాఖ ప్రాక్టీమలోను, దేశీ 
శాల్లు [1 ఎమలోను యెక్కువగా అభివృద్ధి చెందినదని చెప్పవచ్చును. అంతియే 
కాక పశ్చిమమున మార్గ కవిత్వము పుట్టలేదని, తూర్పున దేశికవిత రచనలు లేవని 
చెప్పలేము. నైసర్గిక, చారిత్రక, సాంస్కృతిక స్వరూప స్వభావముల చేత జెత్తరాయులకు 


సంస్కృతము పట్ల యెక్కువ మక్కువగలదని చెప్పవచ్చును. 


ఇతర (ప్రాంతముల వారి వలె యాంధ్రులు యంత అదృష్టవంతులు కారు. 
నిరంతరము ప్రకృతితో పోరుచూ, ఆడుచూ, పాడుచూ కష్టపడి జీవించువారు. శ్రమ 
జీవనమే విరి పరమావధి. దృఢకాయులు, వీరులు, నీతిమంతులు, సాహిత్య ప్రియులు, 
స్వాతంత్ర్య ప్రియులు, తాతలనాటి తల్లి భాషయే విరికి చాలును. పరభాషల యావశ్యకతా, 
వ్యామోహములు వానిని నెర్చవలెననెడు కుతూహలము అవకాశము వీరికి లేవు. పర 
సంప్రదాయ సంస్కృతులకు తలవొగ్గి హత్తుకు పోవు మెత్తదనము వీరిది కాదు. తమ 
సంఘములో మహోదాత్తమైన జీవితమును గడపి తరలిపోయిన వీరుల చరిత్రలే వీరి 
కావ్యములకు యితివృత్తములు. 


ధర్మము అర్యాచీన కాలమున కొంత సడలినను, ఆ పుణ్య జనుల సారస్వతాభిరుచి 
మాత్రము పూర్వ సంప్రదాయము వైపునకే మొగ్గు చూపును. దేశీయతా భావమును 
యభిరుచిని తృప్తి పరుపగల కవులే మహా కవులుగాను పూజింపబడిరి. ఇట్ట కోవకు 
చెందిన కవియే గోనబుద్ధారెడ్డి. ఇతడు సంస్కృత కావ్యమును తెనిగించినను, 
ఆంధ్రీకరణమును దేశీయ చిహ్నములతో విలక్షణా శోభత మొనర్చి తన స్వతంత్రతా 
భావమును ప్రకటించెను. ఈ కావ్యము ఖ్యాతి పొందుటకు నిదియే తార్కాణము. 


అనుకరణ వాజ్మయము ప్రబలి ప్రాఢ సాహిత్యమనిపించుకొని, దేశి కవితను 
వెనుకకు నెట్టినది. అయినను దానిని సృష్టించువారును సేవించు వారును పామరులుగా 
తిరస్కరింపబడిరి. తుదకు అనుకరుణశీల మైన వాజ్మయమే పట్టము కట్టుకొనెను. దీని 


168 


రంగనాథ - ఎకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 
తాకిడికి తాళలేక మృదుల దేశి కవిత, నగరములు, రాచబాటలు దాటి, పల్లె పట్టులు 
ప్రవేశించి, సందు. గొందులు తొంగి చూచియా ముగ్గ శారదా దేవికిని ఏదో కొంత |ప్రొఢ 
వెషము వేసి, నాగరక మర్యాదలు నేర్చి సభా ప్రవేశార్హత కలిగింపవలెనని పాటుపడిన 
వారే ద్విపద కావ్యకర్తలు. ఒకవైపు దేశికవితాభిమానము, ఇంకొకవైపు విద్వత్కవి కీర్తి 
కాంక్షను అణచుకొనలేక యుభయ తారకమైన మార్గము త్రొక్కి కొంతవరకు చరితార్జులైరి. 


ద్విపద కావ్యములు వ్యాకరణ చ్చందో లక్షణములలో నిర్దుష్టము కాక పోవుట 
చేత పండిత కవులకును, శెవ మత విషయకములే యగుట చెత శెవేతరులైన 
బహుళాంధ్ర జనమునకును యెక్కువ యాదర పాత్రము కాలేకపోయినవి. ఇక 
బుద్దారెడ్డి ద్విపద కావ్యము, లక్షణ యుక్తమును సర్వ పూజార్హమగు రామ చరిత్రమును 
అగుట చేత వారు విరనక యొల్లరకును శిరోధార్యమయ్యెను. అందువలన 
రామాయణము అగ్రగణ్యమైనది. పాటలుగా, కీర్తనలుగా సంఘమున వేళ్ళూనుకొని 
పోయినవి. వాటి పద కవిత్వ ఖని నుండియే యీ కవిశ్వరుడా జాతి కత్తిని వూ 
సానలు బట్టి తన రామాయణ మహామాలలో పాదిగించినాడు. కావ్యోన్ముఖుడైన వే 


'అది కవీశ్వరుడైన వాల్మీకి - యాదరంబున బుణఖ్యలందజు మెచ్చ 
జెప్పిన తెజుంగున శ్రీరామ చరిత - మొప్ప జెప్పెద కథాభ్యుదయ మెట్లనిన ' 

అని కావ్య ప్రారంభమున కవి ప్రతిన బూనెను. అవాల్మికాంశము లను 
కల్పించుచునే కథ నడుపుచూ, కావ్యమునకు గుణ సంపదను కల్ఫించెను. 


బుష్య మూకము చేర వచ్చిన రామ లక్ష్మణులతో హనుమంతుడనిన ఈ ద్విపద 
పంక్తులు నేటికిని బొమ్మలు లాటలో ఆలపించెడి పంక్తులు రంగనాథ రామాయణము 
లోనివె. 


“ఎగు భుజముల తోడ నిందు బింబంబు - నగు మొగంబుల తోడ నళిన పత్రముల 
దెగడు కన్నుల తోడ దివిజులు మెచ్చి - పాగడు విక్రమ కళాభుజశక్తి తోడు 

అరుదైన రాజ చిహ్నములతో మీరు - శరచాప హస్తులై చను దెంచినారు = 
భూరితపో వేషములు మీకు నేల? - మీరెమరిచ్చటికి మీర్మురారేల? * 


1. రంగనాథ రామాయణము - బాలకాండ -పుట - 4 తెలుగు విశ విద్యాలయం. 
1. రంగనాథ రామాయణము - కిష్కింధా కాండము - తెలుగు విశ్వ విద్యాలయం 


169 


డా. ఎం. పద్మకుమారి 
అని సాధారణమైన భాషా శైలిలో కవి జనసామాన్యమైన వచనములుగా 
తోలుబొమ్మలు ద్యారా కథాగమనమును గావించెను. అంతేగాక రంగనాథ 
రామాయణమున సీతా కళ్యాణ గాథను హరికథకుడు చెప్పన తీరు ద్విపద పంక్తులలో 
గాననగును. శ్రీరాముడు శివుని విల్లు విజచుట యందును ఈ ద్విపద పాదములు 
గహంపవచ్చును. 


“హరుని చాపము రాముడతి సత్తయుిక్తి - బెరిగె వెడిదె యొక్కు పెట్టుచున్నాడు 

అదరకు భూదేవి యాత్మలో నీవు - చెదరి చలింపకు శేషాహి నీవు 

కడకు ధరింపుము కమలేంద్ర నీవు - కడు నేమరకుడు దిక్కరులార త 

అని పేర్కొనుట యధిక భావ సంపద, ద్విపదలోని పలుకుబడి, రచనా రీతి, 
వైష్ణవ భావన, అవతార ప్రశంస మొదలగు అంశ్రవ్హణులు అన్నమాచార్యుని రామాయణము 
నందలి సంకీర్తనల యందు పుష్కలముగా నుండుటచే అన్నమయ్య పంక్తులని 
కొందరు భావించిన వారును గలరు. 


క్రీ.శ. 1400 సంవత్సరముల నాటి అనంతామాత్యుడు తన భోజరాజీయము 
నందు రంగనాథుని పేర్కొనిన పద్యము. 

“నన్నయ భట్టు దిక్కకవి నాయకు భాస్కరు రంగనాధుచేరి 

రెన్నిక కెక్కినట్టి యమరెశ్వరు నెజ్బయ మంత్రి నాదిగా 

జెన్న కవీంద్రులున్న వరస స్ఫుట వాణుల గంగ ధాత్రితో 

నున్న కవీంద్రులం దలతు మల్ల మెలర్పగ వాగ్విభూతికిన్‌” 


క్రీ.శ. 1500 - 1530 నడుమ గల కొఅపి గోపరాజు సింహాసన ద్వాత్రింశికలో కూడ 
భాస్కర - రంగనాథ కవులను పేర్కొన్న పద్యము. ' 
"అనఘు హుళక్కి భాస్కరు, మహా మంత్రి పిల్లల మట్జి వీర రా 
జును, ఘను నాగరాజు గవి సోముని, దిక్కన సోమయాజికే . 
తన కవి, రంగనాథ, నుచితజ్ఞుని నెజ్జన, నాచి రాజ సో 
మన నమరిశ్వరుం దలతు మత్కుల చంద్రుల సత్కవీంద్రులన్‌”ో 
1. రంగనాథ రామాయణము - బాల కాండము - పుట 57 తెలుగు విశ్వ విద్యాలయం 
2. భోజరాజీయము - అనంతామాత్యుడు -1 అశ్వ 9 పద్యం 
3. సింహాసన ద్వాత్రింశిక - కొజవి గోపరాజు 1 అశ్వా 12వ ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి 
170 


రంగనాథ - ఏకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 
వేదము లక్ష్మీనారాయణ శాస్తి - పీఠిక - రంగనాథ రామాయణము .- వావిళ్ళ 
వారి ముద్రణము నందు గల పద్యము. 
“అలఘుని శబ్ద శాసన పదాంకితు దిక్కన సోమయాజిని 
శ్చల మతి శంభుదాసు, బుధ సన్నుతు నాచన సోమనార్యుజె 
వ్నల రిన చిమ్మ పూడి యమరాధిపు, భాస్కరు, రంగనాయనిం 
దలతు నపూర్వ చిత్ర కవితామహనీయ సమగ్ర చిత్తులన్‌” 


క్రీ.శ. 1650 కాలము నందలి నూతన కవి సూరన తన 'ధనాభిరామము' 
నందును రంగనాథుని పేర్కొన్నాడు. “స్తుతగుణోద్దాము నాచన సోము, భీము, 
నవ్యమంజుల వాగ్గుర్యునన్నపారమ్య, రసికుడైనట్టి శ్రీనాథు, రంగనాథు దిక్కకవిరాజు, 
భోజను తించిమించి*అని రంగనాథుని పేర్కొన్నాడు. ఇక వేటూరి వారి సింహావలోకనము 
నందు 


“రంగ ద్విశాలాంత రంగంబు నందు - రంగనాథుని గవి రానన్ముదలచి" 
లింగమ గుంట తిమ్మన క్రీ.శ. 1560లో తన “బాల భోద ఛందస్సులో రంగ 
నాథుని గూర్చి ఈ తోటక వృత్తాన్ని పేర్కొన్నాడు. 


“ఉపవాసము లెల్లను నుండుట నీ - కృప వచ్చుట కాయది రిత్తసుమీ। 

యపవిత్రనియబుల్లని యంబలికై - సుపవి త్రుని జేయుట సుద్ది గ 

పెదపాటి జగన్నాథ కవి ప్రబంథ రత్నాకరమను గ్రంథములో రంగనాథు గూర్చి 
పర్కొన్న మూడు పద్యములు 

“అదలని తేరు, తేరునకు నాదరు వై తను విల్లు వింటికిం. 

గుదురగు నారి, నారిపయి గూర్కు శరంబు, శరంబు బొడ్డు నం 

బొదలిన యంత యంతముఖముల్‌ నిజ వాసములైన గుజ్జముల్‌ 

చెదరక నీకు నెట్టి పనిసేయు సుమా గిరిజాధి నాయకా” 


1. రంగనాథ రామాయణము పీఠిక వావిళ్ళ వేదము లక్ష్మీనారాయణ శాస్తి పుట 14 
2. మొల్ల రామాయణము - అవతారిక - 9వ పద్యం 

3. సింహావలోకనము - వేటూరి ప్రభాకరశాస్త్రి 

4. బాల భోద చంధస్సు - 1 లింగమగుంట తిమ్మన 

55, పెదపాటి es కవి - అం రత్నాకరము 407, 408, 409 పద్యములు 


171 


డౌ. ఎం. పద్మకుమారి 
చే ముట్టక యొగ్గాన బట్టక - చక్కగా మీరి బాజు చక్రములను 
న గట్టకలలిమేత పెట్టక - వర్ణహనంబైన వారువములు 
వన మెట్టర్‌ జీ జీవితము కాసు ముట్టక - సత్యసంపద జూపు సారదిమును 
డచీల దట్టరీ ఘనముగా మెట్టక - గంభీర సంపద గలుగు నిరును 
గలిగి తన రారు నరవంబు గడక నెక్కి - త్రిపుర విజయంబు చేకొన్న దేవదేవు 
డిందు శేఖరుడానంద మందిరుండు - మనల గరుణావిధేయుడై మనుచు గాత' 


లూ 
స్ట 


~ 


SoC 
ప 


స 


'గోశత పంచవార్జులుకు గోయగ వార్డులు, గోత్ర వార్లులున్‌ 

గోశర వార్దులున్‌ ఎదిత గోశర (వార్డులు) పంచ వార్డులో 

కేశవ తల్ప, పద్మభవ కెక్కిన వాహన దాన వేళ, దే 

వేశుల కిచ్చునట్టి పరమేశ్వరుడీవుత మాకభీష్టముల్‌ * 

అచ్చవెల్లి రంగన్న కవి గారు తన రామాయణము (ద్విపద) ఒకటవ పాదార్దమున 
సహజ స్వరయతి లక్షణమును పేర్కొన్నాడు. 

ద్విపద:  ఎసగు దివ్వుల బెంప బుషు రక్షింప 

నసురుల శిక్షింప నవని పాలింపో 


రంగనాథ రామాయణము ముఖ్యముగ రెండు విధములర్థము చేయవచ్చును. 


1. పావనులందరు మెచ్చుకొను తీరుగా వాల్మీకి రామాయణమును శ్రీరామ 
చరితమును వ్రాసెదను. 
2. వాల్మీకి కృపచే వసిష్టాది బుషులు మెచ్చిన రామకథ నవ్రాసెదను. 


ఆని యథానువాదము, కథానువాదము అను రెండు విధములు కన్చించును. 
కావున ఈ కవి చేసినది భారతాంధ్రీకరణము బోలె వాల్మికి రామాయణమునకు 
స్వేచ్చానువాదము. యధానువాదము, మాతృకానువాదము కానేరదు. రంగనాథ 


1,2. పెదపాటి జగన్నాథ కవి - ప్రబంధ రత్నాకరము 407, 408, 409 పద్యములు 
3. ద్విపద రామాయణము - అచ్చవెల్లి రంగన్న - యుద్ద కాండ 519 పద్యం 
4. వేమూరి వెంకట రామయ్య ఆంధ్ర సారస్వతము - రాజకవులు - పుట 51 


172 


రంగనాథ - ఎకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 
రామాయణములో ద్విపదలను అప్పకవి చూప్‌న ఉదాహరణలు : నిత్య సమాస 
ఎనశ్రాంతులు : మిశ్వామిత్ర శబ్దమునకు రంగనాథుని రామాయణము నందు 


“ఎక్కడా గురుడని యెజుగని నీకు 
నక్కటా గురుడు విశ్వామిత్రుడయ్యె" 


కాకుస్వరవళులు 


అట్టి నామీద నీ వాయలి గెదవు 
పట్టి చెట్సలు వాపి పాజ వైచెదను? 


ఖండాఖండ (ప్రాసములు : రంగనాథ రామాయణము నందు 


1సీ॥! _ “యూగి చరించున మ్మొకరి తుమ్మెదలు 
బాగొప్ప గొప్పన బరిగి దాని* 
తృతీయ సరళము అను నాసికముగ పలుక బడుటలో 
“"పోడిమియు నురవడియు నా దెమునను 
బలుకుల తృతీయ సరళముల్‌ వలసినపుడు 
భువి స్వకీయాను నాసికంబులును గాక 
బలుక బడు నాది కవుల కబ్బముల కలమిో 


రాణి వాస ద్రోహి రావణుబట్టి 
పోజీమి చెజుపవా బుధులు నుతింపో 


క్రీ.శ. 1530-42 ప్రాంతమున భద్రకవి లింగకవి 'సానందోపాఖ్యనము' నందును, 
రంగనాథుడను కవిస్తుతింపబడినాడు. ఇట్లే కొలని గణపతి దేవుడు (1400) పోతన 
(15వ శతాబ్దం) భానుకవి (పంచ తంత్రకర్త) 1510 - 30 వెన్నెలకంటి సూరన (16వ 
శతాబ్దం) తురగా రాజకవి, అయ్యంకి బాల సరస్వతులు (16వ శతాబ్ది) లింగమగుంట 


1,2,3,4. రంగనాథ రామాయణము యుద్ద కాండ - 4323, 4348, 6674, 4348 పుటలు, 
తెలుగు విశ్వ విద్యాలయము . 
5. అప్పకవియము ద్వి.ఆ. 162 ప. పుట 70 వావిళ్ల 1970 


173 


డా. ఎం. పద్మకుమారి 
య్య (15వ ) టేకుమళ్ళ రంగశాయి (18వ శతాబ్దం) 
) మొదలగు' వారు తమ గ్రంథములందు రంగనాథుని పేర్కొని 


ఇటు రంగనాథుడు పూర్వ కవులచే స్తుతింబడిన, లాక్షణికులచే ఉదాహరింపబడిన 
కవిగా అంగీకరింపక తప్పుదు. రంగనాథ రామాయణము ప్రతి కాండాంతము నందును 


ఈ క్రింది డిపదలలో బుద్ద భూవిభునికి చేయబడిన విశేషములు రంగనాథునిచే కర్తగా 
మ 
a SEE 


“అని యాంధ్ర భాష భాషాధీశ విభుడు - వినుత కావ్యాగమ విమల మానసుడు 
రథి - భూలోక నిధీ గోనబుద్ద్ధ భూవిభుడు 
తమ తండ్రి పిట్టల ధరనీనుపేర - రసికమై వెతక రామాయణంబు” 


రంగనాథ రామాయణ కవికి యిందులో అయిదు విశేషములున్నవి. 1. భాషాదీశ 
భుడు, 2. వినుత కావ్వాగమ విమల మానసుడు, 3. పాలితాచారుడు, 4. అపారదీశరధి, 


2 
5. భూలోక నిధి అనునఎ నిజమునకు కవులు ఆత్మస్తుతి చెసుకొనరు. ఒకవేళ 
చేసికొన్నను ఇట్లు వ్రాసుకొనరు. బుద్దారెడ్డి స్వయముగా ఈ పదములు చేర్చుకొని 


శ mE దడ 
యుండుట ఉచితముగా కానరాదు. నన్నయాదులు వ్రాసుకొన్నను అవి ప్రథమ 
పురుషలో ఉనువి 
"0 


ఈ ద్విపద రామాయణమును గూర్చి ఎకోజీ రచనల గురించి కావ్యారంభమును 
చివరకు గల అన్ని పాదములను సూచించిరి. ఇతర వివరము లేమియు ఇవ్వలేదు.” ' 
కొక్కొండ సత్యవతి గారి గ్రంథములో ఇతడు తుళుజరాజు కుమారుడు రెండవ ఏకోజీ 


అ టో Mr Ae Dey గాగ్యా ల్లా లే ట్‌ ఇ రు వ శ న. ఇరా? 
క్ర.శ, 1737 - 1739 వరకు తంజావూరును పాలించెను. రామాయణ కథను తెనుగున 


నాగయ్య తెలుగు కావ్యావతారికలు - పుట 77 
wy స అల సట అ స a 
ంగనాథ రామాయణము - వాల్మికి రామాయణము తులనాత్మక పరిశీలన డా॥ గుండి 


సానా 





రంగనాథ - ఏకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 

భారత రచనకు ముందుగానే వ్యాసమహర్షి ప్రార్థనను ఆలకించి వి ఘ్నేశ్వరుడును, 
సరస్వతీ దేవియును సిద్ది, బుద్దియను కన్నియలను వెంట నిడుకొని భూలోకమునకు 
వచ్చెదరు. ఆ కన్నెలను జూచిన ల ఖ్నుశ్వరుడు వలపు గొనును. వ్యాసుడు భారత 
రచనారంభమునకు లేఖకునిగా నుండు మని విఘ్నేశ్వరుని కోరగా, నతడు తాను 
వలచిన కన్నెలను పెండ్లి గావించిన లేఖకునిగా నుందునని పలికెను. వ్యాసుడు 
ఆలోచించి ఆ కన్నెలతో విఘ్నేశ్వరునకు వివాహము గావించెను. ఆ తరువాత భారత 
రచన సాగినది. ఇది-'విఘ్సుశ్వర పరిణయమను' యక్షగాన రచన యందలి గాథ' డా॥ 
పండా శమంతకమణి గారు తన కావ్యములో ఎకోజీ బాబా సాహెబు అను నామమున 


'ప్రసిద్దడనియు ఇతడు ఒక సంవత్సరము 1735 - 36 తజ పాలన చేసినట్లును 


పేర్కొనిరి." 

దక్షిణాంధ్ర సాహిత్యము దక్షిణాంధ్ర వాజ్మయ చరిత్రలో శ్రీ నేలటూరి వేంకట 
రమణయ్య గారు ఏకోజీని గురించి అసలు పేర్కొనలేదు. తే జా నాగయ్య గారు భోసల 
ఏకోజీ (క్రీ.శ. 1735) ద్విపద రామాయణమును రచించినట్లు మాత్రమే ట్‌. 
డా॥ చల్లా రాధాకృష్ణ శర్మగారును పేర్కొనలేదు. క 


ఈ రామాయణ కర్త ఏకోజీ క్రీ.శ. 1737లో తంజావూరు రాజుగారు తుక్కోజీ 
తనయుడు. ఈతడు విఘే ఘ్నుశ్వర కల్యాణము అను నాటకమును కూడ రచించెను. ఇవి 
శాహాజి కృతికి అనుసరణమనియు, ఇందులో తన తల్లి 'రాజహంసాంబిక' అని 
తెలిపెను. రామాయణము యధావాల్మికముగ రచించినట్లును అవతారికలోని అంశాన్ని 
బట్టి తెలియుచున్నది. ఈ కవి మహా రాష్టుడెనను చక్కటి తేట తెలుగు పలుకుబడులతో 
రచించెను. డా॥ నిడుదవోలు వేంకటరావు గారు ఏకోజీ మహారాజు - విఘ్నేశ్వర 
కల్యాణమును రచించెను. అని అందలి రెండు పాదములు సూచించిరి. 


అముము లమ డ మనా మా నావా దానన పవక నతన లకక నతడు రావ దమం కునుకు లననతతునననకమనడమనతకననడటాచుతనిటదామాలదదదదాతన౦నతవదకతననికుదనుదాదచకనదనమినమినని 


1. తంజావూరు సరస్వతీ మహలు డిసి పిన్‌ కేటలాగు 

2. విజ్ఞాన సరస్వతి పరిష్కర్త డౌ॥ ఎం. బాగయ్య 

3. తంజాపురాంధ్ర సాహిత్య చరిత్ర - కొక్కొండ సత్యవతి 1965 పుట 228, 229 ఎ. పి.ఎస్‌. 
అకాడమీ బహుకృత గ్రంథము' 

4.దక్షిణాత్య సాహిత్యము (నాయక రాజుల నాటి) నేలటూరి క రమణయ్య గారు 1981 
వేదం వేంకట రాయశాస్తి ప్రచురణ 

5. దాక్షిణాత్య సాహిత్య సమీక్ష నవ్య పరిశోధన ప్రచురణ 1975, తిరుపతి 


175 


డా. ఎం. పద్మకుమారి 
“ఎక మహారాజు ప్రణేతమీ - విఘ్నేశ్వర 


ఎకోజీ 'డిపద రామాయణమును రచించెను ఇతనిక్‌ 'బాబాసాహెబు' అను 
నామాంతరము 'కలదు. అని అవతారిక ద్విపద పాఠాలు సూచించినవి. 


“శ్రీ గణనాథు నాశ్రిత పారిజాతు 
ముని నారదుని జూచి ముదమున బలిక” ఏకోజీ రామాయణము నుండి ఈ 
(క్రింది భాగముద్దృతము: - అని పేర్కొన్న పూర్తి పాదములు. 


'ఓ రాక్షసులారా! యుర్విపై నేను - హరత విలసిల్లు సుగ్రీవు బంట 
శ్రీరాము దూతను క్లితిని = వాయుజుడ - శ్రీరామ సేమంబు సీతతో చెప్పి 
పోవుళచున్నాడ నీ: పురి రాకనులకు = ములిగి మృత్యువై వచ్చి యున్నాడు 
నని పల్కి దైత్యుల నందజ గూల్చి - దనరుచు దోరణ స్తంబంబు నుండె 
హత దౌష ముఖమున నా వార్త దెలిసి - ధృతి బూని కోపించి దేవతా రాతి 
గురుగొని పింగళాక్షుని దీరి హ్వ - వరవక్ర నాసాత్మ వక్ష శార్దూల 
ముఖుల నేపురంబున మొనని వారప్పు - డఖిలాస్త్రముల నొప్పుహ హనుమంతుడలిగి 
ధనవులు విజీచి కేతనములు కూల్చి - పనువడి రథముల భగ్నంబు జేసి* 
అని సూచించిరి. 


ఇతడు విఘ్నశ్వర పరిణయమును కూడ రచించెను. ఇది శాహాజీ నాటకాన్ని 
అనుసరించి వ్రాయబడినది. సంస్కృతాంధ్ర భాషామయము. ముందు 'చూర్ణిక' 
యందు రామాయణము నందు వర్ణించి నట్లె తన వంశ క్రమమును ఏకోజీ వర్ణించినాడు. 
ఇందులో సంస్కృతాంధ్ర గద్యములు రెండు గలవు. 
జాన జనల నానా నా దానన నాడా డా నాడా నాలా దాదా దాడులను దాబా మాజా జామా బాదాడు 
1. ఆంధ్ర ద్విపద సాహిత్య చరిత్ర - డా! టి. సుశీల 1979 డిల్లీ 


2. దక్షిణ దేశీయాంధ్ర వాజ్మియము - 1978 మద్రాసు విశ్వ విద్యాలయం పుట 254 
3. దక్షిణదేశీయాంధ్ర వాజ్మయము - మద్రాసు విశ్వ విద్యాలయము పుట 255 


176 


లా 


రంగనాథ - ఎకోజీ రామాయణములు - తులనాత్మక పరిశిలన 
తెలుగు : 


రాజేంద్ర శరబోజ రాజ నందనుడు - రాజ హంసాంబికా రమ్య సుతుండు 
శ్రీకర గుణముల జెలు వొందునట్టి - యేకేంద్ర విరచిత మీ చరిత్రంబు 
ఎలమితో తుళ జేంద్ర యే కెందునికిని - బలములు సంతాన భాగ్య సంపదలు 
ప్రణవ స్వరూపుడు భక్త పాలికుడు - గణనాయుండిచ్చు గణన మీజగను - అని.తల్లి 
రాజ హంసాంబికను పేర్కొన్నాడు. 

సంస్కృతము 

“ఇతి శ్రీమద్భోసలకుల కలశాంబుధి ... నాకర 

తుళజ మహారాజ తనూజ ఎక మహారాజ 

ప్రణీతంవిఘ్నేశ్వర పరిణయ నాయకం 

సాంబశివప్రీతయే విఘ్నేశ్వర ప్రీతమే = 

ss "అని అతని వంశావళిని రచనలు కూడ పేర్కొన్నారు' 


తంజావూరు సంస్థానమయు ఆంధ్ర సాహిత్య సరస్వతికి కంఠ హారమున 


_ దగినది. కవులకు, నాయకులకు రఘునాథ భూపాలుడు స్వర్ణాభిషేకము చేసిన చోటు 
ఇదే. అంధ్ర పాణిని బిరుదాంకితుడగు శేషాచలపతి సంగీత సాహిత్య విద్యా విశారదుడగు 


శివాజీ చేత కనకాభిషేక గౌరవము పొందినాడు. ఇతడు భోసల వంశీయుడు. ఈతని 
తండ్రి తులజేంద్రుడు, తన రామాయణమును తండ్రికి యంకిత మిచ్చియున్నాడు. 
తండ్రి తులజేంద్రునకు 'మకరంద' బిరుదు గలదని పేర్కొన్నాడు." 


ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహమున ఆచార్య ఖండవల్లి లక్ష్మీ రంజనము గారు 
ఏకోజీని గూర్చి అసలు పేర్కొనలేదు. రామాయణ సుధాలహరి (ఉపన్యాస మంజరి, 
1984 తిరుపతి తిరుమల దేవస్థానము వారు ముద్రించిన గ్రంథములో ఎకోజీ ప్రసక్తి 
లేదు. డా॥ గుండి వేంకటాచార్యులు గారు చేసిన పరిశోధన గ్రంథములో (రంగనాథ 
- వాల్మీకి రామాయణములు తులనాత్మక పరిశీలన) ఏకోజీ విషయము లేదు. 


కనడ వమ వంటన డ వనన వా నాతలని నా నానా నా బనానా రానా నానా కవన నింంిటవా బాన దాాదనతడా రానా నాననా తనా నాకలని కారులను నినభ నా కరమ ననన 
1. దక్షిణ డేశీయాంధ్ర వాజ్మయము - పుట - 256 - మద్రాసు 1978 
2. ఏకోజీ రామాయణము - ప్రథమ సంపుటము పీఠిక - పరిష్కర్త డా॥ఎం. బాగయ్య గారు, 1993 


అ /7 


డా. ఎం. పద్మకుమారి 
తంజావూరు డీస్టైక్టివ్‌ కేటలాగులో ఏకోజీ రామాయణము గురించి 
ఆధ్యంత్యములు పేర్కొనబడినవి. కొంత శిధిలము గానున్నను సమ[గ్రమని పెర్కొన్నారు. 


ఇట్లు రంగనాథ రామాయణమున సమగ్రమై, సరళమై విలసిల్లుచున్నది. ఏకోజీ 
రామాయణము సంక్షిప్తమునైనను సమగ్ర గ్రంథముగాను సులభశెలు వరాజి ల్లుచున్నది. 
రంగనాథ రామాయణమును అనాదిగా పేర్కొనుట ఆనవాయితీగా నున్నది. నన్నయ, 
తిక్కన, భాస్కరులు తుదుపరి రంగనాథ రామాయణమును, పేర్కొనుటను 
గమనింపవచ్చును. అనంతామాత్యుడు భోజరాజీయము నందును, కొజవి. గోపరాజు 
'సింహాసన ద్వాత్రింశిక యందును, కవయిత్రి మొల్ల పెదపాటి జగన్నాధకవి “ప్రబంధ 
రత్నాకరమునను, లింగమగుంట తిమ్మన 'బాలభోద ఛంధస్సు నందును రంగనాథుని 
గురించి తద్వార రంగనాథ రామాయణమును గురించి తెలియవచ్చుచున్నది. 


రంగనాథ రామాయణము గూర్చి కవిత్రయానంతరము వెలుగులోనికి వచ్చినను 
కర్శత్వ విషయమున వివాదమేర్చడుటచే అది కర్త పేరుతో కాకుండా రంగనాథ 
రామాయణమను పరనే బహుళ ప్రాచుర్యమును పొందినది. రామాయణము నెవరు 
రచించినను కర్తపరు మొదటగా ప్రస్తావించుట వాల్మీకి నుండియు ఆచారముగాను, 
సాంప్రదాయముగాను వచ్చుచున్నది. 'రామా అని ఉచ్చరించి నంతనే పాపములు 
పటా పంచలై పోవునని పెద్దలు చెప్పిన మాట. అట్టి రామాయణమును మరింత భక్తితో, 
మరింత మనోహర నామముతో పెర్కొనుటకై గోనబుద్దారెడ్డి తను రచియించిన 
రామాయణమునకు 'రంగనాథ రామాయణము అను ముక్తి నామకమైన పేరును 
పెట్టి యుండవచ్చును. విష్ణంశ సంభూతుడైన శ్రీరాముని చరితమునకు “రంగనాథ' 
నామమును కూడా చేర్చి 'రంగనాథ రామాయణము” అనునంతనే వారి, వినిన వారి, 
వ్రాసిన, చదివిన వ్రాయించిన, చదివించిన వారియొక్క పుణ్యము ద్విగుణీకృతమగుట 


త్రద్రం య 


మూల రామాయణములో లేని రంగనాథ దేవాలయ ప్రసక్తి రంగనాథ 
రామాయణములోనే గలదు. కావేరీ నదీ. గర్భమున శ్రీరాముని అంశ చేతను, 
ఆశీర్వాదము చేతను వెలసిన రంగనాథుని ఇతివృత్తము. గోనబుద్ధారెడ్డి రచియించిన 
రామాయణము నందు సవివరముగా వున్నది. త్రేతాయుగము నాటి దేవ దానవ 
మానవులే కాకుండా కలియుగములోని నేటి మానవులు కూడ పూజించుటకై వెలసియున్న 


178 


రంగనాథ - ఏకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 
రంగనాథస్వామి పుట్టు పూర్వోత్తరములు, ప్రాశస్త్యములను సవిస్తరముగా వర్షించుటచే 
రంగనాథ రామాయణము అను పేరూ వినినంతనే మనస్సులు తేలికయి 
అలౌకికానందమును. పొందుచున్నవి. రంగనాథ రామాయణము 'సాహిత్యములోనే 
గాక మానవ జన్మమెత్తిన ప్రతి యొక్కరి మదిలో స్థిరమైన స్థానమును కలిగియున్నది. 
అందుకే జన్మలన్నింటిలోను మానవ జన్మయే ఉత్కృష్ట జన్మయని తెలుసుకొనుట 
వివెకము. 


179 


డౌ. ఎం. వద్నకునారి 
సింహావలోకనము 


ప్రథమ ప్రకరణము నందు తెలుగు సాహిత్యములోని వివిధ ప్రక్రియ! 
రామాయణములను పేర్కొని ఇతర సోదర భాషలలోని కన్నడ, (౬ విడ 
రామాయణములను కూడా వివరించితిని. ఆచార్య కొలవెన్ను మలయవాసిని గారి 
పరిశోధన గ్రంథము నాకెంతయో యుపయోగిచినది. వివిధ రామాయణముల 
రచనల నాటి సామాజిక, రాజకీయ పరిస్థితులను ఎవరించితిని. పురాతన, ఇతిహాస 
కావ్య, చంపూ, గద్య, పద్య, యక్షగాన, జానపదములు మొదలైన వాటనన్నింటి 
గూర్చి వివరించుటకు ప్రయత్నించితిని. అది కేవలము సమీక్ష మాత్ర 
రామాయణముల యందలి సారమంతయు యొక్కటయె. రచించి తరింః? 
ప్రజలకు సుఖశాంతులు కల్గించు, మోక్షము నాపాదించు కావ్యము రామాయ . 
గనుకనే, ఈ రచనకు పలువురు కవులు, పండితులు వారి వారి కాల ప్రభావము. . 
లోనై రామాయణ రచనకు ఉప[క్రమించిరి. 


ద్వితీయ ప్రకరణములో ద్విపద ప్రక్రియను గూర్చి కవిత్వము, 'శండస్సు, 
జాతులు, రగడలు, కందములు, లాక్షణికుల మత సంప్రదాయములు అప్పకవి పంటి 
వారి ప్రామాణిక ఛందోవిశేషములు పేర్కొంటిని. ద్విపదకు దక్షిణాంధ్ర దేశములో 
సాగిన రచనలు, అందులో రామాయణములు, అసంఖ్యాకములుగా బయలు దెరినవి. 
స్త్రీల, బాలల గేయ.రూపకములు యక్షగానములు, దేశికవితకు చేయూత ఎచ్చినవి. 
. ప్రాచీన సంప్రదాయములు, ప్రామాణిక విశేషములు సోదర భాషలలో గల కాశ్మీర, 
ఆస్సామి వంటి భాషలలోని రామాయణముల వివరములు పొందుపం చితిని. 
సంగీతమునకు సన్నిహిత సంబంధ ద్విపద విశేషములు వివరించితిని: ద్విపద కవిత్య 
లక్షణములు, శైవమత ప్రచారమే ద్విపదకు, పామర జన, రంజకమునకు పండిత 
నామోదమునకు ఆధారమైనవి. అన్నమాచార్యులు చిన్నన్న వంటి ఆరాధ్య గురువుల 
__ రచనలను వివరించితిని. రంగనాథ - ఎకోజీ రామాయణ కవుల నాటి ద్విపద 
రచనలను గూడ పేర్కొంటిని. 


తృతీయ ప్రకరణమున ఈ రెండు రామాయణముల కాలము నాటి సాంఘిక, 
మత, రాజకీయ, పరిణామములు, మధుర, తంజావూరు, పుదుక్కోటలలో విజయనగర 


180 


చ 


రంగనాథ - ఎకోజీ రామాయణములు - తులనాత్మక పరిశీలన 
సామ్రాజ్య పతనానంతరము వివిధ రాజుల స్వతంత్ర రాజ్యములు, కవులు, పండితుల 
ఆదరాభిమానముల పోషణ. నృత్య సంగీత కళా పోషణ,-భౌషా సంస్కృతులు, 
శాసనములు. జాతీయ సమైక్యత, భాషా సమైక్యత, విషయ వివరణ, సర్వమత 
సమాదరణ. ఎకోజీ మహారాజు వంటి రాఒకవుల ప్రజ్ఞా పాటములు దక్షిణ దేశీయాంధ్రుల 


శైవ, వైష్ణవ మత సిద్ధాంతములు రంగనాథ ఎకోజీ రామాయణములు - ఆనాటి 
రాజకీయ పరిస్థితులను నాశక్తి కొలదీ వ్యక్తపరచితిని. 


రామాయణములలో రాజులు ఎలిన సంవత్సరములను వివిధ కవుల 
ప్రకటనలను, అభిప్రాయములను బుద్దారెడ్డి, ఎకోజీ కవుల ద్విపద రచనలను 
సవిస్తరముగా వివరించితిని. ఈ కవుల నాటి కాలములో యక్షగానాదులు, ప్రజల 
యోగక్షేమములు సాంఘిక పరిస్టితులు, వివరింపబడినవి. 


చతుర్ణ ప్రకరణము నందు రంగనాథ, ఎకోజీ రామాయణములలోని 
అవాల్మీకాంశములను ఆనాటి సమన్వయ దృష్టిని, ప్రజల, పండిత, పామర జనులను, 
రంజింపచేసిన ఘట్టములు గలవు. గౌతముడు, అహల్య, వాలి, సుగ్రీవుడు, 
ఆంజనేయుడు, రావణుడు, విభీషణుడు, ఇంద్రజిత్తుల వంటి వారి పాత్రల 
సంభాషణములలో గల చిత్రములు సులోచన వంటి, మండోదరి; కేకసి వంటి వీర 
వనితల వివరములు కాలనేమి, జంబుకుమారి, ఉడుతాభక్తి, రామేశ్వర స్థాపన భక్తి, 
సౌమిత్రి హాసము, రామలక్ష్మణుల జన్మదినవార నక్షత్రములు, అహల్య శాపము, తారా 
విలాపముల వివరించితిని. 


పంచమ ప్రకరణములో రెండు రామాయణములు సమకాలికాంశముల 
ప్రతిఫలనము కవికీర్తి కావ్యము, కీర్తియే' ధనము, అమంగళక్షతి, లోకము శాస్త్ర 
వినోదములతోడను. మూర్తులు నిద్ర తోడను, కాలము గడుపుదురు. కవులు, కావ్య 
రచనతో ఆనందించి. రపానందమును పొంది, ముక్తి సోపానములు గాంతురు. ఇహ 
పరములను ఎపరింతురు. రామాయణ రచనచే ఫలితము, సాంఘిక జీవన ప్రమాణము, 
శక్తి యుక్తి, ముక్తి మార్గములు, వర్ణనలు వివరించితిని. ధాన్యమాలి, శబరి వంటి 
భక్తుల ఫల వవం లు గలవు. 


షష్ట ప్రక HERE OLE తామాయణములత చః నా ధ్యేయములు ఎవరించి, స్ట 
స్టా? పష శ్రరామావళా. విశిష్టత, ఆది కావ్యమ రామాయణము తెలుగు. 
181 


_ డా. ఎం.పద్న్మకుమారి. 

తఘైళ, కన్నడ భాషలలో వెలసిన రామాయణములు వారి వారి రచనా ఉద్దేశ్యములు, 
ఆదర్శములు, ఆచార వ్యవహారములు, మార్గదర్శకములు, సంప్రదాయములు 
పారమార్ధిక దృష్టి బుద్దారెడ్డి రచన ధ్యేయము, ఏకోజీ రచనా ధ్యేయములు. శ్రీరాముని 
కథను. వ్రాసి పుణ్యమును. సంపాదించుటయె. ఆ కవులిద్దరు వారి వారి తండ్రుల పైగల 
అభిమానముతో' రామాయణములు రచించి, అంకితములిచ్చుట జరిగినది. దేశిశాఖ 
సుసంపన్నమగుట చేత గోనబుద్దారెడ్డి, కట్టా వరద రాజు, ఏకోజీ ముగ్గురు ద్విపద 
- రాజకవులు గావున రచనలో విశిష్టత గలదు. ఏకోజీ, గోనబుద్దారెడ్డి రచనను ఆదర్శముగా " 
గ్రహించి, పండిత, పామర జనరంజకముగా రచించెను. సరళమైన ఛందస్సు గలదు. . 
అవాల్మీకాంశములు రంగనాథలో వలె నున్నవి. ఇతడు మూల రామాయణమునకు 1/ 
10 వంతు సంక్షిప్తము గావించినాడు. ఈ కార్యములు లౌకిక పరముగా. పారమార్షికముగ, 
మనోహరముగా తీర్చిదిద్దెను. | 


సప్తమ ప్రకరణములో రెండు రామాయణములలో గల పురాణ. కావ్య 
లక్షణములు, వాటి సమన్వయములు, శబ్ద ప్రయోగము ౬ శర్వ గాథలు, రంగనాథ, 
సకోజీ రామాయణములు పురాణ కావ్యములకు సంబంధితమని నిరూపింపబడినవి. 
అష్టాదశ పురాణముల వివరములు, రామకథ, పురాణ, కావ్యములలో గల విశిష్టము, 
జనశ్రుతులు, రచనారీతి, అవతారముల ప్రశంస, "రాహు కేతువులు, మునిపత్నులు 
గర్భము దాల్పుట, యవనాశ్వుని వృత్తాంతము, నారాయణుడే మాంధాత 
నవతారమనుట, వాలి సుగ్రీవులు, తార రుమల వృత్తాంతములు, కరుణావతి చరిత్ర, 
త్రికూట పర్వత వర్ణన, రామేశ్వర ప్రతిష్టలు ప్రాచీన సంప్రదాయమునకు పురాణ, కావ్య 
రచనా రీతులను పోషించినవి. ఇతివృత్త, నాయక, ప్రతి నాయక, రస విశేషములు 
గలవు. | 


అష్టమ ప్రకరణము నందు పాత్ర చిత్రణలలో దేవతలు, మహర్షులు, వానరులు, 
మానవులు, రాక్షసులు కీర్తించినారు. ఉడుత వంటి ప్రాణి చేత సేతు బంధనమునకు 
సహాయము పడినట్లు శ్రీరామ ముద్రికలు చూపబడినవి. పాణి గ్రహణము, లోకాపవాద, 
అగ్ని ప్రవేశము, భ్రాతృడ్రుమ, మాతృ-ఆవేదన, రాక్షస, దేవతల గుణ ప్రభావములు, 
"వానర భక్తి, కరుణ రసములు అద్భుతముగా 'పోషించబడినవి. త్యాగము, పతిభక్తి, 
రామభక్తి ధీశక్తులున్నవి. 


182 


చె 


రంగనాథ - ఏకోజీ రామోయణములు - తులనాత్మక పరిశీలన 

నవమ ప్రకరణము నందు కథా సంఎధానము, లోకములోని లోతు పాతులు, 
మనుష్య విధి, ఉత్తమ. కవి, మానవ. (ప్రవృత్తి, . వ్య ఘట్టములు, దేశాచారములు, 
సాంసారిక పరిస్థితులు చిత్రములు, సంభాషణములు. సంవిధానమనగా ప్రజల నాడిని 
బట్టి కథనల్లుట, కల్పించుట, చిత్రించుట, సామాన్యులకు సహితీము తమవైపు 
మళ్ళించుకొనుట, తాతల వద్దకు మనుమలు విద్య నేర్చుటకై వెళ్ళుట, అత్త మామలు 
లాంచనములిచ్చుట, శుభ, సుఖాంతములుగా కథ జరుగుట సంవిధానము.విష్ణువు 
రాముడుగను, లక్ష్మీదేవి సీత్రగను, జన్మించినట్లు. గోచరింపచెయుట, స్నాన, 
అన్నపానాదులు విధిగా నిర్వహించు సంప్రదాయమును వ్రాయుట సంవిధానము. 
జాత కర్మలు, కళ్యాణము, నక్షత్రము, యోగదృష్టి. పాపపు దృష్టీ, గొడ్రాలి విషయము, 
అనేకములగు, పర్వతముల పేర్లు వివరింపబడినవి. దుస్వప్పములు, ఫలితములు 
విధి వక్రతలు వివరింపబడినవి. పుణ్య శ్లోకుడైన శ్రీరామున్న కథ, వ్రాయుటకు 
గోనబుద్దారెడ్డ, ఎకోజీలు. ప్రసన్నముగా కథలు తెపుట పాఠకుడి మనసును 
ఆహ్లాదపరుచుట. పరమాత్ముని నిరూపించుట కథా ఫంపిధాన రచనములు. 





దశమ ప్రకరణములి వళ్ణినా వైరుధ్యము' కావ్యము, ప్రబంధము వాటి వర్ణములు, 
మహా కావ్యము, సంధ్య, రజని, ప్రదోష, ధాంత, వానర, మృగయా, ముని, స్వర్గ 
ఆధ్వరములను కావ్య వర్ణములకు వర్తింపచేయుట అష్టాదశ వర్ణనలు కాక ఇరువది 
రెండు అని అప్పకవి వంట వారి సూచనలున్నవి. 


ఎకాదశ ప్రకరణము నందు ఈ రెండు రామాయణములకు గల స్థానము దేశీ. 
కవిత్వము చెత గుణముల చేకీ, పాత్రల చేత ప్రదర్శితమై వాటి స్థానములను 
గ్రహింపబడినవి. ధర్మము, అర్వాచీనము, సారస్వతము, సంప్రదాయము, న 
క్రీర్తికాంక్ష, కీర్తనలు పాటలుగా వ్యాప్తి నొందినవి. పురుషోత్తముని వర్ణించుట, భాషా 
- శైలికి గల స్థానములు, ఉపవాసములు, యధానువాదము కధానువాదములు రెండు 
వాటి స్థానమును పొందుట. 


ఆత్మస్తుతి, విఘ్నేశ్వర పరిణయము వంటి రచనలు, గణపతికి ఇద్దరు భార్యలు, 
ఇద్దరు పుత్రులని, దక్షిణాంధ్ర వాజయములో పేర్కొనుట వలన ఆనాటి సంస్కృతి 
విధితమగును. ఇవ ముక్తి దాయకములు. 


wipe 


10. 
1. 


12. 


13. 


ఉపయుక్త గ్రంథ సూచిక 


అచ్చతెనుగు రామాయణము 


అనర్హ రాఘవము 


అన్నమాచార్య చరిత్ర 
అప్పక వీయము 
అష్టమహిషి కళ్యాణము 


ఆంధ్ర కవి తరంగిణీ 
ఆంధ్ర కవుల చరిత్ర 
ఆంధ్ర ద్విపద సాహిత్య చరిత్ర 


ఆంధ్ర పురాణము - సమగ్ర 
పరిశీలనము 


ఆంధ్ర ప్రతాపరుద్ర 
యశోభూషణము 


ఆంధ్ర యక్షగాన వాజ్మయ చరిత్ర 


ఆంధ్ర రచయిత్రులు 


ఆంధ్ర వచన వాజ్మియము 
ఉత్పత్తి వికాసములు 


కూచిమంచి తిమ్మకవి, 


వావిళ్ళ రామస్వామి - 1954 


బిజ్ఞల తిమ్మ భూపాలుడు _ కేశవ. 
పంతుల నరసింహ శాస్త్రి, పరిష్కర్త, 
ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి - 1977 
తాళ్లపాక చిన తిరుమలా చార్యుడు 
(చిన్నన్న) 


:  కొకుమారి అప్పకవి - 


184 


వావిళ్ళ రామస్వామి - 1975 
తాళ్లపాక చిన్న తిరుమలా చార్యుడు 
(చిన్నన్న) 

శ్రీ చాగంటి శేషయ్య 

వీరేశలింగం పంతులు 

డా॥ టి. సుశీల - ఢిల్లీ - 1979 


డా॥ బండికొడి నాగిరెడ్డి - 1997 


విద్యానాథుడు, శిరోమణి విద్వాన్‌ 
చెలమ చెర్ల రంగాచార్యులు 


ఆచార్య యస్వీ. జోగారావు, ఆంధ్ర. 
విశ్వ విద్యాలయము 


మోచర్ల రామకృష్ణకవి 


ఆచార్య ఎం. కులశేఖరరావు 


14. 


20. 
21. 


22. 


23. 


24. 
25. 
26. 
27. 
28. 


29. 


30. 


31. 


ఆంధ్ర వచన వాజ్మయము 


ఆంధ్ర వచన రచనా పరిణామము 
అంధ్ర వాజ్మయ చరిత్ర 
ఆంధ్ర వాజ్మయ చరిత్ర 


ఆంధ్ర వాజ్మయము - 
రామాయణము 


ఆంధ్ర వాల్మీకి రామాయణము 


ఆంధ్ర నారస్వతము రాజకవులు 
ఆంధ్ర సాహిత్య చరిత్ర 


ఆంధ్ర సాహిత్య వికాసము 


ఆంధ్రుల చరిత్ర 


ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి 
ఉత్తర రామ చరిత్ర (పీఠిక) 
ఉత్తర రామాయణము 

ఉత్తర రామాయణము 

ఉత్తర హరిశ్చంధ్రీయము 


బుగ్వేద సంహిత 
ఎకోజీ రామాయణము 


కంబరామాయణము 


185 


కళాప్రపూర్ణ నిడుదవోలు వెంకటరావు, 
1977 


గొబ్బూరి వెంకటానంద రాఘవరావు 
కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు 
ఆచార్య దివాకర్ల వెంళటావధాని 


ఆచార్య కోలవెన్ను మలయవాసిని, 
ఆంధ్ర విశ్వకళాపరిషత్తు 


వావిల కొలను సుబ్బారావు 


వేమూరి వేంకట రామయ్య 
పింగళి లక్ష్మీకాంతం 


డౌ॥ పి. యశోధారెడ్డి 


డౌ! బి.యన్‌.యల్‌. హనుమంతరావు, 
1989 


ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం 
వేదం వేంకట రామశాస్త్రి 

కంకంటి పాపరాజు, వావిళ్ళ రామస్వావి 
విఠల నాధుడు, కొచవిభుడు 

గార్ల దిన్నె సుబ్బారావు - ఆదోని - 193 


వడ్లమూడి గోపాల కృష్ణయ్య, తిరుమe 
తిరుపతి దేవస్థానములు, తిరుపతి 


డౌ॥ ఎం. బాగయ్య (పరిష్కర్త) 1993 
ఉస్మానియా విశ్వవిద్యాలయము 


పూతల పట్టు శ్రీరాములు రెడ్డి (తెలుగు 


36. 


37. 


36. 


39. 


40. 


41. 


42. 


43. 


44, 


45. 


46. 


47. 


48. 


. కవిజనాశ్రయము 
. కావ్య దర్శనము 
; కావ్యాదర్శము 


. కావ్వాలంకొర చూడామణి 


కొవ్యాలంకొర సంగ్రహము 


కౌవ్యావతారిక లు 


గౌతమ వ్యాసములు 


ఛందోదర్నణము 

జానపద కళాదర్శనం 
తంజాపురౌంధ్ర సాహిత్య చరిత్ర 
తంజావూరు సరస్వతీ మహలు 


తాళ్లపాక కవుల కృతులు 
వివిధ సాహితీ ప్రక్రియలు 


తాళ్లవాక కవుల పదకవితలు 
భాషా ప్రయోగ విశేషాలు 


తాళ్ళపాక చిన్నన్న సాహిత్యము 


పరిశీలనము 


తిరుమల తిరుపతి దేవస్థానము 
ప్రాచ్య పరిశోధన సంస్థ 


తెలుగు దాక్షిణాత్య సాహిత్యములు 


తెలుగు సాహిత్యములో రామకథ 


186 


మల్లియరేచన 

భూపతి లక్ష్మీనారాయణ 
దండి మహాకవి 
విన్నకోట పెద్దన 


బులుసు వేంకట రమణయ్య (పరిష్కర్త) 
1969 


డా॥ జి. నాగయ్య 

పింగళి లక్ష్మీకాంతం - విశాఖ, 1964 
అనంతుడు - వావిళ్ళ రామస్వామి 
డౌ॥ కసిరెడ్డి వెంకటరెడ్డి, 1997 
కొక్కొండ సత్యవతి - 1965 
వివరాణాత్మక కేటలాగు 


డా॥ వేటూరి ఆనందమూర్తి - 1974 
డా॥ వేటూరి ఆనందమూర్తి - 1976 
డా॥ వేటూరి ఆనందమూర్తి 

పత్రిక, వాల్యూమ్‌ - 8, పార్షు - 1, 1947 
ఆంధ్ర ప్రదేశ్‌ సాహిత్య అకాడమి - 


19/75 


డాౌ॥పండౌ శమంతకమణి - 1972 


49. 


0: 


శ్‌; 


వ్‌2. 


53. 


54. 


55. 


56. 


ర్‌? 


58. 


59, 


60. 


61. 


62. 


63. 


64, 


65. 


66. 


67. 


తెలుగులో సాహిత్య విమర్శ 
దక్షిణ దేశీయాంధ్ర వాజయము 
దక్షిణాత్య సాహిత్య సమీక్ష 
దక్షిణాంధ్ర సాహిత్యము 


ద్విపద రామాయణ భారతి 


ద్విపద రామాయణము 


ద్విపద వాజయము 


ప్రథమాంధ్ర మహా పురాణము 
ప్రబంధ రత్నాకరము 


పరశురామాయణము 


పారిజాతాపహరణము 
బసవ పురాణము 
బాలబోధ ఛందస్సు 


భాస్కర రామాయణము 


భోజరాజీయము 


బ్రహ్మవైవర్త పురాణము 


187 


ఆచార్య ఎస్వీ. రామారావు, 1974 
డా॥ నిడదవోలు వేంకటరావు, 1978 
డా॥ జి. నాగయ్య, తిరుపతి, 1976 
నేలటూరి వేంకట రమణయ్య, 1981 


డా॥ జంగా వెంకట సుబ్బారాయుడు, 
1981 


అచ్చవెల్లి. రంగన్న 

డా॥ జి.నాగయ్య, తిరుపతి - 1967 
డా॥కోనంగి శ్రీరామ అప్పారావు 
తిక్కన 

వాలకుర్తి సోమనాధుడు 

డౌ॥ జి.వి. సుబ్రహ్మణ్యం, 1973 
పెద్దపాటి జగన్నాథ కవి 


ఉలిచి భావజ్ఞుడు, ఓ.యం.ఎల్‌, 
మద్రాస్‌, గ్రంథము నెం. 1111 


మాతృభూతన 
వాల్కురికి సోమన, 1966 
తఅంగమగుంట తిమ్మన 


పరిష్కర్త భారతుల మార్కండేయ శర్మ, 
1969 


అనంతామాత్యుడు - వావిళ్ళ, 1956 


తిరుమల తిరుపతి దేవస్థానములు 


వస్త 


68. 


69. 


70. 


71. 


72. 


73. 


74. 


75. 


76. 
{7 
78. 


19; 


80. 


81. 


మను, వసు చరిత్రల తులనాత్మక 
పరిశీలనము 


మాత్రా ఛందస్సులు 
వ్యాస సంగ్రహము 


మొల్ల రామాయణము 
మైరావణ చరిత్ర 


రంగనాథ రామాయణము 


రంగనాథ రామాయణము 
రంగనాథ రామాయణము 
రంగనాథ రామాయణము 


రంగనాథ-వాల్మీకి రామాయణము 
రాఘవ పొండవీయము 
రామాభ్యుదయము 


రామాయణ సుధాలహరి 


రామాయణము 


రామాయణ ఉపన్యాసములు 


డా॥ ముదిగంటి సుజాతారెడ్డి, 1981 
డొ! చిలుకూరి నారాయణరావు 


కవయిత్రి మొల్ల, బాలసరస్వతీ బుక్‌ 
డివో, 1987 


పోలుమంచి బసవన, ఆంధ్ర సాహిత్య 
పరిషత్తు, నెం. 2610 


గోనబుద్దారెడ్డి - వావిళ్ల 


గోనబుద్దారెడ్డి - రాయల్‌ అండ్‌ కో, 
1949 


: గోనబుద్దారెడ్డి - ఆంధ్ర విశ్వకళా పరిషత్‌, 


188 


1942 


గోనబుద్దారెడ్డి, తెలుగు విశ్వ 
విద్యాలయము, 1989 


డొ గుండి వెంకటాచార్యులు 1981 
పింగళి సూరన 
అయ్యల రాజు రామభద్రుడు 


జంధ్యాల పాపయ్య శాస్తి, తిరుమల 


తిరుపతి దేవస్థానములు, 1984 


పడాల రామారావు - రాజమండ్రి, 1974 


అనువాద కర్త వేలంపొటి 
లక్ష్మీనరసయ్య, 1981 


82. 


83. 
84, 
85. 
86. 


87. 


88. 


రక్‌; 
90. 
91. 
92. 


93. 


94. 


95. 


96, 


97. 


రామాయణ - విశేషములు 


లక్షణ దీపిక 

లక్షణ సార సంగ్రహము 
వాల్మీకి రామాయణము 
వాచస్పత్య నిఘంటువు 


విఘ్నేశ్వర పరిణయము 
వ్యాసావళి 


శతకంఠ రామాయణము 
శబ్లార్ల చింతామణి 

ఇధి 
శ్రీకృష్ణ రామాయణము 
శ్రీమద్రామాయణము 
శ్రీమద్యోగానందాంధ్ర 
రామాయణము 
శ్రీరామ చరిత మానసము 


శ్రీరామాయణము 


శ్రీ మద్రామాయణ కల్పవృక్షము 
శ్రీ 


రామానుజ రామాయణము 


189 


సురవరం ప్రతాప రెడ్డి, ఆంధ్ర నారస్వత 
పరిషత్‌, 1987 


వార్తక కవి రాఘవయ్య 
కూచిమంచి వెంకట కవి 
జయశ్రీ పబ్లికేషన్స్‌, హైద్రాబాద్‌ 
వాచస్పతి 


డౌ॥ ఎం. బాగయ్య (పరిష్కర్త) విజ్ఞాన 
సరస్వతి, ఎ.పి.జి.ఓ.యం.ఎల్‌, 
వాల్యూమ్‌ 4, జూన్‌ - 1987 


(నాచన సోమనాథుడు - సంవిధాన 
చక్రవర్తి) వ్యాసకర్త కవి సామ్రాట్‌ 
విశ్వనాథ సత్యనారాయణ 


ఆంధ్ర సాహిత్య పరిషత్తు, కాకినాడ 


అిలశితిళ కిటికి నిశి ళ 64964 9ఇ2 


కేశవ తీర్ధ స్వామి 


కట్టా వరద రాజకవి, తంజావూరు 
శరభోజ, మహారాజ సరస్వతీ మహల్‌ 


విశ్వనాధ సత్యనారాయణ, 1992 


శ్రీ మ.న.చ.రా. చార్యులు, 1984 


98. సంగ్రహ రామాయణము 


99. సంవిధాన చక్రవర్తి 


100. సమగ్రాంధ్ర సాహిత్యము 


101. సింహాసన. ద్వాత్రింశిక 


చిలకమర్తి లక్ష్మీనరసింహం 
ఆచార్య, తుమ్మపూడి కోటేశ్వరరావు, 
అనంతపురం 


ఆరుద్ర యం. శేషాచలం అండ్‌ కో 

1965 
కొరవి గోపరాజు, ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య 
అకాడమి - 1992 


ఆంగము 


1. The Kashmiri Ramayana : 


2. The Bengali Ramayana 
3._ The Maratha Rajahs of 


Tangore 


4. The Southern School in 


Telugu Literature 


199 


A. Grierson - Asiatic 


Society of Bengal 
Dr. C. Sen 


Dr. స. R. Subrahmanyam, 
19229 


Dr. K. Venkata Rao, 
Madras University - 
Madras, 1978 





ళ్‌ గ re న 
లా జో 


1. పేరు 

2. తల్లిదండ్రులు 

3. భర్తపేరు 

4. పుట్టిన స్టలం 

6. ప్రస్తుత చిరునామా, 
ఉద్యోగము 

7. సాంఘిక స్థితి 

8. విద్యార్హతలు 

9. అదనపు అర్హతలు 

10. అనుభవం 






ఖ్‌ 


ఎం. పద్మకుమారి 


& శ్రీ ఎం. మాణెమ్మ బాలయ్యలు 


ర 
G 


(ar(య (లూ 


పుస్తకాల ప్రభాకర్‌, కర్మన్‌ఘాట్‌ 
మతి & శ్రీ పుస్తకాల వెంకటమ్మ, పెంటయ్యలు 


మోరంగపల్తి, తా. మర్పల్లి, రంగారెడ్డి జిల్లా. (ఆం.ప్ర.) 


ఇం.నెం.12-11-833/4/73, అంబర్‌ నగర్‌, 
అడిక్‌మెట్‌, హైద్రాబాద్‌ - 500 044. 
తెలుగు ఉపన్యాసకురాలు, పి.వి 
కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లా. 


పి. ప్రాచ్యకళాశాల, 


. బిసి. ఎ గ్రూప్‌, 


ఎం.ఎ.(ఎల్‌) - 1993 ప్రథమ శ్రేణి 
పిహెచ్‌.డి. మే. 1998. 


తెలుగు పండిత శిక్షణ 


4 సం॥పాటు డిగ్రీ బోధన(యు.జి.) 


aa) 


2. సాంఘిక - సాంస్కృతిక సంస్థల్లో సభ్యత్వం 


1. ప్రజాభారతి, సంయుక్త కార్యదర్శి, హైద్రాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌. 

2. రంగారెడ్డి జిల్లా మహిళా సంక్షేమ సహాయ కార్యదర్శి. 

3. ఆం.ప్ర. ఓరియంటల్‌ గ్రాడ్యుయేట్స్‌ అసోసియేషన్‌ సహాయ నిర్వహణ కార్యదర్శి 
4. యువభారతి సభ్యులు, హైద్రాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌. 


AXX 


